Madras University 26/424 Series No. 7. 


NAVANADHACHARITRA 


A DVIPADA RAVYA 


BY 


GAURANA 


EDITED BY 


K. RAMAKRISHNAIYA, వట 
Head of the Telugu Department, 
University of Madras. 





UNIVERSITY OF MADRAS 
19837. 
Price Rs. 8—0—0. 





Madras University Telugu Series No. 7... 


CENERAL EDITOR: 


K. RAMAKRISHNAIYA, Ma. 


ననన నునా బాతుల మడనడాా వాపా జాజుల భాజాలు పడాలా జాలా దల డాత. 


NAVANADHACHARITRA 


BY 


GAURANA 








సు క స యా 


Due ii evar 
: atid | 









Fa 
త్‌ 
మీ 
శూ 





| 5౫1 VENKATESWARA | 







Ace, F Sang 4s. 





|iDate...... RT HIND 
TIRUPATL 






మ[దాను విశ ఎవిద్యాల యాం ధ(గంథమాల-నెం-7. 


నవనాథచరిత 
లో 
ద్విపద కావ్యము 


గార నామాత్యవిరచితము 


స౦పాదరకుండు; 
అధ | C 
కోరాడ రామకృష్ణ య్య; ఎలప, 
ఆంధోంపన్యాసకుండు 
ప్రాచ్య పరిశోధన సంస్థ 


మ ను విక పనిద్యాలయము 


షు 


నెల: రు. 8-0-0 ] 


vi 


poet Gaurana rendered it into a dvipada form as required by 
his patron, to popularise it among the masses. 


Poet Gaurana has been encouraged to write this work 
Navanadhacharitra by Bhikshukavritti Santa Raya, the head of 
an important Matha in Sreesaila, and at his request it has been 
dedicated to God Siva Mallikarjuna of Sreesaila. It was this 
Santa Bhikshukavritti Yatiswara who encouraged the Poet 
Sreenadha to dedicate his work Sivaratrimahatmya to his own 
attendant Mummidi Santayya. Hence it is clear that Gaurana 
was a contemporary of Sreenadha, perhaps a younger con- 
temporary of his. 


The first two Chapters of the work while describing 
the adventurous wanderings of the Saivite Guru Meenanadha, 
particularly deal with the story of Sarangadhara which is of 
special interest to the Telugu world, in so far as it clears 
the doubt regarding the country and the persons in which and 
about whom the incidents related in this story have taken place. 
There is a general tradition among the Telugus that this story 
centres round Raja Narendra, the Eastern Chalukyan King 
who ruled the Telugu country in the early part of the iith 
century A.D. with Rajamahendravaram, otherwise called 
Rajahmundry, as his capital and who, being a great patron of 
letters, got Mahabharata as narrated by Krishnadvypayana 
translated into Telugu by Nannaya Bhatta, his court poet. 
It is generally believed that it was this Chalukyan King Raja 
Raja Narendra that being influenced by his Jealous second wife, 
brutally sacrificed his beloved son Sarangadhara by having his 
hands and feet lopped.off in a forest. Itis also said that this 
Sarangadhara afterwards became a Siddha with the help of a 
Saivite Guru (Meenanadha). Appa Kavi, a grammarian of the 
17th century, attributed the preservation of Andhra Sabda 
Chintamani, a Grammar of the Telugu Language in Sanskrit, 
said to have been written by Nannaya Bhatta, the court poet 
of Raja Raja and the author of the Telugu Bharata, to Saranga- 
dhara. He said that Sarangadhara became a Siddha and 
happened to repeat to a Brahmin the whole grammar he learnt 


vil. 


even in his childhood from Nannaya Bhatta, for preservation in 
this world. Since no poet or grammarian before the time-of 
Appa Kavi, seems to have made mention of this grammar of 
Nannaya Bhatta, some recent scholars considered Saranga- 
dhara’s rescue of the grammar as a mere concoction of Appa 
Kavi for his own purposes. Now the story of Sarangadhara as 
narrated by Gaurana in this work not only absolves the 
Chalukyan King, Raja Raja Narendra of Rajahmundry from 
the cruel act of immolation, but sets at nought all stories 
connecting Sarangadhara with the preservation of the grammar 
Andhra Sabda Chintamani, since the scene of action of the 
whole story is said to belong to the Malva country and not to 
the Telugu country or Rajahmundry in it. Only the name of 
the king coincides and it is perhaps this coincidence that made 
Telugu people attribute the whole story to the Chalakyan King 
of Rajahmundry. The story and the incidents have become 
very popular in the Telugu country, but we can be sure from 
this that this tradition did not gain currency in the Telugu 
country even in the 15th century. If the present tradition had 
prevailed during the days of Gaurana he would not have failed 
to connect the story with his own country or to say & word 
about the famous grammar and the way in which it was preserv- 
ed in the country. 


The remaining three Chapters deal with the further 
wanderings of Meenanadha and his pupils during which they 
have been described to have tried their hands at Alchemy, 
Parakayapravesa and attainment of Vajradeha etc., and 
exhibited various powers of Siddhas. 


The whole work is written in a simple, flowing style, 
keeping at the same time with the dignity of the theme. 
Gaurana has taken liberties with the language lke Palkuriki = 
Somana and other Saivite poets and owing to the lapses 
and faulty writing of the available manuscripts some 
lines here and there seem to have been lost and other 
discrepancies appear. The present edition is prepared by 
collating three manuscripts available 1 the Government 


ల. 


Oriental Manuscripts Library, Madras, two of them seem to be 
only copies of one old palm leaf manuscript. Since no infor- 
mation regarding the existence of any other manuscript is 
forthcoming, it is considered proper that an important work 
of an old poet of the age of Sreenadha, should be preserved 
at leastin the form available at present. It is hoped that this 
new work of Gaurana one of the celebrated poets of the 15th 
century will prove a welcome addition to the existing literature 
in Telugu. Ihave to acknowledge with thanks the assistarice 
rendered by Mr. Sreepada Lakshmipathi Sastri, the -Junior 
Lecturer of the Department in connection with this work. ~ i 


ORIENTAL RESEARCH INSTITUTHE, ) 
UNIVERSITY OF MADRAS. K. R. 
lst May 1987’. || 


నవనాథచరి తు, 


క్‌ రిక. 


ఆం[ధవాజ్మాయమున ద్విపద కవితగ్శమును జెప్పి (పసిద్ధినందిన వారిలో 
గౌరన మంతి యొకడు, ఈతని “హరిశ్చంయద' ద్విపద కొంత కాలము [కిందట నే 
ము[దితమై (పకటింపండి యుండుట చే నాంధలోకమున (బచారముం గాంచి 
నది. కాని యీ నవనాథచరిత్రము శేవలకై వగాథా(పతిపాదక మగుట 
చేతనో, "దేశమున ద్విపదకవిత్వమం చాదరము తగ్గుటచేతనో, (గ్రంథము 
యొక్క. నిర్దుష్టములగు (వాత (పతులు లభింపక పోవుటచేతనో, దీనిక టి 
భాగ్య నుబ్బ "లేదు. (పాచ్యలిఖత పుస్తక భాండాగారమున తాళపత్ర (గంధ 
మొక_టిడే కలదు. ఇది నిక్కు లేఖక (పమాదములతోం గూడియేయున్నది. 
మజికొన్ని కాగితపు (వాంత( పతులు నా తాళపత్ర (గంథమునకుం బు(తికలే 
యనందగియున్నవి. పూర్వాం్యధ కవులలోనివాండగు గారనామాత్యుని యీ 
(గంథమింకను ఖలము గాకుండ నిలువంబెట్టవలయు నను తలంపుతో నిప్పటికి 
లభించిన సావ్య(గినిబట్టి యా (గ్రంథము ము[దింపం బడినది. 
కవివనంళాదిక్రము. 

కృతిక ర యగు గారననుం(తి గాతవముగో(తజుండు. అయ్యల మం|తికిని 
వోవాంబకును బుతుడు. (భ మరాంబికా వరపా ప్ప విచి[త వినుల సాహిత్య 
(పవీణాధికుండు. ఈతని తం[డిపేరు ఎల్లముం్యతి యగునని హారిశ్చం[ద్రద్విపదను 
బట్టి కవుల చరిత్రకారులు నిర్ణయించిరి. అందు. 

“ సింగన మాధవథ్షితిపాల వణికి 

మంగళమూ రికి మం తియై జగతిం 

బొగ డొందు వెద్దన పోత రాజుకును 

దగిన తముడు యశోధనుం డెల్ల వంతి 

చెట్టపట్టంగ నోచిన భాగ్యవతికి (1 
అని కృ త్యాదిని కలదు. కాని (గంథాంతమున._ 

“ నుతిమంతుం డయ్యల ముం తిపుంగవుని 

సుతుండు గారనవంతి సుకవి కేఖరుండు ” అని యున్నది. 

ఇట్లు మొదటనున్న “'యశోధను. జెల్లమం[తి యనుదానిని దిద్దుట 
కవకాశము లేదనియు, తుదినున్న “వుతినుంతు డయ్యల నుం తిపుంగన్దుని" 


N— ii 


వ్‌ 


అనుచోట “నుతినుంతు జెల్లనవుం[ తిపుంగవుని యని దిద్దుట కవకాశము 
కలదనియుం గావున నెల్లన యనియే యాతని తం(డివేరగుననియు వీశేశలింగం 
పంతులుగారు నిర్ధారణ చేసిరి, నవనాథచరి తము తాళషత[గంథమున “అను 
జాతుం డగు నయ్యల మాంబ కూర్చి, తనయుడు అను పాఠ మొకటి 
కలదు. ఇదియు సందర ళూన్యమగుట చే సంస్క_రణీయమే. ఇండెల్లయ యని 
గాక అయ్యల (మాంబ) అను రూపమే క నంబడుచుండుటను బట్టి గారన తండి 
చేర “ఎల్ల యి అనుటకంకు “అయ్యలార్యు డనుటయీ సత్యమునకు జేరువమొ 
యుండునని యాతాళ పత గంథపాళము “అనుజాతు డగు నయ్యలామాతు 
కూర్మి, తనయుండు ” అని సంస్క_రింపం బడినది. హారిశ్చం[దద్వ్యిపదలోని 
“తగిన తముుండు యశోధనుం జెల్లనుం తి” అనునది సంస్కరింప వీలులేని 
పాఠముగాం దలంప నక్క_జలేదు. “తగిన తమ్ముండు యకోధను డయ 
లార్యు అనిగాని, తగిన తమ్ముని యశోధన నయ్యలార్యుం జెట్టపట్టంగ నోచిన 
భాగ్యవతికి' అని గాని సంస్క_రించుట దుస్పాధము కాదు. ఈతండు రచించిన 
“లతణదీవీకి యను గ్రంథములో... _. 

“ మంత్రిచాడామశో స్తన్య సోదర స్యాయమ (పభోః 

గారనాఖ్య ఇతిఖ్యాతః తనయో నయకోవిదః ” 
అని యున్న పాఠమును బట్టి చూచినను “అయమ(పభోః” అనునది “అయల 
(పభోఃి అనుదానికి [వాయసగాని పొరపాటయి యుండు ననియు, “ఎల్ల యి 
అనుదానిని సూచించునది గాలేదనియుం. దలంపనగును, ఈ (గంథముననే 
(పథమపరి చ్చే దాంత మున గల యీ (క్రింది గద్య యా విషయమును మజింత 
స్పష్టపజచుచున్నది:-___ 

“ఇతి కవినుత వితరణ విజిత పారిజాత పోతనామాత్య సహాజాత ఇణాతు 
ర్యగుణాభిరామ క్రీనుదయ్యలునుం|క్రి శేఖర గర్భరత్నాకర శ్రీ గారనార్య 
విరచితాయాం లకుణదీపికాయాం (ప్రథమః పరిచ్చేదః॥'' ఇట్లిచ్చట అయ్యలు 
నుంతి యనియే (వాతలోలహాడ స్పష్టముగం గనంబడుచున్నది. కావున గౌరన 
మంతి తండి పేరు అయ్యలానూత్యు. డనియేి నిశ్చయింపవమ్ళను, 
కవి కాలము; 

ఈ అయ్యలామాత్యుండు సింగయమాధవ వేతిపాలునకు మం త్రియెన 
పోత రాజునకు. దముుడు.. సింగయమాధవశ్నీతిపాలుడు 15-వ క తాబ్చిని 
రాచకొండ నేలిన రేచర్ల వంశాంబుధి పూర్ణ చంయ్యదుండగు సర్వజ్ఞ సింగమనా 
యని కొడుక నియు, నాతేనియొద్ద మం(తిగా నున్న పోతరా జీగారనవెద 
తం(డియె యనియు, నీతనిచే రచింపబడిన లక్షణదీపిక యందలి యీ (కింది 
శ్లోకములను బట్టి తెలియుచున్నది:.._ 


వెరి 


“ అస్తి [పశస్తా వనిపాలమాళీ రత్నావళీ రంజిత పాదవీకః 
న. పూర్ణ చంద్రో మహాబలస్పింగయమాధవేం[ద్రః॥ ” 
అస_త్తన్య మహామాత్యః స్వామి కార్య ధురంధరః | 
సై మి? (వో తరాజ ఇతీఖ్యాతః రాజనీతియుగగ్గరః॥ 

ఈతనికి పోత రాజే మం(తిగా నుండెనని వెలుగోటివారి వంశ చరిత్ర 

ములో నుదాహరింపయిడిన “ శ్రీనుతో మాధవేం[ద్రన్య రాజ్యాంగై కధురం 
ధరః | మంత్రీ శ్రీపోతనామాసీత్‌ సర్వశాస్త్ర, విశారదః॥” అను న్లోకమువలనం 
గూడం దెలియవచ్చుచున్నది. సర్వజ్ఞసింగభూ పాలుండని పేరువడసిన రావుసింగ 
మహీపాలు నాస్థానమునకు (శీనాథుండు పోయినట్టును, నాత(డు మహోవిద్వాం 
సుం డగుటచే నాతని మెప్పించువిషయమున నీతండు కొంత జంకుగలవాండై 
“దీనారటంకాలి పద్యమును చెప్పి, రాజసభాదేవతయగు జారదాంబను 
స్తుతించె ననియు. (బసిద్ది కలదు గడా! అట్టి సర్వజ్ఞుని కొడు కగు నీ సింగయ 
మాధవనృపాలుండు గూడ గొప్ప పండితుండేయై శాలి. వక, 1849 సంవత్సరము 
క్రీ. శ. 1427) న రామాయణమునకు “రాఘువీయి మను నొక టీకను (వాస 
నని యాతని భార్య రచింపించిన యొక శాసనమునందలి యీ (క్రింది పద్యము 
వలన స్పష్ట ముగుచున్నది:--- అ క 

(క ఇాకాఖ్యే నిధివార్థి రాను వ శ్రిగేప్య'బే ప్రవంగే శుఖే 

నూ సేప్యాశ్వయు జే రఖూద్వహపబే తో రాఘవీ యాహ్యయామ్‌ 

టీకావమురవటు (పబోధఘట నామాణిక్య పుప్పూంజలిం 

కృత్యా రాజకి రావుమాధవనృపో రామాయణస్య (శ్రియ, క 

ఇట్లు కీ. శ. 15-వ శతాబ్ది తొలిభాగమున నున్న సింగయమాధవ 

నృపాలునియొద్ద మం(తిగా నున్న పోతరాజు ననుజు డగు నయ్యలామాత్యుని 
కొడుకగు గారన 15-వ శ తాప్సి పూ ర్వార్థమున నుంజె ననుటకు సందేహము 
చేదు. మజియు (లీనాథునిచే శివరా|తిమాహాళ్మ ప్రమును దన ఛృత్యుండగు 
మువి్మడి శాంతయ్యుకుం గృతి యివ్పించిన క్రీ శైల జంగమ నుఠాధిశ్వరు( 5 
శాంత భి తోొవృ త్తీకాయంకే గారనచే నవనాథ చరి!త్రమును మల్లీ వా పేరం 
గృృతిగాయ జెప్పించుటచేత నీ గారనయు (శీనాథుని కాలమువా౭డే యని నిరం 
బగుచున్నది. శివరా(త్రినాహాత్య ్యమునందు. నై మధ వ పూర్వ 
(గంథముల పోలికలు విశేషముగా. గనయిడుచుండినను, అవ తౌరిక wae) 
షషకాటను, పొంఢ బంధముకలదిగా6 గనయిడకుండుటను, (శీ నాథుడు 
పిదప నవ తారిక యెవ్యరిచేతనో (వాయించి, ముమ్మిడి శాంత య్య యా(గంథ 
మును గుతినండె నను వాదము యభథార్తనుగుట తటసించినను దీనికిం బేంరకు6 
మ వ 





ఆంభకవుల చరిత్ళి-వుట 595. 


=ii 


డగు శాంతభివావృ_త్తి యతీశ్వరుంజే నవనాభచరిత్ర రచనమును (బోత్సహిం 
చినవాం డగుటచే గౌరన శ్రీనాథుని చరనుకాలమునను నాతని తరువాతను 
జీవించి యుండి ననుటకు సందియము లేదు. ౫ 
కృతిరచనకు. (బో త్సావాముః 

నవనాథచరి.తమున గౌరన ము_క్రిశాంత భివొవృ_త్తిరాయని నాతని 
వైభవమును విశేషముగా వర్ణించినాడు. ఆతండు మల్లి కార్జున (శీనుహాలింగ 
సర్వలోకో త్తమ సా(మాజ్య భారనిర్వాహాక' పౌఢినీతికోవిదుండు. విపులవిశ్వం 
భరావిశుతాశేవ నృపవర  స్వీకృతనిజశాసనుండు. అనుపమను  నిజతపో 
బల వి శేపానుసంభానరథీత సకలక రాట మండలాథీశ రమావిలానుండు. ఆతని 
మహావై భవం బాతని లోకో _త్తను సామాజ్యనిర్వాహకత్వమునకుం దగియే 
యున్నది, కర్పూరహిమజల కాళ్లీరమిళిత దర్పసారాంబుసి క్ష్మపచేశమును దప 
నీయ జాలకాంతరగత ధూప విపుల సౌరభసమన్విత గంధవావావాసిత దశదిశా 
వలయంబు నగు నిజన భావవనంబునందు రత్నసింహాసనమునంగూర్చుండి, బిరు 
దందెబాగొందు వాని చరణాబ్దమునకు మండ లేశ్వరులు (మొక్కొ_, పచ్చలపద 
కంబు చీనాంబరంబు కరభూపణంబుల వ(జరుచులు నవతంసమాణిక్ణ లలిత 
కాంతులు (పకాశింప రజితా( దిమో౭దం (బమదవమూారంగనున్న పర మేశుండనంగం 
గొలువుదీరియుండం దపోమహిమరూఢి కెక్కి సమునీం[ దులు పదవాక్య (ప్రమా 
ణజా లగు విద్వాంసులు బహువిధ నాటకాలంకార నై పుణి. జాటువకెక్కిన 
సత్క_వీశ్వరులు, జం(త్రగా(త్రముల నేర్పుగలిగి వాసి కెక్కిన గాయకో త్తములు, 
నటీనటజనులు. "బాఠకులు, దొరలు, భృత్యులు, నమాత్యులు. బువోహీతులు, 
రాయబారులు, వై డ్యవరులు, దై వజ్జులు వరుసతో నాతనిం నొలిచియుండిరి. 
ఈతండు యతీశ్వరుంజే మైనను నుహారాజభోగమున నుభవించుచుండునాండు, 


అట్టుకొలువుండి యవిరళయోగ విద్యాధికులై న నవనాథుల పుణ్యచరితము 
(శీగిరికవి పద్మ ప్రబంధముల చెప్పినదానిని ద్విపదకావ్యముగం  జెప్పింపవలయు 
నని తలంచి సరససాహీత్యలకుణ వివేక మహితు(డును (భనురాంబికావర[ పా ప్ప 
విచిత్ర వినుల సాహిత్య (పవీణాధికుండునగు గారనావ్యాయునిం బిలివించి 
“నుధురమై వెలయు నవనాథచరితంబు ద్విపదకావ్వంబుగాం జేసి కోములజ 
విష్ణుసేవ్యమానుండగు |శ్రీశై లపతికి నంకితం బొనరింపుమని చెప్పి కర్పూర 
తాంబూలంబు లొసంగి గారవించెను, దీనినిబట్టి నవనాథుల పుణ్య చరిత్రము 
'శీగిరికవిపద్య_పబంధముల నింతకుం బూర్యమే (పనిద్ధమై యున్న ట్లగపడు 
చున్నది. దానినిబట్టియే గౌరన ' దీనిని ద్విపదలలో రచించెను. కాని యా 
(శీగిరికవిని గూర్చిన వి కేషములుగాని, యాతని పద్య (ప్రబంధముగాని, యిప్పుడు 
గానవచ్చుట లేదు, ఈకవి (శీగిరీథ శతకమును, (శ్రీరంగమూహాోత్మ్యమును గూడ 


xiii 

రచించినట్లు కొందు చెప్పుదురు. మడికిసింగన తేన “సకలనీతి సమ్మతముిన 
(శీగిరశశతకమునందలి వని రెండు సీసపద్యముల ను దాహారించి యున్నా (డు. 
కాన్సి యవి యీ (నీగిరికవి రచించినవే యని నిశ్చయముగా. _ జెప్పుట 
కాధారము లేదు, “ చిరతర (పకాశ (నీగిరీశ”” యని |థ్రీగిరీశ సంబోధనతో 
గూడిన మకుటమును బట్టియే డాని కా చేరు వచ్చినను వచ్చియుండవచ్చును,. 
వేమునశతకక_ర్శ వేమన మొనశ్షే, (గశీగిరీశ శతకకర్త (శీగిరియీ యని 
యూహింపం బడియుండును, 


(బీగిరన్న (చెన్నవుల్లు) రచించిన (శ్రీరంగ మాహాత్మ్యము లోనివని 
“రండు పద్యములు (థ్రీ (పభాక రశా స్తుంలుగారి (పబంధరత్నావళియం దుదా 
హృతములు. ఆతడు నవనాథచర్మిత మను శై వ(గంథమును బద్య కావ్య 
ముగా రచించిన (శీగిరికనియీ యని నిశ్చృయించుట కాథార మేమియుం గనం 
బడదు. ఇం తేగాక ఉ్రావకవియగు నీతండు “శ్రీరంగ మాహాత్మ కము’ వంటి 
చైప్లవ (గంథమును రచించునా. యను సంచేహము .కూడం గలుగక నూనదు. 
(శీగిరికవి శీరంగమూహాత్మ్యములోని దని (గ్రహింపంబడినట్టియు, శంకరుం డాది 
మూర్తి యుచితరీతిని బేరోలగం బుండుటనుగూర్చి వరి ంచునట్టియు నీ క్రింది 
పద్యమునకు (శీరంగమాపహోత్న ్యకథనుబట్టి చూడంగా నా (గంథమున నేమి 
యు (బస _క్తికలుగునట్లు గానవచ్చుట లేదు. 
“నీ దివీంచు నే వేల్పు దివ్యాంగకంబులం 
గాలీకుచాంగరాగంబు భూతి 
కొవురొందు చే వేల్పు గురుజటాభరసీమ 
నమృతాంశుఖండంబు న భగంగ 
కడుమించు నే వేల్పు గాత్రవల్లి కొచుట్టు 
వ్యాధు చర్మము వారణాజినంబు 
కరమొప్పు నే వేల్పు కంఠవీఠంబున 
భుజగేంద్భహారంబు పునుక చేరు 
శే, అట్టి వేలుపు శంకరుం డాదిమూ ర్తి 
"వేద వేదాంత వేద్యుండు విశ్వభ_ర్త 
విక సితోజ కీల వదనారవిందు. డగుచు 
నుచిత రీతి. బేరోలగం బున్నయంత. ”” 


ఉనా, సంతోషంబునం భొందియీ లె వినులస్యాంతుకా మహాదానవ 
థ్వాంతవ్య్యూహ విదారణోజ్ఞ (ల వివస్వంతుకా యశఃపూరితా 
శాంతుకా సాహసవంతు నిర రజయాయ త్రెక విశాఫంతు ధీ 
మంతుకా భర్భ్మనగేం[దకాంతుని హనూమంతుక్షా జనాత్యంతునికా” 


xiv 


ఈ పద్యము రామాయణ కథకు సంబంధించినదిగా నున్నది. మొత్త 
ముమోాంద నితరాభారములేవైన దొొరకనినాడు, ఈతంజే నవనాథ చరిత 
మును బద్యకావ్యముగా రచించిన శ్రీంగిరికవియని నిశ్చయించుట కవకాశము 
లేదు. శీగిరికవి పద్యకావ్యముగా రచించిన యీ _నవనాథుల చర్విత 
మును శాంత రాయండు ద్విపద కావ్యముగా రచింప: (బోత్సహించుట యా 
శై వకథలు జనసామాన్యమున వ్యా ప్రినొందవలయు ననియే మై యుండునను . 
టకు సం చేహముబేదు. సామాన్యముగా నార్యవుతీ మ్మగవర్శములవారి 
యాదరమును బడసినదగుట చే, సామాన్యజనము నాకర్షి ౦చుటకు ముతబోధ 
(పచారము (ప్రధానముగా నెంచిన శ్రైవగురువులు సర్వజన నుబోధకం బగు 
సులభ శైలిలో రచింపంబడిన ద్విపద కావ్య రచనమును(బోత్సహింపం జొచ్చిరి. 
పాల్కురికి సోమనాథ్టుం డారూఢ గద్యపద్యాది. పబంధపూరిత సంస్కృృతభూ 
యిష్ట రచన సర్వనామాన్యంబు గాదు గానునందాను ద్విపదలను రచింప 
దొరకొనినట్లు చెప్పియే యున్నాండుగడా. ఈ శై వు లవలంబించిన మార్గము 
ననుసరించియే కావలయు, వై పవ మతాభిమానులచే రావమాయణాదులు 
గూడ నాయా కాలనుల ద్విపదరూపమును బొందింపఈ బడియున్నవి. 


గ్‌ తైవసిద్ధులగు నీ నవనాథులవలెనే, వై వ్యవసి సిద్ధులగు నవనాభులు గూడ 
(సిద్ధుల యున్నట్లు తోయచున్నది. ఈ వై న్‌ స్వవసేద్దు లగు నవనాథులచరి 
త్రము మహారాష్ట్ర భాషలో ననాలూపండితునిచే. రచింపంబడియుండెను. దాని 
యాంధాఇనువాద మొకటి 'నవనాథచ రత మను పేరం (బకటితం టై యున్నది, 
కాని యిది మిగుల నర్వాచీనంబుగాం గనబడుచుండుట చేతను, మళల్సే Ne 
దంనాథుండు, గోరత్వుండు చౌరంగి మొదలగు సిదులనానుములయందు జర్యల 
యందును గూడ నీవై పన నవనాథులకును శైవ నవనాథులకును బోలిక లగ 
(పడుటచేతను, శె కై వనాథుల చర్మితము జేశమున వ్యాప్తి జెందిన పిదప, 
'దానికిం (బత్యక్థిగా వైవష్టవవుత (పతిపాదకంబగువేజొక నవనాథ'చరి(త్రము 
| 'రచింపణుడీనదనీ తోయచున్నది. గౌరన కావ్యమైనను, కేవల మంత వీరశైవ 
(పతిపాదకంబై నదిగా. దోంపదు. వలయనంగా, నిందొకచో వివ్ణున ప్రశంస 
గూడ గొంత కల్పింబడినది. లోక రకుణార్గమై విష్ణున్ర శె శె వనాథుల చర్యలను 
గూడం (బతిఘటించి శై వనాభు(డగు నాగార్జునశిష్యుంయు (శీశె లము నంతను 
హోటకాచలముగా నొనరింపంజేసిన యత్నమునకు భంగ మొనర్చి, యా నాగా 
ర్జున శని దనచ[కముచేం జంపినట్లు చెప్పబడినది, 


“గాసిగా శివీంపం గలవా రువేవ్ష 
చేసిన దోవుంబు సిద్ధించుంగాన 


xv 


నేనే జగంబు లన్నియును రశ్నీంపం 
బూనిన లవ్మీవిభుండ నని చెప్పి 
యంతరి ర _తుండయ్యెలో ననియు. గలదు. 


ఇట్లు శె శ వనాథులులోక పనిద్ధంబుగాం జేయ(దల(చిన రసవాదాది కృత్య 
ములకు భంగము గలిగించుకుగాక, తానె జగంబు లన్నియు రవ్నీంపం బూనిన 
లథీ విభు డ నని (పకటించుకొనువిమ్షువు మాహోాత్మ మును గూడ వర్ణించిన 
దగుటచే నిది కేవలము వీరశె వపరము కాదనియు, [నేత ద్లృంథరచనా" కాల 
మునశే వీరశైవ నుతముయొక్క_ పట్టు కొంచెము తగ్గినదనియ్యూ గారన యట్టి 
శేవల వీరశె. వ సం[పదాయములోనివాండు కాండనియుం దలంపవలసియున్నది. 
శ థారంగము, ఆం! ధదేళ్‌ సంబంధము: 

ఈ నవనాథుల చర్యలకు (బథానరంగము మహారాష్ట్ర చేశ భాగముగా 
గనంబడుచున్నది. శివపుత్రుడగు మిననాథుండు తండివలన నధ్యాత్మవిద్యోప 
"దేశమును బొంది, ధరణివై 6 జరియింపంబొమ్మున నాతని యాజ్ఞ వడసి, భూలో 
కమున. గలికాలంబున నులలిత స స. 


కాళింగ బంగాళ కరహాట లాట 
చాళ కేరళ చోళ క ళ్లాట ఘాట 
కుకురు కొంకణ పౌండ కురు కోసలాది 


సకలచేశంబులును దిరిగి, మాళవబేశంబున రాజనుహేం[దనరేం[ద. 
పరిపాలీతం బగు మాంధాత పురమున దోలుత విడిసిన వాండయ్యెను. ఈ సంద 
ర్నమున నీతండు తిరిగిన చేశములలో నాం([ధచేశ మున్నట్లు చెప్పబడి 
యుండలేదు. ఈతడు తొలుత వాసమేర్పజచు కొన్నట్లుగాం జెప్పంబడినది 
మూాళవదేశమునందలి మాంధాత పురముగాని యది రూం చేపట్ట 
ణమునుగాదు. ఈ మాంధాతపురాధీశుడగు రాజనుహేం[దుని కుమారుడు 
సారంగధరుండు. ఈతని కథ యంతయు నీ మాలవబేశగతవముగు మాంధాత 
పురముననే జరిగెననియు, తత్‌ పురసమిాపమునందలి కొండలలో వాస మేర్ప్చజు 
చుకొనియున్న మోననాథుని యను[గహమువలన నే యీతనికిం గాలుసేతులు 
మరల గలుగంగాం జౌరంగి యనునామునున సిద్దుండై. యాతని శివుగలలో 
నాక డయ్యె ననియు, నీ రాజమహేం[(దుని Pe న. ప గాచు గోరతుండు 
గూడ నాతని ముఖ్యశిష్యులలో నొకయలై, యోగ సామా(జ్య పట్ట భ(ద్రుం 
డయ్యె ననియు 'జెప్పంబడినది. ఆ రాజనముహే పేంద్రుండును “నుతు నాజ్ల వెట్టించి, 
సురనుర 'వెచ్చి, మతిందప్పి తేజంబుమాలి యావెన్క_ నంతకగో చరుండై. న 
వీదపం దజ్ఞన పదంబెల్ల జనళూన్యమై, నూాంధథాత పురంబును హోము ఆ 
నుయ్యెనంట. వినుట శిష్యులంగూడి మిాననాభథుండు మాల్యవంతంబున కేగి; 


x 

యచ్చట సంజీవకరణి, సంభానకరణి, పరునవేది, చింతామణి మొదలగపదివ్యా 
షధములను మజికొందజణ _ శిష్యులను బడసి, వారిని సిద్ధలుగా. చేసి, 
పక్సిమాంబుధితీరమున మంగళాపురమను. (242%821016$) పుటఛేదనము డాని, 
యా పురిని రాజు మృతుడౌటం టెలిన, యాతని కాయమున! (బవేశించిి, కొంత 
కాల మూపురము చేలుచు రాజ్య వై భవములను నై హికనుఖముల ననుభ 
వించి యొక సుతునిబడసి గోరతుకుని (పబోధమున మురలం దన కళేబరమునం 
(బవేశించి, శిష్యులతో గూడి ఉజ్జయని, ద్వారక, అయోధ్య, కురుత్నే 
తము, కాశి (పయాగ మొదలగు 'పుణ్యక్నేత్రములను దర్శించుచు, హను 
వత్పర్వతమును జేరి, శిమ్య లతో. 

“మూరు మో నేర్పున మా కథ లెల్ల 

ఛారుణివై 6 (బసిద్ధముగాలో చేసి 

సన్నుతి యోగతాస్తములు మో చేరు 

విన్న గాతుకమార విరచించి మజియు 

గురుభ క్రి నిరతుల గుణరత్ననిధులం 

'జెలివి రూగం బుపబేళించి చెసల 

గలయం (దిమ్మురుచుండంగా నియమించి 

వుగుడ చలికొండ కేతెండు చనుండింక” 


నని ఇన్పీపం వెను. 
అట్లు పంవినశివ్యులలో__ 
“ముళభయాళ బర్భర మగథాం[భ పాండ్య 


-వోళభూములు చనంజొచ్చె విజ్ఞాన 
శీలనాగార్జున సిద్ధుండింపార " 


ఈతని ిమ్యండగు నిద్దనాగార్జునుండు |శ్రీశై ల ప్రాంతమున? దిరిగి రస 
వాద మహినునుజూపి, (శీత లము 'నరితను హాటక మయముగాం జేయ యత్నిం 
చి, తుదకువిన్లుని చక్రమున కావాతిమయై విఫలుండయ్యెను. కాని మోననాథు 
డుగాని యాతని వెంట నంటియున్న సారంగధరుండుగాని యాం(ధచేశము 
నకు వచ్చినక్తైననుగ నం బడదు. ఇట్టి నవనాథుల కథలన్నియు హీందూ చేశమునం 
బశ్చిమతీరభాగమునకు సంబంధించిన ట్లగపడుచుండంగా, నిందుం (జథాన 
, పురుషులలో నోొక్క_ండును, మోననాథుని తొ లి శిష్యుం 6 డును నగు, సారంగధరుని 
గూన కథ యాం(ధచేశమునకును, నందు నాయకరత్నంబునుంబోని రాజ 

"హేయ దవరమునకును సంబంధించినదిగా జిరకాలమునుండి యీ దేశమున 
mee యాశ్చర్యకరము కాకమానదు. ఈ భావ మెశ్తైప్పుడు 
బయలు చేరినదో చెప్పుటకు నాధ్యముకాదు గాని, wo నాంటినుండియు. నది 


evii 


యీ దేశమున (_బబలియుండు ననిమా|క్రము చెప్పవచ్చును. అప్పకవియే 
సారంగధరుని కథకును నన్నయాం[ధఫక్కికిని సంబంధమును టి 

యుండిన నుండవచ్చును. ఈ కథ రాజమహేం[దవర పట్లణమునకును, చన 
నొక కాలమున బరిపాలించి రాజమహేందు9 డన్‌ పుసిద్దివడసిన వాళ్ళుక్ష 

రాజగు రాజరాజునకును సంబంధించినదను విశ్వాసము జనులలో స. 
పిదప, నచ్చటివారా కథా విశేషములకు సలనికేశమును గూడం జేసియుందురు. 
"కావుననే యిప్పటికి నాయూర నిది సారరేగధరుని మెట్టు యనియు, నిది యాతని 
కాలుసేతులు నణకించిన వోటనియు, నిది చికాంగి మేడ యనియు 
స్థలని నేశములతోో నా కథావిశేషములను జెప్పుకొనుచుండుట తటసించి 
యుండును, చారి తక విషయములకునుు, జన వాదమునకు నొకప్పు re 
సంబంధము లేకపోవచ్చు ననుట కిదియొక మంచి నిదర్శనముగాం గు 
చున్నది. లంక నప్పకవీయ రచనా సందర్భము నందలి సారంగధర కథా 
(పశంసను గూర్చి యించుక పరికీలింతము. :: *.. 


అప్పకవీయ మనునది నన్నయపఫక్కి, (ప్మకియాకాముది, యనయిరగు 
నాం(ధశబ్ద్బచింతామణి కాం|ధ్రీకరణము, ఈత(డు తెనుగన ఘనకావ్యం 
భాక్క_టి చేయం దలంచి యున్నతజి నీతని కులదై వమగు కామెపలి గోపాల 

కృష్ణు. డొకనాండు కలలో, (బత్యతంటబై 
“ స్వ, శేయస మబ్బు నీకు నిత సిద్దము నన్నయఫక్కి_ యాం[ధముం 


జేయుము మా యను గహముచే. హూ లచ్చెరువంది మెచ్చగయా. స 
అని యానతిచ్చినాండు. కాని యప్పకవి కప్పటి కా నన్నయఫక్కి. యన 
నేమో తెలియదు. ఆతం జెప్పుడును దానిని వినికని యెజుంగండు, ఆ విషయము 
కూడ సర్వసాతీ. యగు నా విన్లువే చెప్పుచు నా (గంభ(పభావమును, దాని 
పూర్వచర్శిత నుంతను గూడ నా కలలో నాతని కిశ్లుతేంగింపం దొడలగౌను. 
“కం. వినియును గనియును నెజుంగని, 
ఫఘనఫక్కిం దెనుంగుం. జేయంగా నెట్లగు నా 
కనవలదు దాని లతేణ 
మును నీకది గలుగు చందమును వినుమింకక' 
ఆం|(ధశ బ్దచింతానుణి వ్యాకరణము ముందు రచించి, తత్చూత ముల. 
దెనుగుబాసచే ' నన్నయభట్టు శ్రీ నుహాభారతమున మూండు పర్వములు 
చెవ్పెను. ఆ సమయంబున భారతము. డదెనింగించుచుం - చేదా తెనుంగించుట 
మూూలముగా-దాను రచించిన రాఘవపాండవీయమును నన్నయ యణంచి వేసి 
'నాండు. ఇప్పుడు తాను రచించు ఛందమునం (ఈతనిది ఛందో(గంథమా? వ్యాక 
రణమా?) దనఛందో(గ్రంథము నణ(చివేయుట్యకై యీ ఫక్కి రచింప మొదలు 
N—iu 


xviil 
చెట్టినాడు అని భీమన్నతలంచి, యా యాం(ధశ బ్దచింతాముణి నణంచివేసి 
నాండయట. ఇక్కడ సర్వసాథీ. యగు నీవిష్టువు పలుకులలో సందర్భశుద్ది గాన 
రాకుండుట గమనింపం దగియున్నది. మొదట ఆం(ధశ బ్దచింతానుణి రచించి 
యానూ(తముల కుదావారణముగా భారతము మూండు పర్వములు చెప్పె నన్న 
ట్లున్నది. కాని రెండవ వాక్యములో నన్నయ్య భారతము ముందు రచించి, 
భీమన్న రాఘ వపాండవీయము నణంచివేసినట్టును, అటు తరువాత,భీమున ఛంద 
స్సునడంచుటకుగా నీ(వ్యాకరణ) ఫక్కి సం[గహించినట్టును, అ పుడు భీమునదాని 
నడంచినట్లును జెప్పంుడినది. కావున నన్నయ రచనలు శెండింటిలో నేది 
పూర్వమో యనునదినిశ్చిత మగుట యే చేదు. ఇంతవజ కీ రెండువాక్యములు 
పర స్పరము విరుద్ధములుగా నున్నవి, అంతేగాక రెండవ వాక్యమును బట్టి ఆంధ 
శబ్ల చింతామణికంచు ముందే భారతను రచియింపంబడిన ట్లూహింపవలసీ 
వచ్చుచున్నది. ఇశనిట్లు నన్నయఫక్కి. భీమనచే గోదావరిలో. గలుపంబడుట చే 
నాంధమున సూూతసంపాదన లేకపోయినదంట, ఆకారణముచే నాదిని శబ్ద 
శాసనమహాకవి చెప్పిన భారతములో నేదివచింపంగాం బడియెనో దానిన హాని - 
దెను(సపల్కు. మజొక్క_టింగార్చి ెప్పంగారాదని దాఠశువాటి కవిరాతునుం 
డొక నియమము చేసెనంట. ఈ కవిరాతనుండు భీనునకవి యనియే సిద్ధి 
గదా. 'సూ(త్రసంపాదని లేమిచే ననుటవలనం (బధ్యంసాభావమేనా మనము 
(గహింపవలసియున్నది ? భీమన దాని నణంచివేసె నని 'చెప్పయడినది గదా, 
నన్నయ వ్యాకరణము నడంచిన భీమకవియే మరల నీ నియముమును జేసి 
యుండెనంట! ఈతం డీ నియమము చేసియుండుటను బట్టియే యాతని మాటను 
జవదా(టనొల్లక మహాకవులగు తిక్క_సుధీవుణి మొదలైన తొంటి తెలుయ 
కపీం(దు లెల్లరు నా మూండు పర్వములలో నా మాన్యుండు నుడివిన తెలుంగు 
లరసికొనియే తమ కృతులు రచించినారంట. తిక్కన శకేతనాదులు రచించిన 
తెలుస పలుకుబ కు నన్నయ మూడు పర్వములలోని తెలుఇసలే యాభా 
రము కాయహోలును!- "నూత్నదండియగు కేతనయుం దెనుంగునకు లతణము వాని 
ననునరించియే చెప్పియున్నవాండా ? ఇకో భీమన యడంచిన యా నన్నయ 
యాంధ్రఫక్కి. నెజింగిన వాం డొక్క_రుండు మూత మున్నాండంట. ఆతండు రాజ 
రాజ నశేం్యద్రతనూజు. డగు సారంగధరుండు. ఈతండు తన శె శవమునంచే 
నన్నయ యాం(ధఫక్కిని రచించుచుండంగా నే యాతనియొద్ద పఠించి నాండంట. 
ఈతనికి. దక్క మజియన్యుల కెవ్వరికి నిది తెలియ దన్నాండు విన్షువు, భీమన 
"దీనిని రచింపబడిన వెంటనే యశంచినట్లు తెలియవచ్చుచున్నది గదా! వీ రిద్ద 
అకు దక్క నన్యు లెవ్యరికిం దెలియదని డానికరవుగునా?P ఆ సారంగధరుండు, 


జనకుండు మలి చెడి తన కాళ్లుచేతులు నథికింప౯గాం వుల్చే గ్రందుంని సాంగత్య 


sis 


ముచే వానిం (గమ్మణిం బడసి సిద్దులలోం గలసి యొక సిధుజై యుండి 
ఆ మొన్నటి కీలక సంవత్సరమున” మతంగ గిరికడ నావ్యాకరణిమును బాల 
సరస్వతుల కొసంగలానాతం డర్రాని కొక టీకం గూడ [(వాసెనంట. అట్టు భీను 
కవి గోదావరిలో? గలిపిన [గంథమును మరల రాడెనేం దత్యూదయితునిపట్టి 
వుహిని వెలయించినవాండయ్యెను, ఎనుబది రెండార్యలు గలిగి, పరిచ్చేద 
పంచకమున దగు నా పక్కి. మతంగాచల విపునివలన నప్పకవి సదనము 
చేరుననియు, సంస్కృతమున వాగనుశాసనుండు రచింది నప్పుడు మును 
నారాయణధీరుం డాతనికి సహాయుం డయినశ్లే, దానిని 'దెనిగంచుటలో. చా 
నాతనికిం దో డగుదుననియుంహాడ విమ్ష్ణువు చెవ్పెను. నన్నయకవి పర్యక్రియా 
కాముదిని నారికేళవాకముగాం జెప్పినాండు. కావునం గవ లాం(ధు లా (త్రోవం 
గానలేరు. మజియు సంస్కృత (గంథములో చెను. కలియంగాడదు గనుక 
లతుణంబు మా(తమె చెవ్పెనుగాని లత్యు మొక్క_టియు నాత(డు చెప్ప 
లేదు. తాతన నూత్నదండియు నింతకుం బూర్యము తేలుంగుల లతుణం బొకిం 
చుక మైనను జేయక పోలేదు, కాని యవి యాంభభాపొనుహాకాననాంతర 
మున  శబ్దాపశబ్ద సరణు లెతింగించుటలో దీనివంటివి గావు గావున నిది 
కవులకు వికేపోపకారక మగు నని చెప్పి విష్ణువు చనెను, - = 

అప్పకవికింగ లలో (బత్యతంబై నన్నయఫక్కి-నిగూర్చిన యీ యసం 
బద్దపుగాథ నంతను జెప్పిన యీ విమ్లు వీతని యిష్టదై వ నుగుటచే నీ దెనుంగ 
చేతలో నీతనికి సాయముచేసినం జేసియుండవచ్చును గాని, వాగనుశాసను6 డా 
సంస్కృత[గంథమును “మును నారాయణధిరుండు దనకు సపహాయుండుగ”” 
రచించెనో లేదో నిర్ణయించుట క్రీ విష్ణుమూర్తి పలుకులు తప్ప వేజాథార 
-మేమియు€ గన(బడదు. ఆ నన్నయఫక్కిలో నీ నారాయణునింగూర్చిన (పశంస 
యేమియు లేదు గదా! ఇంక భారతరచనమును వలెనే దీనిగాడ “సహాభ్యా 
యుండు నైనవాం డభిమతంబుగం దోడయి నిర్వహించి యుండు” నని మెంచి 
యప్పకవి యట్లు కల్పించి యుండవచ్చును. కాని, భారతములోని “పాయక 
పాకళాసని”కను పద్యమే (_పటీ_ప్తంబుగాం గనంబడుచున్నది. అప్పకవి “జాన 
పదు లోడక దిద్ది రని తెలిపిన రీతిగా నాతనికి. బూర్వమే యెవరో యా పద్య 
మును రచించి యా గంథమునం జేర్చియుందు మో యని తలంపవలసి వచ్చు 
చున్నది.వల యనంగా,నాం[ధభారతము (పాంత్యవాంత్యపతులను బరిశీలింపంగా. 


జెక్కింటిలో నీ “పాయక పాకశాసని” కన్న పద్యమే కనంబడుట లేదు. కొన్ని 
(పతులలో నుండుటం బట్టి, యా (గంథము నిటీవలివా రందణు నద్దానిని నం(గ 
హించి యుందురు. (పాచీనమాతృకనుబట్టి (వాసినవా రీ పద్యమును మా(తే 
ము వదలివేసి రనుట సంభావ్యము కాదు గదా. నుమా రిరువది (ప్రాచీన 


a 


తాళప(త (గంథములం బరిశీలింపయగా? దొమ్మిదింట నాపద్యమే లేదు. 

నన్నయ యాంధఫక్కి_ నాతనికై దాఖువందల యేండ్ల తరువాతే నాం[భలోక 

మున చ్యాపింపం "వేయుటకు. జాళుక్యకులావతంనుం డగు రాజనశేం[దుని 

కుమారు(డని చెప్పబడిన సారంగధరుండు తోడ్పడుట యొట్టిదో భారతరచనా 

విషయమున నన్నయకు నారాయణభట్లు తోడ్పడుటగూడ నట్టిదిగానె యుం 
ంటి 6 

డునని తలంపనలని వచ్చుచున్నది. 


ఇఇట్టిందలి విషయము లన్నియు సంచేహగ_స్హములుగానె యున్నవి. 
మొట్ట మొదట నన్నయ  యాం(థ్రఫక్కి_ని రచించుట; నన్నయ సనుకా 
లికుం డని చెప్పుటకు వీలులేని భీమన దానిని గోదావరిలో. గలుపుట్క; కవిరా 
తనుండీభీనునయే మైనచో, నాతండే మరల నన్నయభారతములో నేదిచెవ్పెనో 
దాని నీగాని, సూ(తసంపాదన శేమిచే మజియొక తెనుంగుపల్కు. గూర్చి చెప్ప 
రాదని నియమముచేయుట, తరువాత నాంధలతణ క ర్హయగుశేతన 
మొదలగువా రాతని కృతు లరసికొని, ఆ ఫక్కి_ ననుసరించియే తాము రచించి 
యుండి రనుట; చింతానుణి రచనమున నన్నయభట్టుకు నారాయణభట్టు సాయ 
పడినకే విష్ణువు అప్పకవికి సాయపడుదు నని చెప్పుట; అన్నిటికంచు గొప్పది, 
సారంగధరుండు శై శవమునందు నన్నయ రచించు నెడ నేర్చిన యాం(ధపక్కి_ని- 
ఇంత కాలమునుండియు నిచ్చుట కెన్వరు తగినవారు లేక గాంబోలుబయలు 
వెట్టక “మొన్నటి కీలకసము నా మతంగగిరికడ బాలసరస్వతుల కిచ్చి” దానిని 
నుహిని వెలయించుట |! 


ఆం(ధశ బ్దచింతానుణి యెకారణముచేనై న నేమి నన్నయరచించిన 
మైదువందల సంవత్సరములవ జకు నామరూపముతె లేక బయలునడక 
యుండి 17-వ శ తాబ్దమున బాలసరస్వతి చేత. బడుటకు అప్పకవి చెప్పిన కల 
లోని కథయీ మూలాభార మైనచో నది యంతయు కల్ల యే యని నవనాథచరి 
(తమునం బెలుపంబడిన సారంగధరుని కథ వెల్లడించుచున్న దనవచ్చును, ఏల 
యనంగా నీ నవనాథ చర్మితమును బట్టి సారంగధరుని కాం(ధ చేశముతోం గాని, 
యందు 11_వళ తొబ్టి నేలిన రాజ రాజవిమ్ణువర్ధనుండను రాజన శేం[దునితోంగాని, 
యెట్టి సంబంధము నున్నట్లగపడదు. సారంగధరుండు మాళవచేశమున మాం 
ఛాత్‌పురం బేలు రాజమహేందుండను రాజు కువూరుండు. ఆం[భజేశమున 
'రాజనుహేం[దవరము రాజధానిగా నేలిన చాళుక సరా జగు రాజశాజవిమ్ణువర్థ 
నునకు సారంగధరుండను కుమారు. డున్నట్లునిదర్శనములేదు. ఈతని పుత్రుని 
చేరు రా జేందచోడుండు. ఈతండు రాజ్యమునకు వచ్చి నపిదపం జోడబేశమువై 
దండెత్తి దానిని జయించుట చేనీతనికి కులోత్తుంగ చోడ బేవ్రయను వేరు వచ్చి 
నది, శతనితల్లి వే చేరుఅమ్ముంగ' జీవి. శాస శేవ'ల్దేవియను నుతీయొక భార్య 


వళ! 


యున్నట్లు శాసననిదర్శనము లున్నను, రత్నాాంగి, చి_తాంగి యను చేళ్గుగల 
భారన్నలుగాని, సారంగధరుండను కొడుకు గాని యున్నట్లు నిదర్శన మేమియు 
"లేదు. వేంగి దేశము నేలిన చాళుక్య రాజగు రాజరాజన రేందుండు, రాజమహేం 
(దుండనియు. జెప్పం బడుటంచేసి కాబోలు నా మాళవచదేశాధీశుడగు రాజ 
నుహేం(దుని కథ యీాతేనియం దారోపిత మగుట తటస్థించినది. భారతమున 
నన్నయయీ “జగచ్ణేగీ యమానానూన గుణరత్నరత్నాకరుండునై పరగుచున్న 
రాజరాజనశేం(దు(డు, 
ఉ. రాజకు'లై కభూపణుండు రాజమనోవారుం డన్య రాజ తే 

జోజయశాలి కౌర్యు(డు విశుద్ధ యశశ్శృరదిందుచం[ దికా 

రాజిత సర్వలోకు. డపరాజిత భూరిభుజాకృపాణ థా 

రాజలశాంత శా తవపరాగుండు రాజమహేర్మదు. డున్నతి౯ా” 

అని యాతనిని రాజనముహేం(దుండని వేర్కొనియున్నాండు. ఈ నామ 
సాదృశ్యమునుబట్టి _మాశవాధీశుండగు. రాజమ హేం్యదుని కొడుకగు సారంగ 
ధరుడు సిద్దు డయ్యెనను కథా విషయమును బురస్కంరించికొని యింత కాల 
 మునుండి లోక మేనా(తము నెఖుగని నన్నయ (గంథ మిప్పు జెట్లు హఠా 
త్తుగా బయలునడె నను (ప్రశ్నకు సమాధానము కందుర్పుకొనుట కై , సారంగ 
ధరుండు బాల్యమున నన్నయభట్టు రచించిన లతణమును జదువుట, దానిని 
లోకమున నిలుపుటకు బాలసరస్వతి కిచ్చుట మొదలగు కథనంతను నప్పకవియే 
కల్పించి యాంధ్ర చేశ ము నేలిన చాళుక్య రాజగు రాజము హాందునివై 6 బెట్ట 
యుండవచ్చును. అప్పకవి కథ, లేదా విష్ణువస్పకవికిం జెప్పినకథ, వా _స్తవమేయైన 
చో బాలసరస్వతి తనకా (గంథములభించిన రీతిని చెలుపు సందర్భమున సారంగ | 
ధరుని వేరై న నెత్తకుండునా! అయితే అప్పకవి దిని నా సారంగధరుని కథతో 
ముడి వెట్టుట కనువగునట్లుగా నాతని కొక సిద్దు తెచ్చియిచ్చె నని యొక్‌ 
చిన్న సూచన యొకపుతిలో మా(త్రము వీశికలోం గానవచ్చుచున్నది. ఆ 
వీ8కలోని పద్యములివి---- 


వమి నుహాద్భుతం బిడి వారీ ! హరి! యెక్క_డి యాం ధశబ్దచిం 

తానుణిఫక్కి_ ! మెక్క_డి మతంగనగంబు! యుగాదిసంభ వుం 

డై నుని చన్న నన్నయ మహాకప్‌ యెవ్వండు సిద్దుండెన్వండా 

హో నుదగణ్య పుణ్య సముద(గత6ం జేకుజటుంగాదె యారయన్‌ స 
వు, ఇలంబిజ్ఞూనధులె "కవు ల్మునుపులేరే ! వారు వ్యాఖ్యానక 

రృలుగానోపరె Pp చెక్కు.వత్సరము లంశర్నూతే మైయున్న యా 

తెలుంగు వ్యాక రణంబు నారకీస7 (బీతిం క గావింపునుం 

చల సిద్ధుండు నుదిస్థ చేవత విరాపాతుండు నిక్క_౦బుగ౯, 


xx1i 

ఇట్లు చెప్పుటచే నది తనకు లభ్యమైన రీతికిందా నే య త్యాశ్చర్యమును 
బొంది నట్లగ పడుచున్నది. మజియు నా తెచ్చియిచ్చిన సిద్దుండు తనయిష్టదై వం 
బగు విరూపాత్సుండేయనికూడం జెప్పినాండు. కానున,నప్పకవికింగాంత పూర్వుండై 
మొట్టమొదట నన్నయ్య ఫక్కి_కి వ్యాఖ్యానము రచించినాండన్న బాలసరస్వతి 
మైనను ఆ నన్నయఫక్కికి సారంగధరుని కథకు సంబంధమున్నట్లు చెప్పలేదు. 
“నన్నయ మెక్క_డ, సిద్దుయెక్కడ” అనివీరికి సంబంధ మే లేనట్లు చెప్పుచున్నాం 
డు. ఈ కథయు నాం ధదేశమునకు సంబంధించిన దని యాంతడెంచె ననుటకును 
నిదర్శనము లేదు. మఖటియు నంతకు నుమూరు రెండు శతాబ్దుల పూర్వ 
మున నాం(ధదేశీయుండగు గౌరన యీ నవనాథచరితమున నా రాజను 
హేం(ద సారంగధరుల కథను వర్శించునప్పటికీకథ యాయ్యధబేశమునకు సంబం 
ధించిన దను భావమే (ప్రబలియున్నచో, రాజనేందుని రాజమహేం[దవ 
రము రాజభానిగా నాం[ధ'బేశము నేలిన రాజుగను, ఆకథ యీటేశమున జరి 
గినదిగను వర్శింపకుండునా? ఇది యంతయు మాళవ దేశమునందలి మాంధాత 
పురమునకు సంబంధించినదిగాను, సారంగధరునికి గాలు చేతులు వచ్చినపిదప, 
నచ్చటినుండి మాన నాథు(డు మాల్యనంతమునకును, దప నా పశ్చివు 
చేశ భాగముమోయదుగనే హిమవత్పర్వమునకు. జబోయినట్టును, _ నాగార్జున 
సిధ్దుడుమా(త్రమె యాంధ్ర దేశమున సంచారము వేసినట్టును, నిందు వర్ణింప 
బడియున్నది. కావున, గారనకాలమునాటికి సారంగధరుని _గూర్చినకథ 
యాం(ధచేశమున జరిగిన దనిగాని సారంగధరుం డాం(ధ్రచేశీయుడై యాం[(ధ 
భాష నెతింగి తల్లతేణము నేర్చినవాం డనిగాని, వాడుక యేమా[తము నున్న 
ట్రగపడలేదు. ఇంక పదునేడవ శతాబ్ది మొదట, ననంగా (క్రీ, శ. 1680 సంవ 
త్పర(_పాంతమున తంజావూరిలో రఘునాధరాయల యాస్థానము నలంకరించి, 
నవనాథకథలలో నొకటి యగు సారంగధరచర్మిత్రమును (బబంధముగా రచిం 
చిన చేనుకూర 'వెంకటకవిగూడ సారంగధరున కాం[ధ బేశముతోడను నన్నయ 
వ్యాకరణముతోడను సంబంధ మున్నట్టు తెలిపియుండ లేదు. ఈత (డును గారన 
వలె రాజనశేం(దుని మాళవపతిగానే వర్ణించియున్నా(డు. 

“మహిని రాజనేందుండు మాళవపతి 
'రాజరాజన రేం దుండు రాజరాజు 


నన బేరెన్నికకు నెక్కి యతిశయిల్లు 
నిం్యదవిభవుండు రాజమహేం[ద విభుండు” 
(సారంగధర చరిత, 1 ఆ. క్‌) 
కథావిషయమునను గొంతవజకు భాషలోను గూడ నీతండు గౌరన 
ననుసరించినవాండే మైనను దనకాలమున సారంగధరుని కథ కాంధటబేశ 


xxiii 


సంబంధము కలదను వాడుక (పబలీయున్న చో నాతం డద్దానిని సూచించిమైన 
నుండకపోండుగదా, ఈతనికి సవుకాలికుండో నుమారు పాతిక సంవత్సరముల 
తరువాతి వాడో యగు నప్పక వి యితని సొరంగధర-చరి[తమునుండి లత్మ్యు 
ముల (గహీంచి యుండుటే సారంగధరుని గూర్చిన కథయంతయు మాళవ 
"దేశమునకు సంబంధిచిన బే యని యాతనికి. చెలియక యుండదుగదా. కావున 
నన్నయ ఫక్కి_ నాం ధ్రీకరించు సందర్భమున దన కిష్టదై. వ మగు విముమూ ది 
మూలముగా వెల్లడించిన సారంగధరుని పయ నప్పకవి సందర్భాను 
కూలముగాం గల్పించిన బే యని తోంచుచున్నది. * 





* అప్పకవికి నుమారొకళతౌబ్టి పూర్వము, అనంగా (క్రీ. శ. 1560 [పాంతమన బాల 
భాగవతమును ద్విపదకావ్యముగ రచించిన దో నేరు కో నేరునాథకవిని, కృతిపతియు, చాళుక్య 
కంఠీరవుండును, బుక్కు_భూప [పపొతుండు నగు చినతిమ్ముభూపాలు(డు, పరీక్షీ త్తునుండి తన 
తం డివణకో తర్‌ తరము లని వినంబడు. “గావున, నా వంశ కమ' ముల చెలుపవలయు నని (ౌార్థిం 
చుటయు, నాతల డశ్లై చేయుచు జందవంశ యనం జాళు క్యభూ పాలునక్ష జగదేకమబ్లుండు 
నారనికి విస్ణువర్థ నుండు గలిగి రనియు, చారతనికి రత్నాజియందు విమలాదిత్యుండు, నాతనికి 
sos రాజరాజ నరేందుడు గక గలి గెననియు, నీతండు రాజమహే బాం[దవరం బను 
పేరి రాజధానింగట్టించి వేగదేశంబేలి ననయు ననియు, 

“ ఆ రాజమణికార్యుం డగు పెద్దకొడుప, సారంగధరుం డతిశాంతు.డె యుండి, 

ఆస క్షి. బినరల్లియైన చితౌంగి, చేసిన యాపదం జెచ్చెరం గడచి 

అనఘు.డై చౌరంగి యను సిద్ధుల డయ్యె, జననాథ నేండును జగతివై నిలిచె 

అతండె యా భారతాఖ్యానంబునందుు (పతిలేని మొదలి పర్వంబుల మూంటి 

నం దెం డెనుంగున నా నన్న పార్యుం ఢడందఆు వెజగందు నట్టుగా నుడువ,. 

ఆకండు శ్రీకాంతయం దాత్మజుంగనియెొ, వకురతోేం ద్ర భూాసక్యఫీ” 
అని (గం థాంతమున6 జెప్పీయు న్నా (డు. 

ఇందు వర్జ్మింపంబడిన నంశ[కమము రాజమహేం[దవరము "నలిన చాళుక్యవంశీ యుండగ 
రాజరాజున “కేమ్మాతము సంబంధించినదిగా6 గనయుడదు. నడుమ నాతనిపేరు మా[తము జొనుపం 
బడిన ట్లున్నది. అందలి జగ దేకమల్ల క విశ్వేశ్వర, కృష్ణకందాళ రాయ, కళ్యాణ బిజ్జల మొద 
లగు పేస్టు పళ్చిమదేశ భాగము "నేలిన రాజవంశములకు సంబంధించినవిగా నుండుట చేత, నా వం 
శములోనివాండే మైన మాంధాతపురాఫ్‌శండగు రాజరాజును, నామసామ్యము బే రాజమేం 
(దవర పట్టణమున కధిపతిగా వర్ణించి యాతని కొనూరు డగు సారంగధరునిగూండ జేర్కొనని, 
వీరిని విజయనగరాధిఫులడైన చినతిమ @ నృపాలుని సూర్య పురుషులనుగాం గని వర్షించి యు 
న్నాండు. ఇట్టి సందర్భము గలిగినపు డెనను సారంగధరునకో నన్న యఫక్కి_తో గల సంబంధ 
మును గూర్చి యితం జేమియు. జెప్పలేదు. ఈ విషయము దచేశదుం దంతా వ్యా ప్రీ వీాం-చి 
నట్లునులేదు. కావుననే యీతనికిం దరువాతివాం డగు చేమకూర వెంకటకవియు నీ కథ కాం 
(థ దేశనంబంధమును గల్చింపక, వూళవదేశమున జరిగినదానిగనె వ ంచియున్నా (డు, 


xxiv 


సారంగధరుని గూర్చిన కథలు. 


ను లేం దనాథుని యను[గహమనమున సిద్దుజై చౌరంగి యను వేరు 
వహీంచిన యి స్తారంగధరునికథ భిన్నరీతులం గాసీవచ్చుచున్నది. మహారాష్ట్ర 
భాషలోని నవనాథ చరి(క్రనుబట్టి రచింపంబడీన "తెలుంప(గంథముళోనీ“చౌరంగ 
వేరు కృష్ణాగరు(డని కలదు. ఈతండు కాండిన్యనగ ర్లాధిపుం డగు శశాంగ 
నృపాలుని పుత్తుంండు. ఈతని పట్టమహీవీ మంద్లాకీని, వీరికి. జిరకాలము 
సంతానము శతేకుండుటచే వీ రుమాధవ్రని థ్యానించి సంగ మేశ్యరమున నాతని 
బూజింప నా (పచేశమున నొకనాండు రా జర ఫ్రం ను శివవీర్య 
బలముచే నాతని యంజలీభాగంబున నర్నకుం డుద్నవించెను. ఆతనిం దెచ్చిరాజు 
భార్య కొనంగి కృష్ణాగరు(డని నామకరణం బొనర్చెను. పీదప నీతనికి వివాహా 
ముంజేయరాజు పయత్నము చేయసమయమున నుండాకినీ దేవి మరణించుటయు, 
రాజు కొమరునిశై యుశ్హేశించిన చిత్రకూట. నగరాధిపుని. కుమా _రెయగు భుజా 
వంతిని దానెవివాహమయ్యను. ఈమెయొక ప్పుడు నవయావనుండగుకృష్ణాగరునిం 
జూచి మోహించి, రాజు మృగయావినోదంబున నరణ్యంబున కేగినతే టి యొక 
చెలిక_త్తియను బంపి యాతనిం బిలిపించి తన చి త్తంబునం గల చితృజుని తాప 
మును నెలింబెట్ట నాతం డతి(కుద్ధుండై యామె (పార్థనమును దిరస్క_రించి తన 
యింటికి: బోయెను. పిదప నీ విషయము కృష్ణాగరు(డు. తండి శెతింగించు . 
నేమా యనుభయముచే. బరితపించుండు సనుయమునం దన చెలికత్తె చేసిన 
దుర్భొధనలచే నేరంబు కుమారునివై వె చి, రాజునకు గోపముపుట్టించి,! క్ర రపాద 
ఖండనము జేయించెను. అప్పుడాయూర (దిమ్మరుచున్న గోరకునాథుం ఊ 
విషయము మకు ఫనాథునికి దెలివీ కృష్ణాగరుండు శివవీర్యోద్భ వుండగుట 
యెజింగి, చతురంగ వీఠంబు వె వై కరచరణంబులు. ఖండింపంబడిన కతంబున నాత 
నికి జె" రంగనాథనామంబిడి. తండి కెణీంగించి వానిందోడొ్క_ని బదరికా[శ 
మంబునకుంజని, యచ్చట ఘోరతపోనియమంబునం గరచరణములతోం గూడ 
మహోసిద్ధుల నాతండు బడయునట్లుచేసి యను గహిం చెను. 

చేమకూర వెంకటకవి సారంగధరచర్మితకుం బీఠిక (వాయుచు నందా 
కథకు మూల మనందగిన చౌరంగికథ నవనాథ చర్మితములం దిట్టు గలదని 
యా కింందికథను వేదము వెంకటరాయశా న్రలుగా రిచ్చియున్నారు. 
రుదపురమున భులేశ్వరుండను రాజుగలండు. అతనికి చంద్రావతి, ఫోభ్ధావతియను 
నిద్దతుభార్యలు, శోభావతి సవతిని 'వేలార్చుట కై. యామెవై ఆఅంకులు మోపి 
గర్భిణియగు నామె నరణ్వ్య మునకు వెడల(గొట్టిం* వెను, ఒక నివాలయనుకడ 
నొక గంధర్వక న్య యీమెకును లే స౦[ద(వతమునుపేశిం చెను, చం(డావతియు 
మునుల యా(శ్రమమున నొకనుతునిగని, చం[దకేఖరుండని మునులచే నామ 
కరణము చేయంబడిన యాతనికి మల్సే్యం(దోపా_న్తి నుపచేశించెను. ఒకప్పుడు 


XXV 

భువనేశ్వరుండు యజ్ఞ ముచేయుచుండణగా మునీశ్వరులః తోం గూడి యీ కుమా 
రుండచ్చటకు. బోవుటయు యజ్ఞ భూమికడ మునిశిమ్యలతో బంతులాడుచున్న 
యో కుమారుని కశోభావతి జు మోహీంచి, యాతనిబంతి తన చేటికచే( 
డెప్పించికొనెను, బంతి యడుగంబోయిన చంద శేఖరునికిని శోభావతికిని పావుర 
మడుగంబోయిన సారంగధరునికి చి(తంగికి జరిగిన వృత్తమె జరిగినది. 
శోభావతీ (పీరణంబున రాజు చంద శేఖరుని కాలుసేతులు తలారులవేం దటిం 
గించెను. నుత్సే వ దనాథస్మరణము చే నాతడు కాలుసేతుల నురలం బడసి 
తల్లియొద్దకుబో యెను. రాజు తథ్యమును ెలినికొని శోకింప ను ల్స్యేయదనాథుం 
చరనిచే. (బాయక్సి త్తముగా నొక శివాలయము నిర్మింప జేసెను. అదియే 

బదరికా(శమమున భులేశ్వర మను వేర నున్న శివాలయ మట. 
వీనిని. బోలినకథ యొకటి కొంత భేదముతోం గన్న డభావలోం గూడ 
“కుమారరాముని కథి యను వేరుతో. బొడసూపుచున్నది. పదునాల్లవశ తా 
బని కంపిలిర్రాయం డను రాబొక (ణు హ౦0వీసమిీపమున. గల కంపిలినగరము 
పాలించుచుండెను. ఈతనికి గువూరరాముండను కుమారు(డొక (డు కలడు, 
ఈతడు మహాభూరుండు. చావుబలపరా[కమశాలి. దిగ్విజయార్థము బయలు 
చేరి యనేకులగు రాజుల నోడించి, తం డికి గ ప్పముగట్టునట్లు చేసెను, మిక్కిలి 
బలవంతుండగు బన్లాలరాజు నెదుర సమకట్టి ఓరుగల్లు (పతాపరు[దుని సహాయ 
మును వేండ, నాతండందుల కొల్ల నందున నొతనితోయోరి (పతాపరు(దకుమారుని 
బంధించి పిదపవానిని విడిచిపుచ్చీ, ఢిల్లీనుల్ల్తాను సాయమును గోశెను. ఒకనాడు 
కంపిలిరాయండు వేటకై యరణ్నమునకుం బోయిన సమయమున కుమార 
రాముడు స్నేహితులతో. జెండ్రాట నాడుచుండ నా బంతి విధివశమున రాజు 
రెండవభార్యయగు రత్నాజిమేడ-వై ౧ బజెనంట. దానిని లెచ్చుకొనుట కీతండచ 
టికిటోయి యామె నడుగగా నామె నీతనిని మోహీంచి కీడాగృవామునకు రమ్మ రమ 
నుటయు, నాతండా పాపకార్యమున కంగీకరింపక విదిలించుకొని పాజిపోయెనో 
రా జరణ్యమునుండి యింటికి రాగానే రత్నాజి కువూరరాముండు తండియింట 
లేని సమయముంజూచి తన మేడకు వచ్చి తన్ను బలాత్కరిం చెనని కొంజెములు 
చెప్పంగా, రా జూమె మూటలను నమ్మి కుమారునికి మరణదండనను విధిం 
చెను, మం తియగు బయ్లి ఛస్ప రత్నాజి చేసిన మోసమును చెలిసికొని కుమారు 
నొక పాతాళగృహమున దాంచి, యాతని వధింపించితి నని రాజుతోంజెప్పి యాత 
నిని సమ్ముతింపంజే సెను. రా జన్యాయముగం గుమారుని జంపించె నన్న వార్త 
లోక మున వ్యాపించెను. ఈ సందర్నమును ఢీల్లీ సులాను డెలీసికొని, కంపలి రాజ్య 
మును స్వాధీనము వేసికొనుటకై కొంత సె సైన్యముతో బహదూర్‌. ఖానునుబంవి, 
యాత6డర్రానిని సాధింప లేక పోంగాందానె స్వయముగా వచ్చి కోటను ముట్ల్టడీం 
చను, అప్పుడు కుమారరాము(డు జీవించియున్న చో శతువును నులభముగా 

N—iv 


xxv1 


'పాజి(దోలి కోటను రథీ,౦ంచియుంజెడినాం డని జనులందటు రాజును నిందింప 
సాగిరి. ఆ సమయమున బై చప్ప మం(తి భాగ్భహమునుండీ కునూార రాముని. 
దీసికొనివచ్చి, యాతని ముందిడికొని కోటవాకిలి దెజచుటయు, నా కుమార 
రాముడు ఫ[ తుసేనలను. జెండాడి, యావలీకి. చాఅరదో లెను. కాని ఢిల్లీ 
.నుల్తానుసేన లపారముగా నుండుటచే, వారితో బోరాడుచు కుమారరాము(డు 
రణరంగమునం (బౌణముల విడువవలసిన వాండయ్యనంట. 

ఇట్లీ కనూరరామ చరితమును కన్నడమున రచించినవాండు గంగా 
ధరుం డను శైవ కవి. ఈతని కాలము నిశ్చయముగా. జెలియకున్నను, పదు 
“నాల్గవ శతాబ్ది పూర్వభాగమున ఢిల్లీ నుల్తాకగానున్న మహమ్మద్‌ బి౯ 
తుగ్గ కు అనుసాతండు కంపిలిరాయనివై దండెత్తి యా నగరమును స్వాధీన 
పజిచుకొనినట్లు, చారి(త్రక నిదర్శనములుం గలను. రాజనుహేం(ద వరనుందు 
వలెనే అచ్చటను గొన్ని స్థలములను “చి తాంగి మేడ రత్నాంగివేడ యున్న 
స్థలము. లని చెప్పిమాపుచుండు వాడుక యు గలదంట. కాలుసేతులు నుక 
సేడిన వీదప, సిద్ధుండగుటను గూర్చిన గాథ లేకపోయినను, మొ _త్తముకథలోం 
గొంత సామ్యము "లేకపోలేదు. మన సారంగధరుని కథ నుహా రాష్ట్ర దేశము 
'నకు సంబంధించినదిగా గౌరన చెప్పుచున్నా(డు. ఈతండు శ్రీగిరికవి (వాసిన 
పద్య (పబంధమును బట్టిగచా (వాసీనా(డు, ఆత డీతనికి పూర్వుండై 
యుండును, ముజియు బౌద్ద జాతకములలో గూడ, వీనిని బోలిన కథయే గల 
దంట, దీనినిబట్టి విచారింపగా, కొన్ని యితిహాస . పురాణములలోని గాథల 
నా యా ేశములవా రొక్కొక కాలమున తను తమ ేశములందు. (బబలిన 
(వసిద్ధపురువుల కథలతో ముడి వెట్టికొని యా యా స్థలమహత శ బ్టములను 
(బకటించు రీతిగా నీ సారంగధరుని కథ మిగులు (పాచీనమే మై, చేశ కాల 
ములను బట్టి, వెక్కు మార్పులను బొంది, యనేశకరూపముల. బొడగట్టుచున్న 
దని చెప్ప “ దగియున్నది. మొ _క్తముమోాంద, గారనకాలమునాంటికి సారంగ 
ధరునికథతో నాంధ్రచేశము నేలిన చాళుక్య వంలీయుండగు రాజరాజునకు. 
గాని నన్నయభ ట్టీయమునకు. గాని సంబంధములే దని నిశృయింపవలసి 
యున్నది. 
రభనలు, కవితావిశేషములు., 

గారనకవి యాం(ధరచనములలో హరిశ్చంయదద్విపద ఇదివజకే (పక 
టింపంబడి (ప్రసిద్ధమై యున్నది. సంస్కృతమున లతుణదీపిక యను నొక 
(గంథమును గూడ నీతండు రచించెను. అందుంగాడ "రేచర్ల వంశాంబుధిపూర్ల 
చం్యదుండగు సింగయ మాధ వేన్దుంనికి నుహానూత్యుండగు వోత రాజునకు 
సోదరుండై న అయ్యల (పభుని తనయు డగు గార నార్యు( డని చెప్పు 
కొనియున్న ట్లింతకుబూర్య ముదాహరింపం బడిన శ్లోకములను బట్టి తెలి 


xxvii. 


యుచునే యున్నది. అనేక లతుణ (గంథములనుండి యేర్చికూర్చిన యుదావా 
రణములతో. గూడిన (గంథమోా “లతుణ దీపిక. 


* ఉదాహారణ రత్నాని లతు.ణ (గన్ధసస్థిషు: 
సమాకృష్య సతాం భూత్యై వత్నే లవణదీపికాం”. 
అని చెప్పియున్నాండు. -ఈ (గంథమునందలి విషయ సూచిక యిది: 
(1 వక్షానాముద వఃపళ్ళా ద్య ప_కి సంఖ్యా తతఃపరం 
భూత బీజవిచారశ్చ తతోవర్ష్మగహానవి 
(పయోగనిర్ట్యయ _స్టేపాం నుభాశుభ ఫలానిచ 
గణానాంచాభిథానాని స్వరూపాణ్యధి దేవతాః 
వర్ణ ఛేదగహో_స్హ(తే నుభాశుభ ఫలానిచ 
మి(తామి (త విచారశ్చ నమ్మతాణిచ రాశయః 
మృత వేళా(గహాోవస్థా నాతృకా పూజన(క నః 
క రుకి కారయితు శ్చెన (ప్రబన్దానాం చ లత.ణం. 

ఆవి ల్యే యు 


వత్యుశే తత సకలం మయా లవణ వేదినా.”” 


ఇందు చనుత్మా_రచం(దిక, సాహిత్య చూడామణి, శారదాతిల 
కము, కాజా కారము బృవాజ్ఞాతక ము, సాహిత్య చం[దోదయము ముద 
లగు ననేకలతమణ[(గంథములనుండి యా యా విషయములను గూర్చిన 
(పమాణ శ్లోక ములు సం[గహింపం బడియున్నప్‌, (గంథాంతమున నీ 
శ్లోక ము గలదు. 


“ ఏపా లవణ దీపికొ విజయ తే విదజ్ఞనానన్దినీ 

ఛందో వ్యాకరణాద్యనేక వివిధ (గంథ్యపయో గాన్వితా 
గర్వాత్సర్వ కుతర్క_కర్క-శ కవ్నిశీనానదాసాశిత 
వ్యాళ సత్క_వి రాజకల్పలతి కా కల్పాంతరస్థాయినీ” 


ఇట్లు గౌరన విరచితములు మూఃడుగంథములుగలవని తెలియవచ్చు 
చున్నది. వీనిలో నెద్దానిలోను దక్కినవానింూర్చి ప శంసింపకుండుటచే, వీని 
పౌర్వాపర్యమునుగూర్చి -జెలిసికొనుట కవకాశమే కలుగుట తేదు. తెలుంగు 
రచనలు రెండింటిలో నీ నవనాథ చరితము ఇొ౧త భిత-వృ త్తిరాయని పేరణమున 
శ్రీవైల నుల్లీ ఖ్లార్జునున కంకిత మొనర్పంబడీన ట్లిందు కలదు. కాని హరిశ్చంద్ర 
ద్విపదలో నిట్టి విశేషము లేమియు. జెప్పంబడియుండ లేదు. మల్లి కార్జున బేవుని 
భ్‌ ఇమురాంబి కా మహాశ _క్తినిం గాలిచి, హూరంబునిం బొగడి, వారిజాసను రాణి 


బాంర్ధించి, కాళిదాసాది కవులను దలంచి: --- 


xxviii 


“ చెలగి బుద పృుసిద్దుడై జగతి 
@ ౧... 
వెలయు హరిశ్చందంవిభు పుణ్య చరిత. 
గవితాచ నుత్క్బృతి. గాంచి వర్షించి 
యి 
కన్రలందబును శిరఃకంపంబు సేయ. 
బచరించి వీనుల పం౦ండువుగాంగ, రచియింతు” 


నని తన కులక్రిమమును జెప్పికొని, “క్రీ కరంబుగ విరచింప నేగోరు 
నా కథావృత్తాంత మదియెట్టులనిన,” అని వెంటనే కథా(ప్రారంభమును జేసి 
నాండు. పూర్వఫాగాంతమున భాగాంత విశేషములను నియనుములను నేమి 
యు బాటించలేదు. ఉత్తర భాగాంతమున మా(త్రము.._ 


“ భమర్యాపసాద సం(ప్రా ప్ప కవిత్వ 
నునుహిత సా నూజ్య సుఖపరాయణుండు 
చతుర సాహిత్య లక్షణ చకవ ర్తి 
(పతివాడి మదగజ పంచాననుండు 


మతిమంతుం డయ్యల నుం|క్రిపుంగవుని 
సుతుడు గారనమంతిం సుకవి శేఖరుండు 
కవు లెన్న ను త్తర కథ రచియించె” 


. అని మాతము చెప్పి ఫలశుంతితో గం౦ంథమును ముగించెను, 
అనయా నీ గృంథరచనా సందర మున దేవమాననులయొక్క_ వేంరణము గాని, 
వారి కంకిత మిచ్చుటగాని సంభవింపలేదు. కావుననే యిది యాతని తొలి 
రచన యేమో యని సంచేహించుట కవకాశముకలదు. కాని యిదియీ 
యీతని బుద్ధి పరిపక్వముం జెందిన పిదప నొనరించిన పొొఢరచన యనిపించు 
టకు దగిన నిదర్శనములును లేకపోలేదు. నవనాథ చరితం రచనాసందర్భమున, 
మల్లి కార్జున భ్రమ రాంభికలను 'పీారంబునేగాక యిచ్చటి కథాసందర్నమున 
కనుకూలముగా వీరభదుంని నందికేళ్వరుని పృమథగణములను సిద్దముఖు 
లను. గొల్చి, బాణాది సత్కవ్రులకు మొంక్కి నాండు, స్తసంతతులందును గవిత్వ 
మాకల్పమైన క_ర్తిని గలిగించునదిగావున నేజైన నొక కథావృత్తాంత 
మును కావ్యముగ రచింపందలంచి నట్లు చెప్పియున్నా(డు. అంత, శ్రీకై లనుతా 
ధిపతియగు ముక్తిశాంత భితమోవృత్తిరాయండు రాజకీవిని గొలువుండి, అవిరళ 
యోగ విద్యాధికులైన నవనాథవరుల పుణ్య్యప్రవ_ర్తనల పరగ (శీగిరికవి పద్య 
బంధముల సీరచించినాండది ద్విపద కావ్యముగం జెప్పింపవలయు( (బసిద్ధి నెంపలర, 

క ఇప్పుడు గల సుకవీం[ దులలోన . 


సరససాహిత్య లక్షణ వివేకముల 


xxix 


సురుచిర నుధుర వచోవిలానముల 

గుణలీలములను సద్దుణకలాపముల'” 

నలవడ్డ వాండెవ్వండని విచారించి నాండంటం పిదప, గార నావ్యాయుం వలి 
వించి నవనాథ చరితంబు ద్విపద కావ్యముగాం జెప్పి శ్రంకరున కంకితం బొనరింపు 
మన్నాండు. దీనినిబట్టి సప్ప సంతానములలో నొకటి గావున నొక కృతి 
రచింపం దలంచితినని చెప్పుకొనుట, సరససాహిత్యలతుణ వివేకము లలవడ్డ 
వా౭డేవ్యరని విచారించి శాంతరాయండు తెలిసికొనవలసి వచ్చుట, మొదలగు 
నవి యిదీ యీతని తొలిరచనయీ గావచ్చుననివించు చున్నవి. హారిశ్చం[ద 
రచనాకాలమునాంటికీతం డీ బాహ్యాడంబరముల నన్నిటినివదిలివెట్టినను, సరస 
సాహిత్యలకుణ విచకుణుండను బిరుదవిఖ్యాతి చేం బెంపాందిన వాండినని చెప్పి 
కొన్నాండు. ఇప్పటి కితనికి స్వీయరచనాపటిమయందు నమకము గూడం జిక్కి. 
నట్లున్నది. కావుననే యీ కావ మును దన కవితా చవముత్క్భృతింగాంచిహార్చి ంచి 
కవ్రులందటును శిరకంపంబుసేయ6. బచరించి ఏీనులపండువుగాంగ నీకావ్యమును 
విరచింతు నన్నా(డు. దీనిని వెనుక టిదానివ లే చర్మిత కథనము మా(త్రముగాం 
గాక, కవితాచమత్క్భృతినిజూపుచు రసవంత మైన [పౌఢ(ప్రబంధముగా. జేయ 
వలయునని యే యీతండు తల వెట్టిన ట్లగపడుచున్నది. దానికిం దగినట్లుగనె తొలి 
కావ్యమందు 'బాణాదికవులను దలంచినవాండీ వారిశ్చం[ద ద్విపదలో కాళిదాసా 
దులగు మపహోకనులి” నభిమతేసిద్ధికి దలంచినా(డు. నవనాథ కథాకథనసందర, 
మున బాణుని, కవులకు శిరకిక ౦పం౦బు గలిగింపగల రసవత్కా_వ్యరచనా సంద 
ర్నమునం గాళిదానును స్మరించుట యు క్తంబే గదా! శివకవులు వాస్తవముగా 
భవికవులను. స్మరింవనే స్మరింపరు, గారన యితరశ్రై వకవులవ లె నాం(ధ్రకవులను 
స్థరింప లేదుగాని, బాణ కాళిదాసులను మా(తమెట్లో స్మ్మరించినాండు. ఈత. 
నికి శై వమునందంత పట్టుదల 'లేనట్లున్నది. బు్వేదకాలము నుండియు. (బసి 
ద్ధంటై. యుండిన హారిశ్చం్యద్రక థను జెప్పుదుననుచ్చు దానిని విశేవముగా 
స్మరించినాండు. హరిశ్చం(దలో గృతి పతియే లేక పోవ్రటచేం గాంబోలు, వష్ట్యంత 
రచన మొదలగువానిని బౌటింపకున్నను నవనాథ చర్మితమున పష్ట్యంతములతో 
“సర్వజ్ఞునకు ము_క్తి శాంత రాయనికి” అనవర తాభ్య దయా భివృద్ధిని గోరి, Ws 
మల్లి కార్జున (శీ మహాచేవ్రుచేరణి దన గృంథమును రచించెను. సోవమునాథా 
దుల కృతులలో వస్ట్యంతములు లేవు. కృళ్యాదిని ఆశ్యాసాంతమునను 
గూడం గృతిపతినిగూర్చిన నంబోధనలు మాతుముక లవు. పూర్వకవుల ప్రబంధ 
ఫక్కి నెజింగినవాం డగుటచేం గాబోలు, గారన పష్ట్యుంతములను గంంథరచ 
నను జోంత్సహించిన శాంతరాయనిమెడలం బృరోరాగించి, యాతని కభ్యు 
దయా భివృద్ధులనో "సలు (శీగిరభ ర్త 'వేరగంంథమురచింతునని వాక్యాన్వయ 
మును గుదుర్నుకొనినాండు. ఇట్లు కృతిపతి “వేర” రచించుఫక్కి.. ద్వాపదలలో 


తన 


రంగనాథ రామాయణమనునం గనయడుచున్నది. అక్కడ కృతిపతి కోన విర్ణల 
రాజు రామాయణమును “దన పేరి రచింపు మని బుద్దా రెడ్డితో జెప్పినట్లు 
కలదు. కావున నాత( డట్లుచేసెను. ఆ ఫక్కియే గౌరన మల్లికార్జునుని విషయ 
మున గూడ నవలంసించియుండును, హరిశ్చందంద్విపదలోం బూర్వపుబంధ 
రచనాసంపుదాయములు పాటింపంబడకున్నను, అందలి రచనాఫక్కి_ సంభాషణ 
శైలి, స్వభావూన్యీలనశ క్రి జాతీయపృయోగనై_పుణి, రసావిష్కరణ దృష్టి 
భావాచిత్యపోవణము మొదలగునవి దీనినొక పాంఢపృబంధముగ జేయుటయే 
గాక గారనామాత్యునికిగల “సరససాహిత్య లకతుణవిచక్షుణుండను” బిరుదును 
సార్థకము చేయుచున్నవి, నవనాథచరిత్భ్స యాతని తొలిరచన యగుట చేతనో, 
అదో మజియొక 'కావ్యమున కనుసరణమగుట చేతనో యొక విధమగు నుత 
(గంథముగా( బరిగణింపం బడుటచేతనో, శారన పరిణత కవితారచనాళ క్రి 
దీనియందంతగా. గనంబడుటలేదు; కాని భావములయందు పోకడలయందు నీ 
శెంటికిని విశేషసామ్యము కల దనుట క నేకనిదర్శనములు కలను. కొన్నిచో 
టుల నొకదానిలోని వాక్యములును ద్విపదభాగములును నుజియొక దానిలో 
గనంబడుచుండును. శాంతరాయల కొలునును వర్ణించు సందర్భమున నాతండు, 
“కర్చూర హీనుజల కాళీరమిళిత 
దర్పసారాంబుసి_క పృచేశమును 
దపనీయ జాలకాంతరగత ధూప 
విపుల సౌరభసమన్విత గంధవావా.., 
భాసిల్లునిజ సభాభవనంబునందు 
శ్రీసముజ్ఞ ల రత్నసింహాసనమున 
నాసీను(డె యుండె.” 
హరిశ్చంయ్యద ద్విపదలో చేవేం(దు(డును...._ 
“ గలిగి నానాధూప గంధబంధురముం 
గర్బూరచందన కాల్మీరమిళిత 
దర్పసారాంబు సిక్తృప దేశంబు 
నిరుపమ నిజసభానిలయంబునందు( 
బరంగు చింతామణి భ(దవీఠమునం 
దనరనాసీనుండై ” యుండె నని వర్శింపంబడెను. 
గంగావర్గనము, 
నవనాథ చరి త్ర-“'అలినీల కుంతలి నావ ర్తనాభిం 
గమనీయచకం వాక _స్హనిం జారు 
కుముదగంధిని బిసకోములహా స్త. 
_నతులకై వాల రోనమావళీ కలిత . 


రే 


నతిసమున్నత సె కతాంచితజఘున 
లలితశీకరహార లతికాసమేత” 
వారిశ్చం[దలా సరససె కతసీము జభునంబు గాంగ 
సురుచిరంబగు మేటినుడి నాభి గాంగ 
నునుందిం/గనాచులే నూగారు గాల 
నెనయు జక్క_వలు పాలిండులు గాల 
సరవిం జె ల్లెసలౌడు జలకణపం కు 
లరుదారు మా క్లికహారముల్‌ గాంగ” 


మోననాభు(డు హివువంతమునకు. బోన్రనపుడు మార్గమధ్యమున 
గాళినిదర్శించుట, హరిశ్చందుంండు కాశికి. బోవుట యను సందర్భముల "వేయం. 
బడిన కాళీవర్గ నమందలి సామ్యము: 


నవనాథ వినుండు విపునిం దెగవేసినవాండు 
అనిశంబు నన్ఫతంబులాజెడివాండు 
కామించి గురుపత్ని, గవసిన వాండు 
సాలవక్‌ వచ్చియిచ్చట వమృతినొంది 
కన్నువినుకలీ క 0కణమునుదమ్మి 
గన్నహావన పుజ్లై కంచంబు నలతి... ” 
వారిశ్సం[ద-ో కామాటీ వుని వధియించునత డు, 
కానూంధుం్రై. తల్లీ గవఏసినయతే(డు ... 
జంతు సముదాయమైన నిచ్చటమృతింబాంది, 
మిన్నేటి జడలును మిక్కిలి కన్ను 
పులితోలు గాసెయు పునుక కంచంబు, 
గల యితండాతండై ... న 


99 


వారిశ్చం[దలోలాో ధవళగోపుర చతున్దారబంధురము, 
(పవినుల ము-కాత ప(తనుందరము 
నగణిత కనక కుంభాభిరామంబు, 
నగు విశ్వనాథ మహాబేవు నగరు ” 


నా చేవబేవుని యానందమూ ర్తి మొదలగు వాని వర్ణనము సహాజ 
రానుణీయకంబు గలదై యొప్పుచున్నది. కాని నవనాథచరితమునం దచ్చట 
_ జపతపో (వతాదులను సల్పు యతులు, (వతులు, పాశుపతులు మొదలగువారి 
వర్ణ నము శై_వసం(పదాయ (వాభాన్యముగల యా (గంథమునకుం దగి సంద 


xxxii 


నవనాథ--** నుహానీయ మగు ము క్తి వముంటపంబులను 
బహుపుణ్య కథలు చెప్పల విన్న వారి 
వరుస జాం(దాయణ (వతములు నెలలు 
జరుపుచు మృతికి వాచటజుెడి వారు 
శరభ-చర్మ్శములవై శంఖమయూర 
గోముఖా యూర కుక్కుట మత్స సింహా... 
నాను విచి(తాసనన్లు లె బడ తర టంట లా 
చెదన్ర, లొక్కి_౦త గదలంగ నుజ్వలస్ఫటిక 
జపమాలీకలు (వేళ్ళ జరుపుచు నుంత 
జపములు నిష్థుమై జరివెడువారు, 
ధర్మరతులను యతులను, (వ్రతులనుం వాళు 
పతులను జూచుచు” నేగి 


ఇట్టి వర్ణ నారీతియందలి భేద మాయా (గంథసందర్భములను బట్టి 
కవికి. గలిగిన దృష్టి భేదమును సూచీంచుచున్న దనవచ్చును. వై కాశీ విశ్వేశ 
రునినగరు వర్గించినరీతియె నవనాథచర్మితమున మల్లీ కార్జునుని (పాసాదవర్ష న 
మున గనబడుచున్నది. 
“ ధవళనగోపుర చతుర్చ్యార బంధురము, 
(పవివుల ముక్తాతపష్మ తరాజితము, 
నరుణవితాన రమ్యుమును సహ 
పటు ఘుంటికాముఖ్య బహువాద్య రవము 
నైన (శీ మవా మల్లి కాష్ట్రన నగరు__ 
నవనాథచరిత్రములోని వంచక పురోహితుని యాకారచర్యా విశేష 
ములు భాలవజుకు హరిశ్చం[దలోని కాలకాశికునియందు మూర్తిభవించినవి. 
ఈ పురోహిత పంచాంగ(బాహ్మాణుల చర్యల నాభారముగాం జేసికొని గార 
నామాత్వు 6డీ రచనలలో హోస్యరసమును జక్క_గా. బోమీంచినాండు. ఆం(ధ 
కావ్యములలో హాస్యరనపోవణము చాల _దక్కు_వయనియే చెప్పవలసియున్న ది. 


గారన యా (గ్రంథముల. దనకు గలిగిన యవశకాశ మును జక్కుంగా విని 
యోాగించికొని యున్నాండు. 


ఏరి యాకారమున6 గల సామ్యము... 


నవనాథ బలువుగప్పిన గొగ్గి పండ్లును బిట్లు 
స 1 ౧ ౧౧ లు 
పడికి కంవెసలెడి బడబాకి. నోరు 


xxx1ii 


జెడను చెవులు గుజు వీంచుగడ్డమును 
పిల్లీ కన్నులు బల్ల చెరిగిన కడుపు, 
గలుకును మెడమిది కంతియు నీచ 
జోయిన పీటుదును బు స్తుదోవతియు.... 
చిల్లులొరసిన కరతి త్తియును నలవడగ._...” 
వారిళ్చం[దం-* వేలు రాలెడు సిగ “విడతల గణితి 
పిల్లికన్నులు గులు వీంచు మోసములు ... ... 
నజువుదోవతియు. బంచాంగం౦బు మున్షి 
బరగిన కరతి త్తి ప్యతాల సంచి... ... ల 
నవనాథ--గబడుగులు పెళ్ళి ంతు (బహవ్మారాతుసికిం 
గసుడుతుం బీనుగుమోచి కొంపోదు కాల 
ధరియింపరాని దుర్చానముల్‌ గాందు 
ఖరకర హీనుకర (గహణకాలమున 
గడికి నొక్కొ_క్కు_ నిష్క_ము చేత నిడం 
గుడుతును బులగము కుత్తుక మోన ,..” 


98౫ 9ద8 


ఇది నుందసములో నప్పుడున్న యెలుగును రాజప్వుతియే యని తలంచి 
యామెకుం దనవై 6 (బేవుగలుగుటకై. యాతడు చెప్పికొనిన విశేముసణమంల 
వర్ణనము. హరిశ్చం[ద్రలోం గాలకాశికునియందు నిట్టి గుణము లే వర్ణింపబడినవి, 


a (చుత వాహాకునిగా విలువ రెవ్యరును 
(బాతిగా 'వెడలింప బడుగులు చేన్ర 
బొమ్మురా కానుల భోజనము ఇలకు 
రమ్మని ఆ్రారింఫరో డొక్క_రుండు ... 
పిండివంటలు నెయి జెల్లంబు? (బప్పు 
గండనాంతులం దృ_ప్తిగాం దిన లేదు 
కడికడి కొక నాడ (గహణ కాలమున 
వడివీడ దోవతి వదలించుకొనుచు 
జెరుగు వంటకము పేర్పెండు దినలేదు ...” 


నంతోనము కలిగినపుడు వీరి చేస్టలు--- 
నవనాథ___ “సాముచేయుచు మల్ల సరచుచుం గోల 
చేనాటు విసరుచు విస్తూప మొసం 
బనసలు చెప్పుచు బృమసి-పాటుచును 
గునియుము జప్పట్టుగొట్టి యాడుమేను, 
N—y 


XXXIV 


కనుగొని హొాస్వంబుగా వికారంబు, 
లొనరించి వగ్గు రోంతికి సివము వచ్చినరీతి”' 


వారిశ్సం ద.“ వెక్కి రించుచు: గోలవిసరుఛు .. 
గంతులు వై చుచు గరతాళగతుల 
నంతంత నాడుచు నంతటంబోక 
పలువిస్వరంబుల. బనసలు కొన్ని 
జెలంగీ (తస్స లు మోదం జిలుక చెప్పుచును 
జెనటికోంతికి త్తినట్టు---” 


నవనాథ చరి[తలో సందర్శానుకూలముగ నీ విషయమును కవి చాలం 
ఇంచి యీతనికిం గలిగిన సంతోవమునకునూచకముగ గోవింద గంతులు 
గూడ గొన్ని "వేయించినా.ండు,. 


“నూ వేండు కింతట మానదు మోకు 
గోవింద గంతులు కొన్ని వేసెదము 
పప్పుకూచికి నాల్లు భాస్కరుకై దు 
అప్పల కాజు జంధ్యాల కేశ వ్రకు 
బదుమూ(డు గోవిందభట్టు పిన్ననికి 
ఛేరవిళ్గలుకుC బం[జెండు జోరాల, 
వరయ 'కెనిమిది వీధినాధవుకు” 
సామాన్యపి్మి పజనసంఘమున నిట్టివే పేళ్లాకాలమున వాడుకలో నుండి 
యుండు ననుటకు నిదర్శనము? నిట్టి పేళ్ట పట్టికయే యొకటి పాల్కురికి సోవమునా 
థుని “పండి తారాధ్య చరిత”లో. గనయిడుచున్నది. 
- “దామూాద రప్పన్న వానునకూచి 
చప్పట్ల పెద్ది యంశ ముసూరబోతి 
పప్పూకేశవుండు సంభవుల మాధవుండు 
దోనయభట్టును ధూ_ర్తవిర్టలుండు” 
సరోవరవర్ల నమునందలి య్యుల్పేత యీ రెండు [గంథములలో 
నొక్కు రీతినె కలదు. 
నననాథ____ “వీచికాందోళన వికొణారవింద, కుముద నీలోత్సల కుసువు పరాగ 
సముదయవాసిత సలిలమై విపిన, చేవతాకరతల స్థితదర్పణంబు 
కై వడిం గడునొప్పు కవలాకరంబు” 
వారిశ్చం[ద_...శమలనీయవిలనిత క మలక ల్హార, కుముదనీలోత్సల కునుమునుగంధ 
నుధుకర మిథున సమ్మదక రమృదుల .. సౌరభ వాసిత సలిలమై చెత 


RRKV 


దర్చిత వన దేవతాకరస్ఫటిక, దర్పణంబునుబో లె. దనరారుచున్న 

కొలను గనుంగొని కువలయేశ్వరుండు. ”* 
ఆశ్రమవర్గ నము 

నవనాథచరితమున (క్రీనగముందలి కోతులు వృద్ధమునులకు ఫల 

పుష్పమూలముల నిచ్చుట, పరభృతములు పంచాతురీముం(త్ర పఠనము చేయుట, 
పాములు రం[ధద్వారములం దల లె త్రీ మునికుమూరుల సావుగానములను విని 
సొక్కి_యాడుచుండుట్క, శివపరాయణము చేయు సద్న కనివహంబునకుం బెబ్బు 
లులు తనుకాయంబు నొరగుగద్దియలుగా. జేయుట, మొదలగువాని వర్ణనము 
హరిశ్సం[దలోని విశ్యామి(తా(శనునుందుం బులులు, లేళ్లు, ముంగిసలు, 
పాములు, పిల్లులు, మూవీకములు, నెమిళ్తు, పన్నగములునుదముసహజవై రమును 
విడిచియుండుటయు. గోయిలలు సామగానంబులు సల్పుట, చిల్క_లు మినుకుల 
గటఅపుట, హోోేమధూనుము లాజ్య?గంథములను వెదజల్లుటయు మొదలుగాం 
గల వర్ష నముతోం గొంతసామ్యము గలిగినదై యున్నది. ఇట్లు సందర్భాను 
కరాలముగా నొకటి శై వనుహాత్నేత్రమును, రెండవది వై దికాచారసంప త్తిగల 
బుప్యా(శ్రనుమును వర్శించుచు సందర్భరనుణేయములై యున్నవి. 


అశ్లై నవనాధచరితమునందలి చ్మితాంగి సౌందర్యవర్ణనము, మాలె 
తల సౌందర్యవర్శనముతో. గొంతవజకుం బోలియున్నను, వారిశ్చం[దో 
పాఖ్యానమందలీ దింతకంశు (పొఢరచనలతోడను సంభాషణలతోడను గూడి 
యున్న దనవలసియున్న ది, 
నవీనాథ__. “౫Xనుకించియం దెలు ఘుల్లుఘుల్ల నంగ 
మొలనూలు రంతుగా [మోయ మాణిక్య 
కలితకంకణ రుణత్కాారంబు 'అనంగ 
నొసపరిబాగుగా నొదవిన నడల 
తరళపహోరంబుల తళుకులు చెదర 
నెరయు వెన్నెలగాయు నెజటినవ్వుదోప 
వారిశళ్చం(ద__ “రతినాయకుని యాజ్ఞ రంతుగాం జూటు 
గతినందియలు ఫఘల్టుఘల్లున (మోయ 
మొలనూ శ్థగజ్ఞల (మో(తేకు రత్న 
క లితకంకణనులు గవుకంబుసూప 
నుదహాంన గతులను మజుపీించునడల 
గదలు మటలు తాఫగతులకుం దాక 


nn ఈ 


xxxvi 


దంతకుండలముల తళుకులు మెజుసి 
వింతగాంజెక్కుల వెన్నెలల్‌ గాయ 


షా 


త శిత ళి ఇత 9 ప 


వారిశ్చం[దలో “విధ్యలవార”మని చెప్పికొనిన మాతంగక న్యల వర్ణ 
నము వారుచూపిన సంగీత విద్యా కౌశలమునకు దగిన రచనా[పౌఢథివు గలదై. 
యున్నది. వీరి నవ్యగీ తామృత లహరికి వీణాదండము చిగురొ త్తినది, హోర 
మాణిక్యములు గరంగినవి, వన్నెచి(త్రములు-ై చైతన్యమును బొంది అలర గదల్సి 
నవి. ఇ వీరికిని వారిశ్సం[దునకును జరిగినసంభావణరీతి గూడం (జాఢ(పబంధ 
రచనలను దలశించుచున్న ది. 

“ఈ రత్న భూపాదు లేటికిమూకు, 

నీరువ ట్టాజునే నెయి(దావికొనిన, 


99 
66 తీరి ౪6౪ ఉళిళి " 


ఇంకను నిట్టి జాతీయపద (పయోగము లిందు నవనాథ చరితమునకం'కు 
విశేషముగా. గనంబడుచుండుటచే నిది కవియొక్క భావరచనాపరిణతిని 
సూచించుచున్నదని తలంపనచ్చును. 

,“జంతుగా నాబోతు అుంకెవేసినను 

గంతులుతక్కు నే కంఠీరవంబు, 

వారికి నునతోడ చె దైరంబు బూని, 

పోఠాడ నేధనంబులు పొత్తు వూవు?” 

“భ్రూపకీటమ వేరు పురుగవై తీవు 

కొఅవి నౌ దల గోకికొంటివి (కొవి 1 

తముకించి లోహాశోధనము లాశటికి 

ననులవచ్చు నెటు మైనపుదంతములక్రు” 

“నిప్పును జెదలంట నేర్చునే మాకు.” . 

“పల్లె "త్తి ఎలుక లం బట్టనోపినను 

పిల్లి శ శ్రమ నుంటిపిల్లి యే ఇాలు 

“నేం గినిసితినేని, చక్క బెట్టల లేరు సాదు చేంగినను 

బొక్కిి నిల్వదు తల వాలమునంగాని” 

ఈ తుదివాక్యము తిక (ానార్యుని ఇంకనబనందల్‌ యీ (క్రింది పద్య 
మును దల(పించుచున్నంది, 
ఉద్యో-.2- 18) “అనుజులకు నడ్డపడి తే 

 మినిజేయల నేమిం జూచి మెచ్చితిగా కీ 
వును సాదు రేంనేని 
నిను తలపాలమునన కాని నిలువదు సుమో” 


xxxvii 


రాజమ హేందునియొద్ద గోపాలకుండై యుండిన “గోరతకుండు” 
తొలుత మోననాథుని జూచినప్పుడు తాను గోవులను గాచు రీతులను గూర్చి 
"చెప్పికొనినమాటలు విరాటపర్వమునం దిక్క_నార్యుఃడు సహాచేవునిచేం బలికిం, 
చిన పలుకులను దలంవించుచున్నవి. . 


మొ_త్తముమోా(ద శేవసిద్ధులగు నవనాథుల చరితం నుద్తాటించుకు 
పంధానముగాం గల యా గం౦థమున సందర్శానుకూలములు రసానుగుణ 
ములు నగు వర్షనములు భావములును గనంబడుచున్నను, హరిశ్చంద ద్విపద 
యీకవి రచనాపౌండథీని వెల్లడించుచు సరససాహిత్య లత్సణ విచతుణత్వమును 
సార్థకము చేయుచున్నదనక తప్పదు. 


భా పావి శేషములు--- 


ఆంధృమునం బద్య(ప్రబంధ రచన కాదరము వెరుగుచున్న కాలమున 
డేశీయచ్చందమగు ద్విపదలో. జౌంఢకవిత్వమును 'వెలయించినవాండు గౌరన, 
అందు నంతకు. బూర్వము పద్య కావ్యముగ నున్నదానినె యందలి కథలను 
సర్వజనసామాన్యములుగం జేయుటకై. ద్విపదగా రచించెను. 


“ఒప్పదు ద్విపద కావా క్తి నావలదు, 
అట్టునుగాక కావ్యముపాంఢి పేర్మి 
నెట్టన రచియింప నేర్చిన జాలు 
నుపమింప గద్య పద్యోదా _త్తకృతులు 
ద్విపదలు సమము భావింప.” 


అని సోమనాథుడు. ఛెప్పినట్లీతండును వీనిని బౌఢివేర్మిని రచియించి 
గద్య పద్యోదా త్త కృతులతో సమముగానే చేసినా డనవచ్చును. ఈ ద్విపద 
రచనలో సోవునాథునివ లె గౌరన పాంసయతిని బంయోగించుటకుగాని, ద్విపద 
తోద్విపదసంధిల చేకశబ్దమును బృయోగించుటకుగాని యంగీకరింప లేదు, కాని 
సామాన్యముగా శివకవుల రచనలయం దగపడు పృయోగవి శేవములు కొన్ని 
యితని రచనలలో గానవచ్చుచునే యున్నవి, (వాంతపృతులను బట్టి మూాడయణగా 
శై_వకనులు పృయోగించుచుండు వర్షప్తాాసము, నతండు పృయోగిం చెనేమో 
యను సంచేవామునకు. దావిచ్చు పం దేశము లొండు రెండు. కలవు. 


సబిందు నిర్భిందు పాసము నీ కవి తజచుగాం బంయోగించియే యున్నా€ 
డు. బౌగు,. తీలౌలకుం బాంసగూర్చినా(డు, ేఫద్వయ[ ప్రాసము విషయమునం 
గూడ నీతనికి( బట్టింపు "లేదు, . | 


నవనాథ చరి [త 


సయ సూ 
(పథనూశ్వాసము 

కృతి (పశంస ar 
ము కిశాంత భితువృ త్తి రాయ (పశంన 

కృతికర్త వంశావళి షప 
అంకితము పప 
క థా[పారంభము, కైలాసవర్షనము న 
శివుని కొలువు స 
నసంతవర్ధ నము న 
శివుని యధ్యాత @ విద్యోపదేశము జి 


మిననాధుని జన్న(పకారము ఫ్ర 
శివుడు మొోననాధునికి వశము లొనంగుట 
శివుడు కైలాసమున శేగుట 


మోనగాభుని దేశాటనము as 
మాంధాత పురమున గొల్లండు మిననాథుని దర్శించుట 


సారంగధరుని కథ as 
ద్వితీయా శ్వాసము 
షౌరంగి నృత్తాంతము ఫ్ర 
గోరకు సీ ద్ధుని కథ ప్‌ 
సర్పరాపయొందిన గంధర్వుని కథ జఫ 
తృతీయాశ్వాసము 
మీమ నాథ సిద్ధుని కథ 
విరూపాతమనాథుని కథ |. 
వంచక ఛశృవోహితుని కథ కరి 


ళపోత నృతాంతము ia 
అలకే 


న 


60౨ ౦౧౦ 46 రాజిని 


17 
18 
91 
28 
24 
27 
82 


96 
110 
116 


127 
1865 
140 
169 


1 
చ తుర్తాశ్వాస ము 
థి 


నాగార్దునసీద్ధుని కథ ibe 
ఖణీ కాఖ్యసీద్ధుని కథ ఫై 
మిననాథుని పరకాంళ[పవేశము wis 


మినవాధథుని హిమవత్‌ [ప్రయాణము 
పంచ మాశాగసము 


మిననాథుండు శిష్యుల మతవ్యా ప్పీం చేయం బంపుట 
గోరతుండు శ్రీకై లంబునకుం బోవుట క 
అల్లమ[ పభుని రాక ప్రల 
గోరవష---(పభువుల సంవాదము అ 
నాగార్జునళిష్యుండు---ర సవాదము 

విష్ణువు నాగార్జనళిష్యునిం జంపుట ia 
వ్యాళినిద్ద్ధుండు---కాయనీద్ధి 

గోరక్కుని వృత్తాంతము 0౪ 
శృష్టకందారభూపుని కథ గ 


ఉళి ల 


వళి ళల 


46 


168 
17% 
178 
197 


209 
214 
219 
9223 
2832 
240 
247 
కార్‌ ఈ 
262 


కీమ్‌ 


sam వ్‌ 
క తా. 
ఏథమాళశ్వాసము 
చ్చే సర్వమంగళాం 4 చిత నామభాగు 
Wa 
య. భాసుర భకాను + వాల నోదో్య్యోగుం 
బరను యోగీంద వృ + త్పద్శ వట్సరణు 
నురుజటా 1 (జూటా ui ¢ యుత శీతకిరణు 
నిగమూాంత సం స్తుత్య థీ నిత్య స్వరూపు 
2 ధగధగిత [పభా + తత మేరుఇాపు 
వనజాతమి[త సౌ 4 వక చరద నేత, 
ఘనతర దురిత సా + గర యానపా(త్రు 
లీలాతిసముపలా 4+ లిత నుహాసేను * 
శె లారి ముఖ చేవ + సంసేవ్యమాను 
గజచర్శ * వసను నం 4 గజ వుద (గసను. 
నజగవీ సం న్యు థీ నజగవ హాస్తు 
నగరాజ నిలయుం బ 4 నృగరాజ వలయు 
మృగ 5 ఛ్రాఖబకరు మహో ఖీ నృుగకుల ముఖరు 
సార సామృత ఘన + + సార నీహార 
హార కెరవ సుభా $ హార కాస్తార_ 
సార 6 సాహి త్‌ గంధ 4 సార్హాబ్ద తార 
తారకా కల్ప కోం + తార గో షై 
రుచిరాంగు మల్లీ కా ఖీ కున వుహాబెను 
నచలితభ క్రి ను 9 దాత్శలో నిలిపి 
దరపహాసకాంతి కం $ ప 
.. నిర్జితటంబ 
సురుచిర pare థీ మరత కదంబ 


నురుకుచ వ్యక్త వీ, థీ ణోత్తర? 7 "oa 





1. లు ప్పభాగము పూ ర్తి చేసిన చోటం గుండలాకారమగు గుర్తుండును. 2. తగళిత, 
శి. దురవా నేను 4. వానునగజ. ర్‌, శాలిభిదరు. 6. సావాత. 7. తంబ,. 


ణ్‌ నవనాథ చరి త్ర, 


నధిగత (శ్రీపర్య థీ లేక నితంబ 
బుధజనావన పరి 4 స్ఫుట క్ర ్రసాలంబ 
(ఛభను 1 రాంబ నభివుత 4+ ఫల సిద్ధి నెరయ 
విములచి త్త తమున భా వించి సేవించి 
సారంబుగా * వేడ్క. 4 సవుకొల్పు | బీజ 
పూరంబు వలశకేలం 4 బొల్సు రత్నాల 
పోరంబు డాశేల + జా. మకుట 
రీంరంబు దలంగల్లు + హేరంబుం బాగడి 
భ(దకాళీ తం. 4 పంకజ భమరు 
భ(దడాయకు వీర 4 భచేశు గొల్లి 
నందికేశ్వరు నభి + నందించి (పముథ 
బృందంబు నర్చించి థి పృథ్వివై. నెల్ల 
సిద్ధులు గలిగి [ప 4 సిద్దు లై నట్టి 
సిద్దేనుఖ్యుల నుతి 4 శప మున్చాన్న 
దశన బాణాది స * త్క_వ్రులకు ("మొక్కి 
కతి (ప్రశంస 
జగలివై 6 గల స ప్ప + సంతతులందు 
నెజయ నాకల్పమై + నిర్శలకీ ర్తి 
వజలుట సత్క_వి 46 వజలుటగాన 
సురుచిర మద్వచః 4 స్ఫురణ శోభిల్ల 
విరచింతు నొకకథా 4 వృత్తాంత మనుచు 
నక లంకము?౫ నగోర్కు 4 లడరుచున్నంత 
నొకనాండు ముత 4+ యోాగంబుకతన 
ము క్తి శాంత భికావ్భ తి రాయ (ప్రశంస 
శ్రీమహనీయ (ప + సిద్ది వెంవెసంలస 
(శ్రీ మల్లికార్జున + (తీ మహాలింగ 
సర్వలోకో త్తమ 4 సామాజ్యభార 
నిర్వాహక పౌఢి + నీతికోవిదుండు 
_కుహనాంబరథ (గి వైన; కోలాహాలుండు 





re 
1. రాంబికాఖిమఫల.' 2. వేల్పు పష పష బుపడిగల... ,.. గల సకలామరమకుట భారంబు 
గల మహో...ఆని (వాంత్యపతి. ఈ క్షవియే రచించిన వారిశ్చంద ద్విపదలో. బె రీతి నుండుట బే 


నట్టు సవరణ చేయంబడినది, వారిశ్సంద తాళపత ఫు స్తకమనంరాడం గొంత పాఠ 
భేదము గలదు. . 


(పథ మాశ్యాసము లి 


మహిత బజ్జలరాయ 4+ మాన మర్షనుండు 
సన్నుత సై వద్‌ + శూ గురుం డసవము 
సన్నాహ గజపతి 4 సపాంగ ళూరు 
శ్వేతాంబర (పాణ + వితత జీమూత 
జాత మపహోోేద(గ 4 జంరూనిలుండు 
పరసమయాంభోధి + బడబానలుండు 
వరశరణాగత 4+ వ(జపంజరు(డు 
విపుల విశ్వంభరా + వ్నిశు తా శేవ 
న్భప 1 వరన్వీకృత + నిజశాొసనుండు 
బంధుర నిజతపో + బల వి శెపూను 
సంభాన రత్నీత 4 సకలక కాట 
నుండలాధీ 2 శర 4+ మా కు 
చండ విరోధి తు 4 పార ఛాస్క_రుడు 
నరనుత వితరణ + నందిత సుకవి 
వరతిరస్క్బృత పటు టీల 


సంతాన * కృతకథా 4 _స్తవ పర్మిశముండు 
కలిత యశఃపూర + కర్పూర తిలక 

లలిత ది * క్కాంతాల 4+ లాటవుండలుండు 
(పణుత నిరంకుశ 4 (పతిభా వధూత 

ఫణి నార్య్వభాము. డ + (పతిను (పభావుం 
డవిరళ రరూగవి + చ్యా నిధి యపర 
శివనూూ ర్తి సంతతా 4 (శిత కల్పతరువు 
ఘన 5 ముక్తికాంత భీ 4 శవృత్సి రాయం 
డనుపమం జైన ను 4 హో వై భవంబు 
దనర విచిత్ర, వి 4 తాన రన్యుమును 

కన దుదంచిత హాము 4+ కలశ భాసురము 
కర్పూర హిమజల ౪ స్ట మిళిత 
దర్పస్తా-రాంబుసి + ర్త (పబేశమును 
దపనీయ జాల 6 కాం 4 న భూప 





1. సరనీకృత. 2. శ్వరమా విలాసనుండు శి, గతకదా. 4, క్కాంత తాలలాటమండ 
లుండు. త్‌. ము _క్తీ కాంఠఖి షా. 6. కాంతాంతరభథూప, 


నవనాథ చరి త్ర, 


విపుల సౌరభ సమ 4 న్విత గంధవాహా 
వాసీత దశదిశా 46 వలయంబు నగుచు 
భాసిలు నిజసభా $ భవనంబునందు 
(శీసముజ్‌ జ్వల రత్న + సింహాసనమున 
నానీను. జై విరు + దండె ! బాగొందం 
దాశచిననీలాల 4 తళుకు లొాక్కింత 
చాచిన నిజ వామ + చరణాబ్దమునకు 
మసలక (మొక్కెడు + మండ లేశ్షరుల 
పసగల కోటీర + పద్మరాగములం 

బరగు (కొమ్మించుల 4 వైని రాణింప 
నరుదై నపసిండి హం + సావళి వన్నె 

జిగి ధగధగ యను 4 చీనాంబరంబు 
మిగులం దిర్చిన కాసె 6 మోందం జెన్నాంద౦ 
గట్టిన రత్నాల 4 కటిసూ(త్ర రుచులు 
డట్టమె 2 నిగిడి ను 4 ధ్యము చుట్టిపాఅం 
౫లికి రాచిలుక తె 4+ క్క_ల చౌయ కేవ 
గలుగు పచ్చలపద * కంబు సాంవెసలం 
గళం దులకించు చు + కృ_లతోడ మాటు 
వములయు మాా కిక కంఠ 4+ మాలిక మెజయం 
గరభూపణంబుల6: 46 గలవ( జరుచులు 

పరగి నభోమణి + [పభలవై నణంగ 
ధళధళ మను నవ + తంస మాణిక్వ 
లలిత కాంతులు కవో + లములవై ( బొలయ 
సవరగాC జుట్టిన + జడల నెశ్టుమున( 
జిన్రరుగౌంజాయ మిం € చిన పాగ మెజియం. 
బొలుపుగాం గర్ఫూర * మున మేళవించి 
పలుచగా నలందిన 4+ భసితొాంగరాగ 
సన్నుతో జ ఏలశకాంతి + చం దికల్‌ జనుల 
కన్ను గవలకు వి * కాసంబు నెరపం 

(బవముథ వర్షము గొల్వ + రజతా[(దిమో:దం 
(బవముద మారయ నున్న 4 పరమేశుం డన 
మహిం బేరు (గన్నట్టి + మహితాత్న్ముం గొల్చి) 


1. జూగడొంద. 2. నిగుడి, 





పథమాశ్యాసము 


వహీ శెక్కు నిజ నిర 4 వద్య చిహ్నాముల 
తోడ మహానముహా + తుల దపోమహివు 
రూఢీ కెక్కిన మునీం + (దులుః దత్వవిదులు 
మరి పద వాక్య (ప 4 మాణజ్ఞు లగుచుం 
బరగు విద్వాంసులు 4 బహువిధ కావ 
నాటకాలంకార 4 నై పుణెం జాల 
జాటువ కెక్కిన 4 సత్క వీశ్యరులు 
నల రాగదోషంబు +. లాలు. నెనిమిదియు. 
దొలంగించు గుణము లై $ దును "రెండు నెలమి( 
దలకొని గా(తజం + (తంబుల నేర్పు 
గలిగి వాసికి నెక్కు 4 గాయకో త్తములు 
ననుపవముం * బగు సర 4 సాతంక కలిత 
వినుతాభినయ చతు + ర్విధ. నాట్యముల్టును 
సరిలేని నటనటీ + జనులు. బాఠకులు 
దొరలు భృత్యులు ననూ 4 త్యులుం బురోహితులు( 
బరిబారకులు రాయ $4 8 బారులు వైద్వ 
వరులు చె వజ్ఞులు + వరుసతోం నొలువం 
గొలువుండి er థీ గోస విశేష 
నవిరళ యోగ వి + ద్యాధికులై న 
నవనాథవరుల క పు 4 ణా (పవ ర్త్శనలు 
పరగ (శీగిరికవి ఖీ పద్యిబంధథముల 
విరచించినాం డది $ ద్విపద కావ్యమునం. 
'జెప్పంపవలయు. (బ 4 సిద్ధి నం పలర +. 
కృతికర్త 
నిప్పుడుగల సుక + ఏం దులలోన 
సరన సాహిత్య ల + తణ వివేకముల 
సురుచిర మధుర వ 4+ చో విలానముల 
గులశీలములను న 4 ద్దుణ కలాపముల 
నలవడ్డ వాం జెవ్యం + డని విభారించి 
సింగయ మాధవ + వీతిపాలమంతి 
పుంగవుం జై యొప్పు + పోతరాజునకు 


కంతా నాననా కానాల లాలన నా జండా ధాబా లలకాలకో 


1. బలర రసాటంక. 2. భారు శి, సప్రణ్యవ _ర్షనములు, 


6 నవ నా భత .రి శ్‌ 
1 ననుజాతుం డగునయ్య + లామాత్యుకూర్మి 
తనయు డు త్తముండు గా + తమగ్యోత * జుండు 
(భమరాంబికా వర *(వా_ప్ప విచిత 
వినుల సాహిత్య (ప్ర + పీణాధికుండు 
ననఘచిత్తుశు గార 4 నాహ్వయఖ్యాతుం 
దన సముఖమునకుం + దగం బిలివించి 
కరుణావమృుతము నిండ $ గడలొత్తుదూపుం ' 
బరగించి యుచిత సం + భావన నెరయ 

అంకితము 
' మన్నించి మా కొక్క + నుధురమై వెలయు 

సన్నుత నవనాథ + చరితంబు ద్విపద 
కావ్యంబుగాం జెప్పి + కమలజ విస్లు 
సేవ్యమానునకును థ (శీశె లపతికి 
శంకరునకు బాల + శని శేఖరునకు 
నంకితం బొనరింపు + మనుచు. గర్భూర 
పూరితం బైన తాం 4 బూలంబు లొసంగి 
గారవించుటయు ది + గ్గనం (బమోదంబు 
దలకొని మత్క_వి + తాపిలాసంబు 
వెలయ మాపంపు గా + వింప భాగ్యంబు 
గలిగి ధన్యుండనై తిం $ గామి తార్భములు 
ఫలీయించె ననుచు స * దృ_ క్రీం దదాజ్ఞ 6 
దలమోంద నిలిపి జెం 4+ దపుందమిిలోన 
నెలకి ౩ నృభనురాంబ + నిలిపి పూజించి 
పఫరశివ సమయ “ని $ ర్యాణ ధుర్యు నకం 
ర్‌ బరసమయభ్యాంత + బాలభానునకు. 
బరను యోగాంబుధి 4+ పాదరేణునకు 
నిరుపమ శివతం(త + నిర్శలవుతికిం 
బావనునకు నర్వ + భాపావిశెష 
కోవిదునకు రాయ + గుణళిఖావుణికి 
దుర్వార జైన సిం 4+ ధుర మృుగంద్రునకు 
సర్వజ్ఞునకు ముక్తి * శాంతరాయనికి 





1. “అనుజాతుండగు నయ్యలమాంబ్బ కూర్చి” అని వాత పతులు, 2, జాతు, త. ని. 
4. నిర్వర్థ. ర్‌, పరమయ యాద్యంత. - 


లే నొనర్చెడి. 2. బలబలారి తరచాగ, 


(పథవమాశ్వాసము 4 


ననవరతాభ్యద + యాఖి వృద్ధియును 
ఘన తపోరాజ్య సౌ 4 ఖ్య (పసిద్ధియును 
గృప మోజు నొసం (శీ + గిరిభ రృవేరం 
(దిపురదానవ మద $ ద్విప సింహుువేర 
సురనదీధరువేర 46 శుక సనకాది 
వరయోగి నుత దివ్య + వైభవువేర 
ధరకన్యకా పయో ౪ ధర సరిలి ప్ప 
సరస చందన సము $ జ్జ్వ్వల వత్వు వేరం 
గరుణాంబునిధిపేర6 4+ ప. 
ధరువేర భక మం + దారునివే 
వామ చేవునివేర ఖని కచళఫ కుర 
(శీ మల్లి కార్డున + (శీ మహాబేవు 
చేర 1 నేనొనరించు 4+ (పియకథా సూ(ళ 

కథా పొ9రంభము 

కైలాస వర్ణనము 

మేరీతి ననిన ము + న్నెల్ల కాలమును 
(శీకరం బై సుప + సిద్దమై సర్వ 
లోక సం స్తుత్వ మై * లోచనానంద 
జనక మై బహునుఖా + స్పద మై విచిత 
వినుత నానామణి + విన్ఫురతో_.టి 
పనుల కుందాది ను 4+ వికచ (పసూన 
సముదయ వర పారి 4 జూత సుజాత 
చూత చందన కుంద 4+ నురదారు చారు 
శేత్రకీ కింశుక + కేసర (పముఖ 


సరస నముహీరువహా 4 చాయ నిష 
సురవధూ మధుర భా 4+ సురగీయమాన 
హరబిరుదాంక మై + యవిరళోత్సుల్ల 
నిరుపమ క నకాబ్ద + నికర కాసార 
కలిత్తమైం నీహోర్త + కర్పూర పూర 

2 సల  బలాంతక్‌ నాగ,+* ఫణిరాజ రాజ, 
శారదామృతరస థి శారచాంభో ద. 


నవనాథ చరి త్ర, 


పారద విశద(ప 4+ భా రమ్యమైన 
కలభాత నగమువై 6 4+ గనులజ విమ్షు 


శివుని కొలువు 


బల్బవెరి శిఖ కాల $+ పలలాద వరుణ 
పవన యత్నేశ్వర 4 1 (ప్రముఖ నిలింప 
నివహంబులును రజ $ నీచర .గరుడ 
పన్నగ తాపస 4 (పవర గంధర్వ 
కిన్నర చారణ + కిం 2 పురువులునుం 
బరమయోగీం[ దులుం + (బవుథులు. గొలువ 
బరగం జింతామణి + భ ద్రపీకమునం 
జలికొండకూంతుం బొ శ చ్చము లేని (పేను 
తలుకొ త్త వామూాంక $ తలమువై నునిచి 
భరతకళ్శా పొఢిం + బరగ వృేర్మదు 
కరమున: బరిపరి 6 గతులకు మొరయు 
మురజనాదంబుం దుం 4+ బుకు గీతరవము 
నారద రణిత వీ + ణా నినాదమును. 
బలుమాటు వీనుల + పండును * సేయ 
విలసిబ్దు నప్పనో 4+ విభను గతుల 
దలకొని లోచనో 4 త్పవన మొనరింపం 
గొలునున్న యా జగ $ ద్దురు నుమారవన్నణు 
బాలేందు శేఖరు 4 భ కమండారు 
నీలక ంభరుం గొల్వ + సెణి వచ్చినట్టు 

వసంత వర్గనము 
తరుల(పాయపుమందు + తావులపౌందు 
విరహుల మంట కో + విల * గమిపంట 
రతినుఖంబుల చొక్కు 4+ రసికుల (మొక్కు 
రతిరాజు జోక వి + రక్షులఢాక 
పువ్వుబోణుల యుబ్బు ఖీ పుష్పా స్త్ర గబ్బు 
పువ్వుంచేనెల 'వెచ్చు + భోగుల మెచ్చు 
వెలయ వనంత మ 4 వేళ నెల్లెడల 
గలయంగం బద నింకి 4 కఢపళ్లు వాడి 





న న 
1. ముఖనిఖిలంప్పు, 2. ప్రురువవరులు. తి. సెలగ. 4. గమిపెంట. 


(పథమాశ్యాసము 9 


జిగి దప్పి చెజిలసలు + చిరువీట లెత్తి 
పగులుచు వీరుసనై_ 4 పలశిన నాట 
దొడిమెలు వడి వాడ 4+ దుదగాలిం దూలి 
కడువడి నందంద + కారాకు రాల 
గుమురులు నయ మెక్కి * (కొమ్మోసు లొదవి 
కొనురార నిగుకొ త్తి + కెంపు సొం చెసణి 
ముట్టంపుం జిగురురె 6 మ్ములు తోొంగలించి 
దట్టంపు నన లొత్సి 4 తళతళ మించు 
మొగ్గల నేచి బల్‌ * మొగడలం (దోచి 
దిగ్గన వికసించి 4 శతెలుపొందు విఠల 
వలుందగుత్తుల నెత్తు 4 వలపుల మించి 
నలికంపు. బూపలై + నలి నాగ లెక్కి.. 
కాయలై. పులునున 4 గరిగట్టం గలిగి 
పాయక ఫలము'లై థీ వదత కు వన్నె 
బంగారు చాయ రాం + బండిన పండ్లు 
పొంగారు కొమ్మల + *పాలుపున వీపు 
వనమహీరుహూములు 4+ వరుస బెంవెసంగె . ౫ 
మనమున 2 నెచరించి + నుగకోకిలములు 
ముక్కులు ెక్కులు + మురువుగాం దీర్చి 
చొక్క_ంపు లేమావి 4+ సుదకొవ్ము 'లెక్కి 
సెలసి లేంగొన ల త్రీ * సెలవులం (దుంచి 
కలిగొాన క ములక. $ గానప్పళంచి 
రసము పిచ్చిలం గూర్చి + రమణుల కిచ్చి 
ముసలక తొలి చవుల్‌ + నురపి మోహించి 
నిక్కించి తముకముల్‌ 4 నెరయం గూటములం 
బొక్కి_౦చి పంచమ 4+ (శుతిం బిసాళించి 
ముదమునం జెలంగిం చె ముద్దు. గరములు 
- మదగజకుంభసం + భవ మా “ముల 
జిగి దువాళించు మిం + చిన (దాకుపండ్ల 
పొగడొందు గుత్తుల + *పోవులు వెదకి 
జాతిగా గళములు + వాంచి చెలంగి ౧”). 





1. “పెంపునవిరిగి* 2. ఎచరించు ఈకవియే యిందు మూ(డవ యాశ్వాసమునం (బయో 
౫ంచెను. 8. నలుకలుకా కలునప్పు 4. పువ్వులు. 
Na—2 


నవనాథ చరి త్ర 


. మోతుకు మొగ్గల + మురువు నటించు 
నెలవంక స $ నేర్పునం జించి 
తొలితొలి ఫలముల + దొరంగు రనంబు 
లరగన్ను వెట్టుచు + నందంద (కోలి 
బిరుదెక్కి కడు జిగి + బిగిం బొనరించి 
భావజు నురదాణి + పచ్చప క్కె_రల 
మానవులు" రవళించు 4 + మాడ్క్మినిం జెలాం” 
_దిజగంబులును గెల్వం + దివురు మన్నభుని 
విజయశంఖము లొత్తు 4 విధమున మిగుల. 
బాగ డొంది వికసించు 4 బొండువుల్షియల 
'మొగడలవై నుండి + మొర సె. దుమ్మెదలు ఖ్‌ 
పొలుచు సుభారసం + బున. జాల నాని 
మొలచినముత్యంపు + మొలకలలో యనలోం 
జలిమించు లుమియుబి + స [పరోహములు 
"వెలయ | లప్పలు మేసి 4 వేడుకం (బయల 
రముణమై గవిసె న 4 రాళనంతతులు + 
2 సమరతికాంతులు + సలుపు వల్లభోల 
ముందట (గీడించి + మురియుచు వలపు 
లొందంగ కివురుంబను + లొనరించు వేడ్క 
దగిలించి రతులకుం థీ దరితీపు శే సెసి 
దగి లె. జక్కవలు 7౦ + దమ్మి దిర్హికలం స్త 
బరగే నేలాలతా + భవనాంతరమున 
నరుణ (పవాళ శ 4 య్యలమిోాందం (వియులం 
గొసరుచు నుపరతిం + గూడి ra 
యసురనుగా యున్న 4 యప్పరః స్త్రీ, 
చెక్కుల నెసంయ లేం * జెముట 
జొక్కు_మై వీతెంచె 4+-సోమరిగాలి + 
దొలకరి మెజుంగసల. 6 దొలంచు ముత్యాల 
తళుకులు 'వెలిచిన 4+ తళతళ మించు 
వలరాజుసతిచేతి 4 వజ దర్పణము 
ఫాలుపున 'వెంజుం గెక్కెం + బూర్త ర్గచం[దుండు క్‌ 
ఆవేళ బరమేశు 4 డారజత్మాది 


1. పంపులు. 2. సంమతి. 8. గురుబసలొనరించువెనుక. 4. నేలోలతభ,. 


పథమాశ్యాసము 11 


చై వనశేళి స + ల్పల మది గోరి 
వెలయంగం దనదిక్కు. + వీవీంచె నపుడు . 
తలంపు లెజింగి భూ + ధరరాజపు(తి 
మురువెంబు నిండార + ముఖనుండలమున 
దరహాస చందికల్‌ + దళతళ నెసంగం 
గనుసన్న సేయు నా + కాల కంధరుని 
పనుపునం [బమథులం + బరిపాటి నిలిపి 
1నురి వృవభేర్యదుం డ + మ్వ్యుల మునుల 
నరుగుండు చనుండు మో + రని యున్నవారిం 
దలంగి పొమ్మునియె నం * తట గొల్వు మౌని 
వలసినలీల నీ 4 శంరుండుం బార్వ్యతీయుం 

జని నూతులుంగకా 4+ సార జంబీర 

పనస పాటల పారి 46 భద హింతాళ 

తాళ తమాల చం 4+ దన సిందువార 

సాల కాలేయ శే 4 సర సురదారు 
నాగశేసర వట + నారంగ లికుచ 

పూగ పున్నాగ క + ర్పార ఖర్జూర 
వముందార కేతకా 4+ నులకో కదంబ 

తిందుక కదలికా + తిం్యతిణీ (ప్రముఖ 

వినుత పాదపముల + విలసిల్లు నొక్క 
వనము (పవేళించి + వలపుల నొసంగు 
పాలు వొందం జదల: బు 4 ప్పొడి వెదచల్ల 
నలరులు గోయంగ 4+ నలయుచు నున్న 
కొండరాచూలిం గ + * న్లొని భవదాస్య 
పుండరీకంబుపొ + ల్పులు దందడించు 
నిందిందిరములకు 4 నిదియె వుం దనుచు. 
బొండై న సంవెంగ + పువ్వులబంతి 
నెజరంగు దలకించు + నెజి వేణిమోంద 
నొజుపుగాం దుజేమి శ్చ + లూంతగా నిచ్చి 
(కొన్నన లొొ త్తి తూ కొననూూంది చనుచుం . 
బున్నాగ నుల్ల దె 4 పున్నాగగమన 








1. మరియుషచం 2, గనుంగొని భ్యదాస్య, ఫుండరీకంబుల ఫులకలు సందడించి, నిందివర 
ములక నిడియె నుందనుచు, 


12 నవనాథ +-చరీ త్‌ 
మాక ౦ద మిడెనుందు థీ మాకం౦ద మబల 
నూకందవముగుం గాన + మాకంద వెరవు 
విరహుల చిత్తంబు + ఏరవిరం బుచ్చు 
విరవాది విరులు వా + విరి. గోయలేబోవం 
బరు వంద. నీకేల + బరు వందుచున్న 
కురువిందపువ్వుల + కురు వింద రమ్ము 
నారజం బదె నయ 4+ నంబులలోన 
నారజం బలీకిన 4+ నారజం బగును 
శేనరంబులు మిం చెం + గేసరిమధ్య 
శేసరంబులు మన + కే సరియగును 
వాలు(గొమ్ములను గై + (వాలు మంజరుల 
(వేలం జూవెదం బూను 4 వేళ గా దతివ 
కేల గై కొనుము నీ4+ శే 2లలితాంగి. 
శేలికి మేలు కం + శేలి (కొవ్విరులు 
జాతిగా బద్మినీ + జాతికి. దుఖును 
జాతి మంచిదిపుష్ప + జాతులలోన, 
గొమ్మ యీసంవెంగ 4+ కొమ్ము తుమ్మెదల 
గొన్ము దోవూరెమ్ము + కొదల చేరెను. 
పొలంతి మన్నథుజంత 4 బొమ్మ యీ నిమ్ము 
అలివీడు పట్టుతొ + య్యలి మొల్ల చెట్టు 
మరు డేలునట్టుకో + మలి కలినొట్టు . 
సరసం జెన్నారునీ + సరనీరుహములు 
కమ్మని తావులు 4 (గమ్ము నింవెనయగు 
తమ్ములు వాలనె 4 త్రము ౨ మెటిసె, . 

ప చ్చని _జెక్క_ 

'లెనంగు కెంపుల డాలు 4 నేలు తోరంపు 
ముకుళంపు నెలవంక + ముక్కులుం గాల 
* నుక ఛాతి దా'ల్చెంగిం * శుక మిందువదన 
యనుచు. గాత్యాయని 4 కనురాగ మాత 
ర ౫నుచుం గో మలమా శు  కపిక స్వరములు 
ననుచు మయూరముల్‌ + వేడ్క నటింప 





క య 
1. బోయ 2. కేలల శి. వూ లెమ్ముకొదల చెరిమ్మ; బొరిమ్మ ఓ. “నుకంభాంతిదా లా?” 
ర్‌, చనుచు కోకిల కుకసిక. . 





(ప థ మా శాన ము 13 
గనుచు దిర్భ్సి కలజ + క్క_వల ఏవీంచి 
చనుచు నేవ్వంపుముం + జరు లేజికోసి 
కొనుచు శాఖల దిగు + గొలలం (గిక్కిరిసి 
రస ముట్టివడం బట్టి + రంజిల్దుముంచి . 
పసిండిబంతుల: బోలు 4 పండ్లకు మూంగి 
తీగలం దూంగి పూ + చేనెలం వోంగి 
బాగైన గురువింద 4+ పందిరు లీంగి 
పొదరిండ్ల డాంగిపు + వ్బొ శ్లెల్ల మేంగి 
నో దను 'సరపుంక వై నొయ్యన pre 
కొలశుల గెలయలం + గొమరార నాను 
తలముల6 జలువలు + తలకొ ల్పుపజెలం_ 
గడల. జప్పరముల 4 గలి నున్న మడల 
యెడలను మెటుంగారు + నిందు కాంతంపు 
టరంగుల చరలసల + నలరారు గుహల 
తెరువుల నొరపుగాం + దిరిగి క్రీడించి 
నిగనిగ మని మించు $ కం Ee 
నిగుడు లేంచెముటల 4 నిరుపమలీల 
విపుల పల్లవ తాళ + వృం తానిలముల ... ... 
ననుభవపింపుచు. బుర + హరుండుం. బార్వతియు 
రంగ దుత్తుంగ త + రంగ భాసుర మ 
భంగ కాంచన పద్మ 4+ పరినుళ లోల 
*భృంగావ లీన్న త్తం +పృృథు లాంగహోర 
నంగ నిజాంగనా + సన్నరథాంగ : 
వముంగళ సలిల ని 4. ర్మలిన వ మాతంగ 
గంగను (వియ మెస 4 గంగను జేరం 
జనుబెంచి పాండుర + సై కత సలుల 
మన మూర గళములు + మడంచి పతముల 
సందుల మాములు + సంధించి నేల 
నొందొందం *బాదము + లొక్కట మోపి 
యరగన్ను వెట్టుచు 4 నంకిలి నిద్ర 


ల 


kh భంగాంగు లిగురొ త్తే త పృథివగహోర 2, బంధము. 
సరగవివాంగనాసన్న రథాంగ 
మంగళ సలిల నిర్శలాంగ వూతాంగ . 
గంగ్మవీయం జసగంగన వటి చేరి. 


14 నవనాథ చరి శ్ర, 


మరిగిన మదకల + మల్లి కాతుములు 

నంచ లంచలు వడి + యంచితలీల 

నంచల నున్నరా + యంచల గములు 

సార సముత్ఫుల్ల + సారస తతుల 
సారసంబుల నున్న + సారస కేణి 
'కావలీదెసహల్ల 4+ కావలీక నుం 

దానవులు కడుపార + (చావు తుమ్మెదలు. 
బుటపుటనై (క్రొవి + పుటముగా నెగసి 

1 చటులతేటిద్‌ (భాంతి + సమకొనువాలు 
వాలుగులునుగల్లి + *వరలుచునున్న 

మేలీమి మనముల 4 మెచ్చులు నిగుడ 
జలకేలి సలుపంగం 4 జయ్యన నాత్మ 
దలకొను వేడ్క_భూ + ధర రాజపు[తి. 

దరి నీరు సొచ్చు న + _త్తజీం దన్నుఖమును 
౩ నరవిందమును చేంట్లు + నలకపం_ క్రియును 
గలికి కన్నులు నల్ల + కలువలు నలరు 
'తెలినవ్వు నురువును + దియ్య మోవియును 
బొలుపారు బంధూక + మున్సు, *గంధరంబు. 
జెలువారు శంఖంబు $ శ్రేతులుం బొనంగు 
బిసములు; జక్క_వల్‌ + బగునుం జన్నులును. 
నసలారు నాభియు + 5నావ్రర్తనంబు 

నవ రోవురాజియు 4+ నాంచు. దీగయును 
సరవి విజుందులు + మై కళన్థలులు 

నడుగులు “దరుణారు 4 ణారవిందములు 
దడంబడుచుండే న + తృటి సదాళివుండు 
శీతా దినందనం * చేరి కె దండ 

జాతిగా నిచ్చుచుం 4 జనుంగట్టు “బంటి 
లోతున నిలిపి యో + లోలావీ. [కుంకు 


మోాతోయముల మున్లు థీ మాతో య మనిన 





1. సటిత తటి భాం. 2. వరులునునయన. మేలిమిమడుగుట శి. నరపీండము నుదేంటు 

య 

నలతపం క్తి. ఓ డండరంబు. 5. ఆవర్తపర్యాయముగాంబ్ర) యు క్షమ, 6. నరుకొారవిందంబుల 
మర 7. కట్టి. 


(పథమశ్వానము 15 


ఐవొంకమై విరియు *నం 4 బుజముల(శేవ+ 
(గుంకి జలంబుల. + సొంత సే పుండి 

"లేచి యదిర్నడు $ + లేచి లలాట 

లోచను. గాంగిట + లోలత. జేర్చి 
ముదమున జడ వట్ట * 4+ ముంచిన పంచ 
వదనుండు లేచి భ + వాని వీటీంచి 
(కుంకెద నీ వింక + గుజుతుగాం జూడు 
పంకజానన యని + పల్లి కోటు మునింగి 
చువ్వన వేజొక్క_ + చోం బొడసూవి 

నవ్వు భూ లెశుని + నగరాజపుతి 

వడినీంది చని పట్టి 4 వంచినయిట్టు 

వదలలో త 4 కా. జలము. 
తళ్గునం జెకలు ను + _స్తకమున జడలు . 
చళ్లెడిపట్టుల: సలి శ లంబు లాడు 
నం. జిగి. + ేరెడు చన్ను 

వలం బూసిన సిరి + గందంపుం దావి 
పొలయునీ కలసాంపు + పొలయ రూళించు 
కలహంస తతులణె 4+ క్క_ల గాలి “దలు 
తోరంపుం దమ్ముల. 4 దొరలసపుప్పాళ్ల 
సౌరభంబులు మెచ్చు 4+ సవుకొల్పు నెడల, 
2బాందొందం దటముల6 + బువ్వ్పించు తరుల 
నిందిందిరనుల రా 4+ యిడి బడి రాలు 
కునును వాసన లూందు + కొని (కమ్ముునెడల | 
"విసందోయముల, (గుంకి + వెడలు దిక్క_రుల 
మదగంధములు మాటు + మలయు శాన్రలను 
మదనౌరి హివువంతు + వుక్కువకూంతు. . 
గదియ నీంయచు. వేగం + గదియలేకున్నం 
గదియ వచ్చుచుం బట్టం + గడంగినంజేతి 

కగపడ శీరీతి 46 నలయించి వెంట 

దగులింప మటియొక్క. + తటి నేవుజించి 

న మునస్‌లతోయములందు + మును వాయి భవ్రని 


1. నంబుధి మల కేవ, 
2, పొందొందవటముల బూజించుతరుల, 


16 


నవనాథ చరిత్ర, 


వెనుక దిక్కున లేచి + వెన జడ వట్టి 
పలుమాటు ముంచిన +4 బంతంబు వచ్చె 
దల మని నుజియు న 4 త్తజీని యుండొరుల 
వె. దళ్షు తడియంగం 4 బాణియం[తముల 
Sal జిమ్మియు + నందంద చెలం 
చల్లు లాడియు నవ 4+ జల జాతములను 
హల్లకంబులను వేం + ట్లాడియు నిట్లు 

జలకేళి సలిపి తు + పార్మాది సుతయు 
వులహరుండును దను 46 మనమున దనిసి 
యలసి యున్నప్పు డ 4 య్యంబునుధ్యమున( 
గలిసి మన్మథ కేళి + (గాలుచు నున్న 
మోనదంపతులును + మిక్కిలి వేడ్క 

పూని కనుంగొన్న + భూ లేశ్వరుండు 
వునసిజు6 గ్భప జూడ 4+ వుదిం దలంపుచును 
మునుకొన్న (సేవుల $ నుదురు తత్తరము 
వలపు దై వారంబ 4 రత రాజపు(తి 

వలను జూచిన (బాణ 4+ వల్లభో తలంపు 
తెలిసి నెయ్యము మోటు 4 దిగ్గనC గదిసి 
"విలయం: గేళికి డాయ 4 వేగిరపాటు 

సరగున నప్పుడు 4+ జలములలోనం 

దొరంగి తేలుచునున్న + తుహినాంశుధరుని 
-రేత నూమివ బుద్ధి + (మింగ నాలోన 
(బీతి జరించెడి 4 వెంటిమో నొకటి 

యా మత్స సగర ౦బు + నందొక్క_ పురుషు. 
డా మహాబేవు వీ + ర్యంబునం గలిగి 
(పవినుల జ్ఞానసం థీ పన్ను౭డై. యున్న 
యవసరంబున శివుం + డా వినోదములు 
సాలించి యయ్యేటి * సెకత సలీని 

చాల పల్లవ తరు + ప క్కి నీజీలను 
చసేముంబు మోజు నా$ నీనుండై యున్న 
యావుపహాబేనుని + నంచిక చేరి 


_ పద్మాసనంబునం 4 బరగం్డ గూర్చుండి 
" పద్మాసతీ (పియు + భావంబులోనం 





(పథమాశ్వాసము 17 


బదిలంబుగా నిల్సీ 4 పాణి పద్మములు 
కదియంగ నిల్పి నిక్కపు భక్తి నెజయ 
నిరుపను దంత మూ + ణిక్యపురుచులు 
వ న 4 నల్లన నిగుత( 

లిక లికి విశ్వేశ నా + వై6 గృపానుతము 
os నీచూపు ని 4 . గుడ్చి యధ్యాత్మ 
విడ్య నా శకెటింగింప 4 చే భవరోగ 
న్‌ బ్య నీ వని వేం * వనుధాధ శేం[ద 
తినయవాక్థములకుం 4 దరుచోందుధరుండు 
నమది నప్పు డెం $ తీయు సంతసిల్లీ 
"తెజవ నీ వడిగిన 4 తెజిలెల్ల 6 దెలియ 
తింగింతు నీ వింక 4 చేకచి త్రమున 
నయంబు సవుకొన 4 వెలుపల మజుచి 
వను మని పలికె నా 4 వి శ్వేశ్వరుండు 

అ ధ్యాత్మవిద్యో పదేశము. 

,అలరు జీవుల (బహ్మ + కాదిని మొదట 
గలిగిన నాలుగు + కడపట రెండు 
'నేకమై యితగంబు 4 నేమియు. జెప్ప 
రాక 'వెలుంగొందు 4 (కముమును జెప్పి 
యోాలిం జతుర్నుఖ + యోాగములందు 
నాలోన మతములు $ నభ్యాస విధులు 
తనరు నవసలు 46 తాత*ఇర్గ్శ వళ 
జనిత సౌఖ్యనులును వ ee 
జరిగెడి oe + చకముల వలను 
నరయ నింతకు మూల + మై స్తూలసూత్ను 
1 కార మై కరము పర 4 Sey 
నేరుపు మోజు న+న్నియు నెతంగించి 
రాజిల్లు నటుమో(ద 4 "రాజయాగంబు 
రాజళేఖరుం డ(ది + రాజనందనకు. 
వీనుల విందుగా + వినిపించి నంత 
నానంద రసమగ్న 4 మె వెలి మజుచి 
శె కొని ముందటి $ గతిం (బతివ్లూ 


మ. 


న 


29 


నూట 


కా. లా లారా. పాపని నాా ననా నాాపాాు నాన మవానా నాననా నాలాగ తనన లా ననన ర్త లాం పో 


1, కార ణయెక్య. 
Na—38 


18 


నవనాథ చరి త్ర, 


నూ కొననేరక 4 యున్న నావేళ 

నా నమొోపమున నళల్లప్పటి మాను 
భాసురంబగు గర్న + భవనంబులోనం 
బరవు విజ్ఞాన థీ సంపన్నుయడై యున్న 


పురుషుండూకొనుచున్న( 4 బురహరు. డాత్మ 
నరు దంది మనుజవా+క్యము లివి గావు 


పరికింప నీటిలో + పలిశనుండి యొవండొా 
యూకొనుచున్న వాం 6 డొకండు విచిత 
మోకీలు చెలియుద + మింకని భిన్చడు 
పలుక కూరకయున్నం + బరమేశ యింక. 
గలయంత వట్టును థీ గడవు గాకుండ 
నానతి యిచ్చి కృ+తార్లం 'గావింపు 
మూనిన దయ నంచు 4 నుల్ల మలరంగం 
బలికినపలుకు నప్పటియట్ల చెన్రుల 
జిలీకిన వెజుం గంది 4 చి త్తజాంతకుండు 
తన మనోవీథి నెంథతయుం దలపోని 

క నియు. , బెప్పలగ వినంశగా మది గోరి 
పలికె. దోయములలో+పలం దను వడంగి 
పలికి 'తెవ్వండ వేమి 6 పగిది నీయెడకు 
నరుదెంచి నీ విధ + మంతయుం డెలియు 


పరిపాటి చెప్పు మేర్పడ నన్న నలరి 


యండజ గర్భంబు 4+ నందు తేజంబు 

నిండార నున్న యా 4 నిరరలాత కుడు 

కరములు re * గదియంగ ముగిచి 
మోననాథుని. జన్న్మప కారము, 

పరమేశ ! నా విన్న + పను దయతోడ 

నవధరింపుము నీను + నచల పు తి యును 

నవిరళతోయు మధ్యమున సం వీతిం 

దగిలి [కీడించు న త్తటి నీదువీర్య 

మగు బిందు వుదకంబు + లం దొలుకుటయు 

(మ్‌ంగెజయ్య న నది * మో నక్క... టప్పుడ్లు | 

(మింగ నమోఘ్‌మై 4 వి శ్రవీర్యమునం 1 


లం “పలకని 


పథమాశ్యాసము 19 


బరిపూర్థ తనువును * బహు సద్దుణములు 
నురుతర జ్ఞానంబు + నొక్కటం గలిగి 
మోాననందనుండ నై ౪ మోనంబు కడుపు 
లోనుండి "'వెడలితి + లోలత మిజు 
వినిపించు నాయోగ 4 విద్యా విధంబు 
ఏినుచుండి యంతయు + వినివిని గిరిజ 
యూకొన మబిచిన + నూకొనుచుంటి 

“1 నోశాలకంఠ ధ+న్యునింగా నొనర్చి 
మన్నించు మనుచు సమ్ముధురవాక్యముల 
సన్నుతిచేయం (ట+సన్నుండై. శివుండు 
తన వధూవుణికి నిం+తయు6 జెప్పవలయు 
నని తలపోయంగ + నంత లోపలను 
దెలిసి శంకరుని నళ్లోవి వీషీంచి 
పలికె నప్పుడు మోరు 4+ పరిపాటిం జెప్ప 
లలిత యోగామృత 4 లహరిలోం జిక్కి 
శెలిసితి నిటమోాందం + చేట తెల్ల ముగ 
నెటు నే నంతయు + నెజిగింపు వునుడు 
గఆఅకం౦ఠుం డందనికం * గనుంగొని పలికె 
నదియు నట్లుండె నా 4 యాశ్చర్యు "మొకటి 
విదితంబుగా నది 4+ విన వీవు మొదల 
నతివేడ్మ6 దోయ మధ్యంబున మనము 
రతికి దగ్దణం దత్తశ4రమున శేతంబు 
తోయంబు లోపల 4+ దొరంగిన దాని 
నాయెడ [మింగ నా + యందు మో నొకటి 
దాననే గర్న మ 4+ తట దాల్ప నందు 
లో నొక్క. పురుషుండు + లోలతనుండి 
నీకు విన్సింప నే + నిర్శలసూ క్షు 

- లూకొనుచుంజె నీ+వూకొనకున్న 

"2 ననిఇెప్పి మజియు ని + ట్లనియెం బార్వతి! 
మనసిజాంతకు: డిక్కు + మారకుం డిపుడు 
వ సము రమ్మనక యె థీ మతో స్రదరంబు 


న వోకాలకంధరధన్యుగానొనర్చి, 2 ెనిచెప్ప.. .ఛార్వతియు మనసీ జాంతక 
ముక్కు. 8. “మనము యొతెను శ నక మళ్స వ్రియుది 


లీ 


నవనాథచరి(తృ 


తనయంత వెడలి రా + దలతశి యున్నా (డు 
నానడు నగజ పినాకి వీశీంచి 

చేవ నానుడి నుప్ప + తిల్లె_ (బమోద 
నూానందనుని నయ 4+ నానంద మొంద. 
గానం దలంచెదం 4+ గాన నందనుని 
రమ్మను మిటకుం బుళత్త స్నేహ మాత్మ 
ముమ్మడి గొన దబే 4+ మోశాని నీకు 
ననిన మహాదేవం 4+ డాదరం జెసలం 
దనయ ర మ్మనిన న+త్తజీ హస్తములను 
ముగిచి ఫాలస్టల4ముునం గదిబుంచి 
ధగధగ మించు కుం+దనమున చెన్ను 6 
గొసరించుమేనును 4 గుటుచ కెంజడలు 
బిసరుహభాతి నొ4వ్పెడు వదనంబు 
నాజాను బాహులు 4+ నన్నువనడుము 
రాజిల్లు 'వెడందయు. + రంబును జెన్టల, 
గదిసిన వాలారు * కన్నులు. గలిగి 
పదిదిక్కులను నిజ 4 (పభ లుల్లసిల్ల 
నుదయించె నారీతి 4 నురుతరవుత్స్య 


ముదరంబులో వెళ్ళి థీ యు_త్తమఫురువ్వు, 
_వడితోయములు నెల్లి 4 వచ్చుభూ తేశం 
'కొడుకువై ౧ బూవాన 4 గురిసీరి నురలు 


తెల్లంబుగా (మోసె 4 చేవ దుందుభులు 
మలనె చలన 4 మెలలౌ వాయున్ఫలు 
ఉత లా. మటు సా 
నారి గంధర్వ 4 పతు లుత్సహించి 
జి ఉత ఠి 
యాడిరివెడుక 4 నప్పరః త్తు 
చతుర విద్యాధర + సన్నుతు తెనల 
నతులితానందుజె 4 యప్పు జేతెంచి 
ఈ 
జడలలోం గడలొత్తు 4 జాహ్నవి వెంపు 
నొడిక మై తెలిమించు 4 నుడురాజుసాంపు 
నురుని నెమ్ముద మెల్ల ఖీ మడంచినకన్ను 
నురురత్న కుండల థీ యుగళంబు చెన్ను 


మెడ నీలమణిలీల + మించినకప్పు 
కకునొప్పలొట్టిన ¢ కరితోలువిప్ప 


. పథమాశ్వాసము 


bs 
pr 


కురు బున్మ_పూసలు 4 (గుచ్చినపేకు 
వమురలం జర శస కాసె * మడంచినసారు 
నగుదుగా భూతీమై 46 నలందినబాగస 
నురణగేందు నండెగా 4+ నునిచినలాగు 
గలవముపహాోబేన్చుని ఛి క ల్యాణమూ ర్తి 
చెలగి చూచుచును సుస్థిరభ కి వెలయ 
నందంద (__మొక్కుచు 4+ నల్లనంగదిసి. 
పోరటొరద బాదాబ్ద 4 ములు శిరంబునను 
గీలించి తనకు (మొళక్కిన నంబికయును 
లీల మోహాంబు దళ+లీర్చం బల్మాజు 
నాప్పుత్త రత్నంబు + నక్కునం జేర్చి 
తీపారం దనవరాపవు 4 (తిపురమరక్షనుని 


“a 


జె నిగుడ్సుటయు- ద+ద్భావంబుం దెలిసి 


యా 


శినుండు మోననాధునికి వరము లొసంగుట. 


1 సూనాయు ఛారాతి 4+ సూనునిం జూచి 
వరము లేమిట నీకు 46 వలసిన వడుగు 
మిర నంద నీకిత్తు + నిప్పుడే యనిన 
గరములు మొగిచి యా $ క లానణకీలుం 
డరుదుగా హరుని కట్లని విన్నవింఆ 
అయ్య య్య తెము రమ్ము 4 క పుం డా నతిచ్చు 
నయో్యాగమాహాేతి శనీ * మంతయు వింటి 
గడవు. జెప్ప నెంత * గల దటమోంద 
నెడపక నా కాన + తిచ్చి మన్నింపు. 
డనుటయు.6 బరమేశుం * డనియె నాతనికి( 
దనయ యమాయాగ విశ ద్యారహస్యంబు 
లొనర గర స్గున + కొసం గా దింక 
వినుము చవ్పెద నది 4 ఏివరంబుగాగ 
ననుచు. గుమారు సీ4దా సనంబునను 
మునమార నునిచి త+న్గ_స్తక స్థలిని 
గరతలం బల్లనః 4 గదియంగం6 జేర్చి 
యురుతరం బగుట నళయో్నోగంబు యే 





ననన వానా ఎ నలల కనవా 
చనం నాతని టన కిం క చరనం లో. 


1 “నూనాయు దురితారి నూని, 





నవసాథ చరి లే 
నలవడ, ఈూగంబు € లాదిగాం గఅపీ 
కలుగు న భఖ్యాసయో+గము లెల్ల నేర్చి 
యనుపవు రాదరూా గమ్య తేనా ర 
నను వంద మ ల్ప్యెం్యదుం ఖీ డనువానిదృష్టి 
వెరవుతో మరలించు + విధ మెజింగించి 
తిరముగా “వెలుపల + డైలుపులు దోంప 


వలియును లోనును 4 వీవీ,౦చునట్టి 


పొలువుచరూపియు ముఖాం4+బురుహాంబు నొప్పు 
నెపమున వినిపించి + నిగమాదియమెన 
విపుల పదంబున + వినుతికి నెక్కు 
కోదండ గుణము నిక్కు_వముగాం చెలికి 
యాదరం జెస గృ తార్జుం గావింప 
సకలవాదంబులు 4+ సకల సన్మణులు 
సకల మం[తేంబులు + సకలాౌవధములు 
సకల సంసిడొియు 4+ సవుకొన నొసగి 
యకలంక -చరిత నీ 4 వతులిత వముహివు 
దీపింప నఖిల సత్‌ 4 సిద్ధుల కెల్ల 

నేపార గురుండ వై 4 యెసలసచునుండు 
మని పల్కి తంకరు. + డతనికి నావు 


'మొనరింపం దలంచి మో 4+ నోదరంబునను 
మును వసించిన నెప 4+ మున మోననాధుం 
డనంగ _నెల్లందు. (బ+ఖ్యాతి వహించి '.'. 
విమలగుణాథార * వెలయు నీవింకల 
(గ్రమమున ధరణివై (+ గల తీర్థములును 
నదులును నదులు థీ నారణ్యములును 
జెదరక తపముల 4+ జేయు సన్మునుల 
యా[శమంబులును చేశవాలయంబులును 
న(శేమంబున౬ జూచి + యటమిాంద మెలంు 
భయమును బారయక్ష 4 పరిణామ మెసగ 
నయమున¢ (బజల సంత సమున (బోచు 


_ జనపాలతిలకు చేశశముల న్‌క్కెక్కం 
"ఘన మహీధరము వై 4 డురమ్యు మైన 


,గుహా నివాసము చేస్‌ + కొని ధృతి క 


నుహిత యోగా భ్యాస 4 మార్గంబు వదల 
కుండం బొ మ్మ్‌నుచు న4య్యుమ యును జం[ద 
ఖండ ధరుండును 4+ గారవం జస 
నొడికంబుతో నప్పు + డువుకును చెలుప, 
గడమెన రాజరూ$గంజెల 6 చెలికి 

> eee య 
యెలమిం జెక్కిట ముద్దు + నిడి ఏడుకొలివి 


శివుడు కైలాసమున కేంగుట. 


కలధాతగిరి కేగం + (గవమముతో శిన్రుడు 
తనమది వృపభేం దుం + దలంపందత్‌ కణము 
ఫఘునతరం బగుమేను 4+ గగనంబుదా(క 
నురుజవంబున లేవ 4+ నుంకించి వడిని 

భర (కుంగి ఫణిరాజు + తలలంద నడువ 
బటువ(జనిష్థుర 4 పాదఘుట్టనలః 
బటుచూర్హ మయి శిలా 4 (పతతి రూపణంగం 
దోరంపు గొరిజల: * దూలి కెంధూళి 
భోరున బయ లెల్ల( ఛీ బొరిబీళు "లనల 
గవున వేగంబున $ గనుకమై గాలి | 
దుమురుగా వృత. పంళ కులు నెల దెళ్లం 
'జెలంగి రొమ్ముల. బాలు 4 జిమి్మిన గండ 
విలలు తారలతోడం. + జెదరిపో నడవ 
రంతుగాం జిజుకొట్టు 4+ రవమున దిశల 
దంతి కర్ణములు జిం4దరులు వ్రైనర్ప 
ఖురముల6 దాంకు లాంళ4గూల మల్ల్హార్సి 
యరుదుగా ఖణిఖణి4ల్లన నంత నంత 
రంొకెలువేయుచు + రత్న దీధితులం 
_బంశేరుహ పు శీం*బము నప్పళించు 
వినుత భూవణములు + విలసిల్లు వీివుల 
తనుకాంతి వెన్నెల 4 తళుకుల నీన 
నంటదెలు ఘుల్గుఘు*ల్ల ని రవళింప 

నందంద దాంటుచు 4+ నభినవలీల 
ఫఘనఫఘంటలు. జిజబుమూ+గలు నెడనెడల 
_నొనరించి కూర్చిన + నురుగ వేర్లు 
ఘల్లని (మోయంగం + గలధాత జల 


24 


నవనాథ చరి త్ర, 


మల్లన నెదురు గా 4 నరుబెంచు కరణి 
వచ్చిన వృషభం(దు + వదనంబు గళము 
నచ్చుగా దువ్వుచు + నంగముల్‌ నివుర 
నుమయును దానును 4 నొప్పుగా నెక్కి 
రనుణీయమనుగు నల 4+ రజితా[ది కరౌ 
నమరులు గొలువంగ 4+ ననుర నందుండి 
రమిత సాఖ్యముల ని; త్యానంరడ ౫ లీల 
మోనా నుని దేశాటనమెు. 
నామోాంనం “మియు"్‌ 4+ మరే సరుల్లగౌ దమన 
1 సాముర ర్ధ మును దగ్గు $ జడత యుగిబ్లు 
కతత. మేనుల .. నా! శమ భర 
ములు నల, మూఛార 4+ ముజం గర్భము ముటును 
గలిగి వర్ని! సను * గలికాలనమంచు 
సలలితయోగావ్ది * చందు. మెజణియు 
నాథముఖు9 (స మాన + నాథుం డావిశ( 
నాధుశాసన ము నుశనంబునం దలచి ' 
కాభింగబంగాళ 4 కరహాటలాడు 
గాళకేరళ వోళ 4 క రాట "ఘాటు 
కుకురుకోంకిణ పౌం(డ + కురుకోసలాది 
సకల చేశంబులు + సాగరంబులును 
దీవ్టలు. బురముబు6 + దిర్భముల్‌ గిరులు 
చేవాలయంబులు 4 దిరినీ కనానుచు 
నలవడ నొకవోట 4 నన్నుహారొరాగి 


తిలకుండు మాళవ $+ ేశంబు వొచ్చి 
నజపుననిం గలివున ౪4 వెరులవలన 
వెజిపును దెనులు నొప్పి యును కోేకంబు 
నేడ నెన్నండులేక + యేచి భూ[పజలు 
పసాండీయుం బంటయు + బహుళ నంపదలుం 
గలిగి నెమ్ముదినుండ + గనుచుం చూ చారి 
వలన నాచేశంబు + వల నొప్ప చేలు 
నేలిక రాజము 4 హాం(ద న రేం దు. 
బోలరు తక్కిన 4 భూభుజ లెల్ల 


1 సామార థ్ధ్‌బ్ర్‌ మునకు దగ జడకు లు లును. 


(పథమాశ్యాసనము బిల్ట్‌ 


చజేజంబునను గాంతి 46 ౯దేశువ నిధుల . 
రాజసంబున (గహ + రా జును రాజు 
రాజ శకేఖరు రాజ 4+ రాజు రారాజు 
ననిన నవ్విభుండు మ + హో వై భవమునం 
దనర వసించు మాం + ఛాతనుపురము 
సంగడి నంచల + చాలు (గీడించు 
చెంగల్వ కొలఃకులుం + జిలు3లు పలుకు 
శృంగార వనములు. + 'జెజుకుం దోంటలును 
బొంగారు చెబువ్రలు + బొడ వగ్గలించు 
కోటలు నట్టళ్తు. 6 గొలువుకూటములు 
అంగి 
నాటక శొలలు + నలిన దిర్ధికలు 
ము తెంపు వాదూరు 6 మొగడల మించు 
గ త్తంపుం జవికలు $ (గొ త్త బా గొదవం 
జి_త్తరువ్ఫు లమర (వా + సిన గోపురములు, 
జి త్తంబు లలరించు 4+ శివముందిరములు 
వినుతికెక్కిన బహు + వివిధ వస్తువులు 
నొనరంగం బచరించి 46 యున్న యంగళ్షుం 
'దెజుంగగొప్ప నద్దముల్‌ థీ తేరవుచ్చినట్లు 
మెబుయగెరు పీధుల థీ మిన్నులం (గాలు 
పలుదెజింగులం. బట్టు. * బడగల (పభలం 
దులకించు రత్నాల $ తోరణంబులును 
రాజులు రన్రతులు 4+ రసికులు భటులు. 
దేజీలు మదమె త్తి 4 తిరుగునేనులసలు 
వీరులు సూల 4 విలసిల్లు పసిడి 
"తేరులు ధీరులు. * చేశువమోటు 
భోగులుంద్యా గులు 4 పొలుపొంద 'వెజుంగ 
దీగలలాగుల + తెజవలలోలిగి 
వాందొందు నప్పురిం + ఫబొాలంతుల నడపు 
లందు జాడ్యంబునీ * లాలకపజ్క్కు_ 
లందు వ(క్రత మనో $ హర పయోధరము 
లందు కాఠిన్య ను + పాంగ పీక్షణము 
లందు నుదంబులు 4+ ?న నం గల్తుందక్కు_ 


శ ల... అలా మానా కాలందాకా... లా 





నత = a a 





1. నిండి. 2. అవి. 
Na—4 


నవనాథ చరిత్ర, 


లందు లేవనుచు నం 4+ దంద వీనులకు 


విందుగా వర్ణింప + విని చూచు వేడ్క. 
నందు దా నట(జని 46 యా యోగివరు(డు 
నర్మద నమరప + న్నగసిద్ధమిథున 
నర్శుదం గని కత న్నానుండై యచట 
గుంద పాటల చూత 4 కురువక_స్తబక 
బృంద సారంబుల + భృంగ మనోజ్ఞ 
రుంకారములు గల్లీ * సన్నుతి కెక్కు_ 
నోంకార మనుతీర 4+ మొనరవీఖీంచి 
యొదవిన సద్భ 4 నోంకార “దేవు 
ముదమారం బూజించి + (మొక్కి_యా( కేవ 
నున్న న రేంద్నాదది. + నొక కొంత దవ్వు 
చెనొంద గిరిమోందం $ జెప్పంగా మున్ను 
వినినంతకంళకొ వి + విధ వైభవములం 
దనరారుచున్నమాం 4+ భాత పురంబు 
గన్నులు విలసిల్ల 6 4 గాయబూచి యందు 
గొన్నిదినంబులు 4+ గొజుతగా మూండు 
మాసంబులుండి యా 4 మత్స నాథుండు 
భాసిల్లు తత్పుర + (పాంత కాంతార 
భూనుధ్యమున నున్న 4 పొడువై న కొండ 
చై మనోవారగుహ 4 భవనంబు దనకు 
1నెలవుగా నసీయించి 4+ నిజ గురులొద్దం 
దలకొన్నయోగ వి $ ద్యాపరి(శ్ర నుము 
జరుపుచు నొక్కొక + సమయంబునందు 
చెరవార వేట్‌ొక్క_ + వేషంబు పూని 
యాలమందలలోని 4 కరిగి న ఖు 
(గోలివచ్చుచుం దన 4+ గుజుతు 'లెవ్వరికిం 
బొడ గానరాకుండం: * బానుప పడియున్న 
యెడనొక్కు నాడు. పొ; శ్రోశాన మింద 
గ మిసిమిరా + బస్గుడాలు మించు 
కసువు మేసెడి మేత 4 పర్వ గట్టు (వాకు 
పనుల వెంబడిని గో 4 ఫకులతోం గూడి 


1, నిరవు, 2, కలిగట్టు. 





(పథమాశ్వ్యాసము 97 


వెసనీల వెట్టుచు + వెడపాట తెౌలమిం 
ఇభాడుచు వచ్చీ యా 4 మత్స్య యోగీంద 
చూడావుణున్న భా 4 నుర గుహ గృహము 
చక్కటి కొకగాల్ల + సయ్యనవచ్చె 

నెక్కు వెట్టిన విల్లు 4 నేర్చినయమ్ము 
వీలిపాగయు మొల 4 బెట్టిన పిల్ల 

(గోలు మూంపున నిడు 4 కొన్న గొడ్డలియు 
నొసవు(ఏ)గా మునుంగిడ్డ * యోగ గొంగడియుం 
గీసిన గుదియయుం 4+ గెంపారు గుంజ 

పూసల “పేరును 4 బొంగు గోలయును 

గా సెదట్టియు మాద * గదియ బిగించి 
చుట్టినయురు[ చాడు + సొంపారు చెంప 


గట్టిన యెద్దుల + కురుచ కొయ్యలును 
"మెలణుంగు వించపుదండ 4+ మేటి బెబ్బులులు 
గబివకయుండ వా * క ట్టు బదనికెలు 
వురువలు దిగకుండ 4+ నుందుల వాడి 
నెరయు -వీరణములు + నించిన తి త్తి 
కుడిరొండి నొరపుగా $ (గు క్కిన చూడు 
గొడుపును నును జింక +రోమ్ముును జల్లి 
చిక్కంబు దనకొప్ప థీ సింగంబు లంటి . 
కుక్క_లు దన వెంట + గూడి యే తేర 
నాగలిం జనుడెంచి 6 యా గుహాంతరము 
తోగిచూచినంగనెం 4+ దుహినాంశు కాంతి . 
దళుకొత్తు పలుచని 4 తనువు నద్దెసకుం 
బొలయక యున్న వరాళ పులు మట్టు మడంగి 
నిలిచిన ముననును 4 నిటలభాగమునం 
బొలుచు (తిపుం (డంబు * పూతవిభూతి 
తళతళవించు దం+ తంపు లాతాము 
పొలుపాగుపటిగ్రైంపుం + బూనలవేరు 
చిజుత కెంజెడలును + సింగినాదంబు 
నెబిపట్టు గంతయు + నిగనిగమించు 

లడ రెడుమణుల కాళ మూతులు మెజయం 
దొడలవై జేతు తొ త్తు నూంది నడుము 


2§ 


నవనాథ చరిత్ర, 


నిక్కీ.ంచి నిజముఖ + నీరజం జె త్తి 
తక్క_క దృష్టిలో + దగుల మగుడించి 
మహనీయ యోగ స మాధి౧హార్పున్న 
యహీమాంశు లేజుని + నామాననాథుం 
గనుంగొని చోద్యంబు + గడలుకొనంగ+ 
దనలోన 'వెణచుచు 4 దగ్గలుంబోయి 
యోగని(చావస్త * నొంది యట్లున్న 
థి ద 

లాగెజుంగక' నిశ్చథ లంబుగ భక్తిం 
దన వు సకంబు దళ 'త్పాద పద్మముల 

జానీ 
నను వ్రైెందం జేర్చిన ఛి నంగ సంస్సర స 
చేసి రాగసమాధి 4+ చెదరినంటెలిని 
భాసురపాండుర 4 పద్మహ్మత్రముల_ 
నల్లనె చను దెంచు 4 నళుల చందమునం 
చెలనె ముడంచిన 4 దృ్షులు గలుగు 
RE లం టి 


కనుంగవ నలుపులు 4 (గమ్మురందోంప 

స్‌నక నూర్వుల నూంది 4 యున్నహ_స్తములు 
మొగిచి న్మేతంబులు + మూసిసద్న క్రి 
నిగుడ క్రీ గురునాభు + నికి (మొక్కి. వేడ్క 
నొదవిన  నొడ్తాణ + మొయ్యనబిగిచి. 
పదిలంబుగాయోగ 4 పక్షైడ గీల్సి 
మయొదుంగుచుందన (మోల 4+ నున్నగోపాలుం 
గొద లేనికరుణంగ + న్లొనియు నిట్లనియె 
నెక్కడివాండ + విశ్లేటికి వచ్చి 

"తెక్కుడ శేగితి + వీగుహాంతరము 
(నుక్కకచొచ్చిలే + చొప్పుననొదవె 
మిక్కిలిభ_క్తినా + మోాందనీమదిని 
నావుడువుజియు వి+ న(ము౭౯కై వినయ 
మావహీల్లంగని+ ట్రనియె నోపకుండు 
భూజననుత! తాన + భూమిపాలించు 
రాజనరేం[ద ధ + రాత లేశ్వరుని 
వేలసంఖ్యల వాట + వినుతికి నెక్కు 
నాలనుందల కెల్ల + నధికారినఖల 


గోపాలకులపని 4+ గొందు నేనెపుడు 


పథమాశ్యాసము 29 


నాపాలి భాగ్యంబు + నాం జను బెంచి 
పొలుచు మూవగుపాద 4+ ములు గని మొక్కి 
గొలువంగావచ్చితిం థీ గృపంగలచరూడ్క్‌ 
నామోందబొలయింపు 4+ నానుడువాని 


నామోననాభథు(డి + ట్లని కృపంబలి కెం 
బనులంబోవీంచుట 4 పరనుపుణ్యంబు 
వనుదేవసుతుండుగా + వంజె తొల్లి పనుల 
గోవులంగాచు లా 4 గులుగొన్ని చెపువు 
నీవునావుడు[ మొక్కి- + నిలిచి నవాండనియె. 
దొలికోడి కూయు (పొ ఖీ ద్దున ములుకాంచి 
వల నొప్ప గోపాల 4+ వరులును నేను 
(విదులక 'వేశ్వేజం + బిలిచి భేనువ్రలం 

బిదికి కుండలపాలు 4 బిందెలం బోసి 
కా(పించి నగరికి * గావళ్లు వనిపి 

దాంపట నన్నంబు * డాం గుడిచి యంత 
గదుపులు గదలించి 4+ కసవును నీరు 

ముద మారం గలిగిన 4 వొాలముకుందోలి = 
మునుముగా మేపుచు 6 ముందటమెకము 
చనినజా... డెతియగి (క 4 చ్చర నడ్డ వెట్టి 
మరల గొల్పుచు వాయ 4 నముడలం బల్ల ముల 
/ గొరమల, 'ముడుగుల( $ గొండలదరిని 
జాణాననంబులుం + బటుతరబాణ 
తూణీరములుంబూని 4 దొంగముచ్చునకు 
నగపడకుండ మా 4 పగునంత దాం. 


దగంగాచి తెచ్చి మం 4దల పొందు. చేర్చి 
గొడ్డునంజను, దొడ్డ ౪ గొప్పున నూడు 
బొడ్డును ముక్కున థీ బొద్దునుంజూడం 
జ మెండును మెత్త 4 అవనే 


hore గక్తూర్తాఖ్యాక్షర్లాన్య 


వీనిటోనడుతు భూ 4 విభునకుం జెప్పి 
కొట్టక వెసబిట్టు 4 గునిసి తా నెనయం 
బెట్టగ (బట్టుదుం + బెనపరినై న 
నోత్లమె తన్మకేపు 4 నొల్ల ల్లకపోను జ 
కంట్జిక "లేగ వె టై" * నూరి బుట్టంతు 


క్రి) 


నవనాథ చరి త్ర, 


దూడ చచ్చిన నొండు + దూడ కొలిపి 
యాడుదు. (గొ త్తగా 4+ నీనినమొదను 
నీచుకొన్నప్పుడో 4 యెటువంటిదై న 
రాచ మెచ్చుగం థీ జెప్పరాదయ్యెనంత 
కడుపులోననె చచ్చి + (కచ్చర్మ్యశేపు _ 
వెడలకున్న ను జూలు $ వెడంబడకున్న 
మసలక వెడలంగ + ముందులు వెట్ట 

పసరంబు (పాణంబు + పసనుగా par 
నజ్హనై_ నను నొంటి + నడపించి యొంటి 
నత్తి “నట్టంగ నే 4+ నలవరింపుదును 
మనసువచ్చినయట్టి 46 మంచి కోడెలకు 
ననున్చెంద బెట్టుదు + నచ్చులు మటీయు 
పబోగరినై (మానం 6 బొడవకయుండ 
దాగుగంజెలగ గి 4 బ్బలంబాటు నీను 
తొ "ర్లు వూయినందెత్తుం + దోడనే తెలిసి 
తొరలస వచ్చినవాని + (తోవనే వెదకి 
వచ్చు సభ్యుల గని 4 వారికి మగుడ 
నిచ్చి పంపుదుం (బియం + జెంతయు నెసంగ 
నరుదుకన్నును నీరు + నాలిక చేరు 
గురుడెవులును గంటి + కురువు కట్టూరు | 
క ప్పనావురు గాలి 4 + గజ్జిపల్‌ తిక్క 
పుస్పి పంపర యూడు 4 బొడ్డు బొల్లూత 
మొులవిడే సెల తెవులు థి నుకబంలీ కవటు 
తలయీరు తొడ కువా 4+ తము కల్ల వాపు 
నలదొబ్బ తెవులును శీ నాదిగానెన్న 
గల పసరాల రో 4+ గములకు నెల్ల 
మందులుబెట్టను + మం(తింపందెన్రలు 
కందువుగని చూడం 4+ గానేర్హు నొప్ప 

... మరిప్పుండు గ ౦క్రైన 


శ్లూటీంచి ఘూర మె * కరిబులు పట్టి 
కఅుచినం (చాణంబు + గలిగిన జాలు 






నెజివ్రుగా (బతికింప 4 చేరుతు బనులం 


* బోగరినె న మాను” 
(cn జ cy న ళ్‌ 


(పథవమాశ్వ్యాసము 81 


బనులపాపల జ్వర + భారవీడితుల 


“కెనరు రోగంబులు $ నిజ్రింకులింక 


వారికి. గానని ఖీ వారికి Ss 
వారికి మటీయు నె థీ వ్యారికినై సలి 


జాలు మాకని తా 4 చనునంత దాశం 


1. మెరన, 
న్‌ 


బాలు బోయింపుదు. 6 బాయసంబిడుదు 


నాకాచు పశువులు + నన్నేలు రాజు 

నీ కృపం జల్లనై + నెగడు నిచ్చలును 
రీపులుంజెడిపాలు 4 తెచ్చి సేవింతు 
నీపాద పద్శముల్‌ + నేండాదిగాంల 
నడుపుదు ననమిాన 4+ నాథం డుల్ల మున 
నడరిన భ క్లికి 6 ననురాగ మొంది 
యనఘాత్మ నీమాట + కనువుతించితిమి 
విను మిట్టి భకర $ ఏిపినమధ్య మున 
నివమ్నుహోగిరిమోంద 4+ నీ గుహలోన 
నెమ్ముది వసియించి + నిఖిలంబు నుజభి 
నాగభూవ.ణుని మ + న్నన నబ్బినట్టి 
యోగామృుతముుగోలు $ చున్న నాకడకు 
నొంటి నీ వచ్చుట + రొడంబడి యూర 
కుంటిమి గాన నిం 4+ కొరులు నీజాడ 
కంధుగా వచ్చి మా ౪4 కందువల్‌ గన్న 
గందు మాశేవున నట్టు 4 గాన నీ విందు 
వచ్చు కెజటింగింప 4 వలన దెవ్వరికి 


నిచ్చలు నిటమింద + నీవు మూ కడకు 
తెచ్చి దుగ్ధంబులు ఖీ తెజంగొప్ప నిచ్చి 
చెచ్చెరం జనుచుండు 6 చెడుగునెపంబు 
పొచ్చె వ్రూకుండ నే + ద్పనం జరియింపు 
మచ్చుగా నీవింక 4 నావుల వెంట 

ముసలక చనునున్న ఖీ వుత్స్యనాథునకు 
వనుధంజాంగిలి (మొక్కీ_ 4 వాండటువానసి 
మగుడి మందకు. బోయి 4 Sets 
పిగులం (బ్రొద్దున నిద 4 మేల్క-ని లేచి 


నమన న లం. 





82 


నవనాథ చరి త్ర 


కదుపులలో నెల్ల + గల మంచిమంచి 
'మొదవులందులదుగ్ధ +ఉ ముల: దాన పిదికి 
యొనర శోధించి నీ 4 రొక బొట్టు నిడక 
కనలు నిప్పులమో(ద $ కమ్మని పాక్‌ 
ముదని మోంగ డగట్ట థీ నొయ్యనం గాంచి 
పదిలంబుగా నవి 4 పట్టి యాచేత, 

క దియం దెల్లనిబట్టం ¢ గట్టి మానరాండుం 
డుదయించు వేళను 4+ యోగిముఖ్యునకు 
ముదవమూర నిడి దినం 4+ బును నిట్టి బుద్ధి 
వదలక కొలుచునా 4 వల్లభో_త్తముని 


కొనసాగు భక్తిం గ + కొనుచుండెం గరుణ 
నునమునం జిగురొ త్త + మత్స్యనాథుండు * " 
ఇట నంత రాజమ + హేంద భూవిభుండు 
పటుతర బాహుద $ ర్పంబులు చెలం 
బరనశేం[దులు తన 4 పాదపద్యముల 
నరుదుగాం గొలువరా 4 జ్య్ఞము సేయుచుండం 
గొడుకు నొక్క_రుని స $+ ద్దుణ విభూవణుని 
బడయంగ మది 4+ గోరి భ్‌ కృవత్సలుని 
బాలేందు కేఖరుం 4 బార్వతీ రవుణు 
సీలకంధరుం గృపా + నిధి నాశయించి 

మతి నన్య వొజులక 4+ మరగి సేవింప 

నతనికి వరదుజై_ + యా సదాశివుడు 

కలలోన బొడచూపి 4+ కరుణ దీపింప( 

బలికె భూపాలుని 4 పట్టంపుచేవి 

క తిభాగ్యవతికి ర + త్నాంగికిం బుట్టు 

సుతు డార్యనుతుండు వి +4 (శుతగుణోన్స తుడు 
అని యానతిచ్చిన 4+ నంత మేల్కా_౦చి 
చనుదెంచి వదనాంబు + జము వికసిల్ల 
మనుజనాథ(డు దన 4 నుం[తిముఖ్యులకు 
వమునమార6 జెప్పిస థీ మ్ముదమున నుండె 

నంత రత్నాంగికి + నానెల నుసలి 

వింతగా నొదవె వే + విళ్లును నోరు 

దనులత వాడి మెం + తయు. దళుకొ ్తె 


(పథవనమాశ్యాసము 88 


నునుపారె నూరులు 6 నూగారు మెజుసె 
గొబ్బునం గలిమి గై + కొనెం బేద నడుము 
గుబ్బ పాలీండ్లము + క్కులు నల్పుమిో జె 
దెగగలక కన్నుల 4 తెలుపు రెట్టించె 

జిగి ధగద్ధగయను ఖీ చెక్కులు వలీకె 
వదనపద్శుంబు మ్భు ఖీ దడార్టసన నెసంగెం 
బరువడినిండారు 6 పదియవనెలను 

నురగురుం జేడవ 4 వో నుండునంత 


నుడురాజురాళి నా $ యుష్ముంతు.డై న 
కొడుకు దయించె నా 4+ కునువుకోవులికి 
మనుజే శుండపుడుస 46 మ్ముదమునంబేలి 
ఘనరత్నములుంన + కములు మాడలును 
భూనురో_త్తములకు 46 భూరిగా నొసంగి 
చేసెం బు(త్రోత్సవ + [శీబాగడొంద 
నటుమోంద సముచితం 4 బగు దివసమునం 
బటుబుది నరయన 4 + ప్పార్థివేశ్వరుండు 
సారంగధరుండని 4 చంద కేఖరుని 

చే రిడి యాబాలుం 4 (బియమున(బలం 
బూటపూటకుబజెద్ద * బోవించి (పేను 


*నాటినాటికి విదియ 4 సాటిచందురుని 

చె న్నొందంగళలం (బ$ సిద్దమై వెరుగు 
చున్నయా తేజంబు + నొరపురూపంబు 
నెల్య్వపాయమును ముదం + బెసలోవీతీంచి 
కులకీలవిభవ స థి ద్దుణములం దనకు 
సరియైనఘూర్ట 5 + శ్వరు కూర్చి పుత్రి 
నరవిందముఖ నుంగ + శాంగియన్‌ కన్యం 
బరిణయం బొనరించి 6 పరనుసంతోవ 
భరితు(కై_ నిజసభా + భవనంబులోన 
హితులునుంతులుం బురో + హీతులు గాయకులు 
జతురులౌ కన్రలును + సమ్ముతిం గొలున 
కొొలున్రన్న తతీ(గోర థీ కొప్పిడిచెంప 


1. చందుండు చెన్నాందు అ లంబనీద్ధులడె 
Na—5§ 


84 


నవనాథ చరి త్ర 


ఇెలువారనును. వీల * జెరివిజేవరునం 

దిలకంబుసోగగాం $ దీర్చి (కొమి్మించుం 

దలంగించు పూల దం + డలు తలంజుట్టి 

చిన్నిమోదుగు మొగ్గ + చెవినించి చిగురు 

స. పూ + వనమూాలందాల్సీ 
స_త్తగుగురిజపూ + సలు మెడలోట్టి 
మ_త్తగజంబుల థీ నుదముమై శీ 

న బులితోలు 4+ తోనంటబిగిచి 

పారుటాకులకాసె 4+ బలువుగా వేసి 

రొదివె సింగంబుల + కొన వెం టుకలును 


"గదియ. నల్లని దండ * గడియంబుబూని 


జెడిదంపు న ౦డుల + వెడవంక విల్లు 


గడువడి నదరులు + (గక్కు_వాలము 
లలవడళ కొని 6 యచటిశే తెంచి 
నెలమింగొందజుతోడ + నెలుకుజేం డొక(డు 
వచ్చిచాగిలి మొక్కి. + వరుసం గానుకలు 
పచ్చిక స్తూ సూరియు.6 శ బసనిజల్లులును 

వఏనుంగు తలలోన 4 నెసలసముత్యములు 
కానికగా నిచ్చి $ కరములు మొగిచి 
వినవయ్య రాజ నా + విన్న పంబొకటి 


మును రాను దేవర 4 (ముచ్చురక గ్రానుల. 
జలమునంబొరింగొని + జయముచేకొన్న 
పొలమునకును వేంటం $ బోయివచ్చితిమి 
పల్లముల్‌. వెనుబడిర 4 బరగు తెజీల 

పీల్ల వ యనగ గు 4 ప్పించు జింక లును 
విట్టుదాంటుచు జిగి 4 విగినోసరించు 

పుట్ట చెండులరీతి + + పొదలుదుప్పులును 
మిసిమిసి లంపు లు 4+ మేసితాం (గొవ్వి 
దుసరులువారిగం + తులుగొను లేళ్ళు 
కన్నులముసరులు ఛీ గప్పియాంబోతు 


వ daa 


. లున్న చందంబున 4 నున్న మన్ను లును 


గరగరనై చింద + కొనువడిబలసి 
గురువులువా జెడి + గురుమెకం బులును 


(పథమాళ్వాసము తల్‌ 


వెదవెదకండలు 46 వెంచివందరుల. 
గదరిపోరాజుడి 4 కారుపోతులును 
తిరిగి వెం టుక వడిం + దెగిపాజుం బొడిచి .. 
బీరు బెక్కి గమియాయు థీ వెద్దపందులును 
బుద్దివచ్చిన మృగం 4బుల మాంసమెల్ల 
గద్దగు త్తికవడం + గనమసమెసగి 
పుటపుటనై మదం 4+ బుననుమాళీంచు 
పుటములుదా(టు జె *బు లుల మొ _త్తములు 
గండస్థలంబులం 4 గడలసతీటలకు. 
నాంజీల చరులతోం 4+ గోరాడుకరులు 
ఘునుఘును నురుము మొ +గుళ్ల టై వై కెగుర 
గమకించిగరి ౦చు 4+ కంఠీర ప. 
నక్కడందమపరం ఖీ బై యున్న విపుడు 
వీక్క_టిల గం దొడిం + జెటినయట్టు 

౧౧ Gs 6 య 
చేటాడం జయ్యన + విచ్చేయునునిన 
మూాటఓకువిలసిలు * మనుజవల భు(డు 

Cn య 
వానికి తన కటు 4 వర్ణంబునిచ్చి 
ల్‌ గ 

పూనినవేడ్క_న + ప్పుడు గొల్వువిచ్చి 
మేునికిజిగిసూడ 4 మృగనుదం బజలంది 
వీనులకింపుగా + విలసిల్లుచున్న 
కలవన్నెగింకుంబు థీ కందుపుట్టంబు 


క్రొమురారనాసించు $ కునునుపుబా 
సిరనునంజుట్టవ + చ్చిన జడ సవిరాదం 
సతమ రక + కోవురారం దుజిమి 
' మించునీలపుదండ 4+ మెడంబూని మిగుల 
మంచిపచ్చల వన 4+ మూలిక పూని 
వానయగయంగుంకును పూను * బొట్టునుదీర్చి 
ేపనిమిడివన్నె కు + ప్పస మొప్పందొడింగి 
నరచాడిములుకుల + నించినగరుల 
తరశనంబును జెడి * దంపుసింగిణేయు 
ములనంటవిగిచి యా + మురువునవే(ట 
కలవడశ్చంగార 4 వమధిపతిచేసె 


ప్రపం లోన ననంత LDT TD Tera TTT రాత నరుల రరం తారయ నాడాడాడానాంు డా = 


1. పనురు వెన్నెల కుబుసం 





ల. 


తీగ 


నవనాథ చరి శ్ర, 


వాటముగను వీర నరులును దొరలు 
గాటమై తనవెంట * గదలిరాల దగిన 
వారికి వేర్వేజ + వారువంబులును 


బారున నొసంగి శు *భంబై న వేళ 


బసిండి గుబ్బల మెత్త పట్టు (క మ్మెజుంగు 
'లసంగు క ల్లెమును జం; చెక్కిన పట్ట 
పశ్లైడయును గచ్చు $ పల్ల 0బు హు 

వెట్టిన వ్మజాల 4 పిడిక రామూ 
వికుదుతలా టంబు $ వీలిజ ఖ్లైడెలు 
పరలబన్నిన యట్టి 4+ పాదరసంబు 

కరణి భంజిళ్లు + తొక గానిచోట్లం (దొక్కు 
తురగరత్నము నెక్కి. + తూర్యముల్‌ వొంరయ 
థీవిగాందనకుం బ 4 ట్రిననీలి గొడుగు 
భావింప రోహణ 4 పర్వ తా| గమున 
గనుపట్టు నీలమే+ ఘుము లీల మెజయ 
జనవల్ల భుడు వేట $ సనియె“నయ్యెడను 
మెచ్చులు నిగుడ న + మేదినీ నాథు 
నచ్చుగా6 బన్నింప + నా వెటశకాం(డు 
నెబరంగుదులకించు 4 నీలిదట్టీలు 
కుబుచకాసెలు వేసి 4 (క్రొ _త్తబాగొదవం 
బట్టుంజిందెల మోంద + బలువుగా బిగిచి 
చుట్టును బంగారు 4 సురియల పరుజు 
లొడీయు బడియముల్లు + నొప్పు గావింప౦ 
జడగొంద వీనులం క్‌ బెట్టి గెంటీలు 

బెడకి (కొమ్మెజుంగుల 4 బి _త్పరింపలను 
గడింది మృగంబులు 4గరువక్‌ యుండ 
వలనొప్ప వాకట్లు + బదనిక జే పేర్లు 

దలముళ్లు దిరముగా 4 దాల్ల్సీ మేనులను 
బొలుచు జవ్వాది ల ప్పల్లు సోడుముట్ట 
దలముగా నగురు గం 4 థు మేన సంద 
తిరుమణి చ్లాదుక + దీర్చి “జేనుంతి 

విరుల రేకులునుజుం 4+ జురు వెర్యడుకలును 
తఅచుగా జల్లి దం $ తపుబిల్ల అలమర 


(పథమాశ్యాసము 87 


చిబుత కత్తులు +వల చెంపల చెరివి 
పనిండి 'కావములనొప్పు 4+ బలు పందిపోట్లు 
'వెసంబూని వాటున + వేట కుక్క_లును 
బట్టుపక్షైడ తాళ్లు + బలువనుగాం బట్టి 
దట్టంపు తలు + దందడీ ను. 
తకు నరిగి వుశహోర్నటం బెనల 
ధరణీశ్వరుండు చొచ్చె + దండకావనము 
అప్పుడు వలల: తో 4 యములఈ బల్ల ముల. 
గప్పారు పొదల వృ* తముల నీడలను 
మడల తీరంబుల 4+ వుడుంగుల మేటి 
పడియలం బనుడాలు 4 పచ్చిక పట్ల 
దవులోన. చానుర 4 తంపరై కలిసి 
నవమురులు వెట్టుచు 4 నెన్నుని నున్న 
మృగములు బిట్టులి.. + మెడలె త్తి చెవులు 
దిగదిగ నిక్కి౦చి + దిశ లాలకించి 

జెదరి మూకలు కకా $+ పీకలుగా విజిగి 
చెదరి చిల్లాపొల్లం + జేరగణంగి 

కలగండు పడుచున్నం $ గని సం భవుమున 
బలము లెల్ల ను మృగ + పం _క్రనిజుటి 
అదెయిదె పొద లందు 4+ నలజడి బిట్టు 
కదలు మార్గంబులు 4 గట్టి వేగమునం 
బొడువుండ కదియుర్తిడ 4+ పోనీకుండనుచు 
"వెడలపాజుంగ నీక + వెరవారందొలుతం 
బోధకు లోనుగా 4 బొదవిచుట్టుచును 
మేంగి వలయముగా 4 మృగముల నెల్ల 
"కెరలలోప పలికొ_త్తి + తెరలక తతిమి 

వరుస నొయ్యన దొడ్డి 4 వలలకుం జేర్చి 
బలువుగా దిగ్గన థీ 'బడవలల్‌ దిగిచి 
చెలంగి యాచ్చినన్ఫప న! శేఖరుం డలరి 
గనుకంబుగలతను 4 గంబువై నుండి 
తమకంబు మిగుల గో+దండ మెక్కింంచి 
వడినారి మాయం (గె ౪ వ్యాడి బాణముల 
నెడపక తొడిగి + వెళ్లేసి చ్మితముగం 


88 


నవనాథ చరి త్ర, 


బదములు ఖండించి + బరులు జక్కా_డ్‌ 
కుదురు కరము (డజెంచి + గొరిజలునొంచి 


నఖములు( బెంచి వ శర ౦బులు మ 


ముఖములు చెక్కి కా ములు నుస్తసే 
ననుములునబకి కం 4 ఠంబులు (రది 
తొడలు చెండాడి కు4 త్తు లు త్తరెంచి 


_చంపలు చించి భూ జం బు 
కొప్పరంబులు(దుంచి థీ కొంకులు(గుచ్చి 


గుండెలు భేదించి 6 కోరలు నురిమి 
బొండుగ _లుచ్చి యా 4 పొట్టలుచీతి 
వసుధ నెత్తుటందోంగి ఖీ ననరుచుయడ్డ 
యనువులంబారిగొన్న * యా యిరి దజిత్తు 
ఓరునున మృగముల + వీంచంబు లణంచి 
ధరణీత లేశుండ + త్త టి వేటమాని 
యల్లనచను దెంచి 6 యాసమోాపమున 
మొల్ల మైవిరియుత 4 ముులకవు 2దావిం 
జదలవసంతంబు $ చళ్లెడిసరసి 

గదిసి వేడుకనుండి +గగనభాగమున 

నేడు గజముల బే 4 రెక్కి. చరించు 
వేయి తేజము గల 4+ వేలుపు గొలిచి 

పలు దెజింగులం బట్టి 4 బారు నూంసములు 
వలయువారును న థీ వరుస భుజించి 
చలువలచ్చట సహ 4 జంబు గాంబొదలి 
విలసిల్లు సహాకార 4 వృతేము నీడల 
దలిరు పానుపు మోందం 4+ దగ విశమించి 
యలసత6 గను మోాడ్చె 4 నంతటం బురిని 
జనలోక నుతుండై న + సారంగధరుండు 
తనతోడనాడు రా 4+ తనయులలహాడి 
వేడుక పందెంబు $ వేసి తానపుడు 
కూడిచరించు రా 4 కొవురులతోడం 
(బేమంబెంచిన యట్టి 4 బిరుదు పావురము 
మోముదువ్వుచు లఘు $ ముస్ట్రినమర్చి 








1. నడరు గురలంచె లెక్కి_చెకియించు 


(పథమాశ్వ్యాసము 89 


వడిమిం6ద నెరిగివో + వె బై చిన నదియు 
నుడు మండలము స తీ నుప్పర మెగసి 
నృపతనూభవులపా + యీరములనెల్ల 
నెపమా(త్రమున గెల్చి 4 నెనుకిచూూచినను 
మినుకు మినుక్క.ను + మిన్ను లలోనం 
నుప పట్టునంత ది * గనం బెంటింజూపి 
పిలిచిన అక్కలు + బిగిసి యందుండి 
తళుకువెన్నెల గా యం $ దన మేనికాంతిం 
జక్క_నై దివిదిగ 46 జాఅంగందోంక 

చుక్క చందంబున 4 జువ్రుర్లన నిగుడి 
_గతితప్పి వచ్చిభూ + కాంతుని భోగ 

సతి పుష్పసాయకు 4 సా(మాజ్యలతీ 
చిత్ర వ్మిభవమకళొ 4 శృంగార సీమ 

చి తాంగి ముద్దాడు * చిలుకకు (వాలె 
(వాలిన మోముకె + (వాలి.కాతుకము 
చాల జాలీంబడి + సారంగధరుండు 
"వింటిం గన్లోకయా $ బిత్తరి పులుంగ 
గెంటి చిశాంగిలోం థీ గలికేలవాలె 
వచ్చునే వెనరాణి 4+ వాసంబులోన 


విచ్చిలవిడిం జొచ్చి 4 వెడల నన్యులకు 

ధృతి దూల నేంబోక + తీలు దిట్లుండ 
వముతముగాదని సంభ ౪ వుము దలకొనంగ 
నంతిపురంబున + నరుగు నారూప ళీ 
కంతుని చెయిపట్టి + 'కార్యమూహించి 
మతిముంతుండని యెడ 4 మం(తిపుంగనుని 
నుతు(డు సుబుద్ధి రౌ 4 చూలీక్షిట్లనియె 
నెందుంబో గముకించె + దీసాహాసంబు 
జెందంబులోన బా + టింపుట దగునె ' | 
భావింప మింద నాపళ+దనెరియించు. 
నీవిచారంబు నీ 4 శేటికి నొదొవె 
నెటున్రాయెనొక్కొ నీ 4 మొజుక లోకమునం . 
గటగటా ! నీవెజుం + గని నీతిగలచె 





1. పావురము, 


40 “ee 


1యలలకునున్‌ చెల 4 యాండ్లకు మదిని _ 
పలు ర ఈ నె క్క డివి నిల్క_డలు 
పతిలేని మెడ నొంటి + పడి *పూవుంోణు 
లతనుచి త్తంబున + నలయు చున్నెడకు. 
జక్క-ని వారికి. 6 జనుటుచితంబె 
మొక్క..లీంపకుము తెం 4+. పుకు బని'లేదు 
బాగాజుంగక వేగ 4+ పడయినిలేదు 
బాగెటింగిన వానిం * బాయు నాపదలు 
ఊరక -వొరంబాజ + కూహించు కొనుము 
పారువ వలతొ నీ + [పాణంబువలతొ 
.. “యేశాంతమున నున్న 4+ యెడ మగవారి 
. =, నాకాంతవుదిం గోరు* ననయంబు వదలి 
_యెవ్వని కకడయైై న 4 చేగడుబాణ 
మెవ్వని ధృతింగాడు + నెదురుతాకై న 
_నొరపుగావలరాయం + డొడ్డినయురులు 
"ఎలమితో మించుల $ కం వాగురులు 
ఫొలుచు నున్నథుని తీ + పుల వింటిబామలు 
'నెల్వతల జిగిమించు + నెలవంకతూపు _ 


ననవిల్తు నాండిబా 6 ణంబుల మొనలు 
వనరుపహోత్వుల నిడు 4 వాలుగన్లొనలు 
"కాయజుసతి చేతి 4 గజ నిమ్మపండ్లు 
తోయజాశులమించు 4 తో ల్రుకుప్తాలింధ్లు 
పలుకులు బొంకులు + పసలువేసాలు 
వలపులు వెడవెడ 4 వావులు నున్న 
మదిరాశులకు మది; మాటలట్లుండె 
విదితంబుగానింక + విను మొక్కమాట 
కన్నులపండువు 6 గానిందుముఖులు 
చెన్నొంద నిన్నువీ + శీంచిన పిదప 

నల నలునై న జ + యంతుని నైన 
నలకూబరునినై న న ౪4 ననవిల్తునై న 

చీరికి/గొన రన్న + చి. తాంగి నాకె 


దయాం లపల 





చలా ఎల రాసా జలజనుతరాతాతునంనా 





beans Dee hte? 


1. లలనలకును మగవాండ్లకు మ మదను. 2. రతింబొణు లతను-ితంబు నలయుచున్న డవ. 
శి. కడకనె నెజుంగుదు, 


(పథ మాశ్వాసము 41 


బేరుకోనేల యా 4 బింబోన్టి. నిన్ను 
వలవంత చేపట్టి 4 వదలక రతీకి 
ఖ్రలవంతకపన. 3 4 వై డందివురుం 
బరలోక'భీతి నా 4 పద్మావతీ. సరవి 

జరగక విడనాడి + చనుదెంచి లేని 

i పునితో నొంకు కం 4 పడును గాను జెప్పి 
వ్ల 'మేర్ప్చడంబెట్టి థీ కల్లతేనంబు 
నీమోాంద మోపుట 4 స ఈక వలదు 
నామాట చేకొని + నన్ను మన్నించి 
తూలగించక *2మోర $ [తోపుందనంబు 
బాలీంచు మనుడు నా 46 సచివనందనుని 
గనుంగొని నిడువాలు 46 కన్నులు కెంపు 
సన నిట్టులనియె నా 4 సారంగధకతుండు 
పోపొమ్ము బాలు నీ 4+ బుద్ధులు వట్టి 
పాపంబు గట్ల్టక * పలుకులుమాని 

నను నీవు పిన్నటి + నాంటటనుండియును 
మన సూందం గొలిచిన + మందెమేలమునం 
బలికితిగాని నా 4 భావసంశుద్ధి 
తలంపనేరవు రవి + దజుమునె తముము 


నిప్పీనుజెదలంటు 4 నే నామనంబు 
గప్పునేకామవి 4+ కారంబు లందు 
వామాత్వు అటువంటి 4 వారై ననేమి 
భూవిాశ్వరుండు వేయటం 4 బోయిననేమి 
నూాతల్లీరత్నాంగి + మాటు చి తాంగి 
పాతకంబనక నా 4 దై డప్పు లెన్ని 
పతితోడనేల కో 4 పము పుట్టంజెప్పు 
నత డేల ననుంబు[తు 4 దనక దండించు. 
జాలు నీపని శంక థీ చయ్యనంబోయి 
వాలాయమునను బా శరము గొనివత్తు 
విడువిడునుని చేయి+ విడంబాణు( దిగచి 


1. “నృపు లోని *న్న* అవదాని యుచ్చారణము “ను గా వినబడుట ేం గాంబోలు 

“డు” యతిస్థానయన నుపయోగింప(బశిశ దె. ఇవి యింకను గలవు. ఇట: “శెంటి' యని సవ 
రించినచో a సరిపడును. 2. మోరు, శి, గహ నంజ బర్త 
Na—6 | 


నవ నా భట ర్మొత, 


చెడములిం దనపాలి 4 విధిం[దిప్పంబోవం 
జక్క_ని వారిలో. $ జక్క_నివాని 


ఉత చి * 


నిగనిగమునుజాతి 4 నీలాలరంగు 
నిగుడు వకత గల +4 నెజివేణివానిం 
గలువలచెలి కాని 4 క లక్‌ లనవ్వు 
కళగలయిటిముఖ * కములంబువానిం 
దెలిదమిి రేకుల + ెలివినొందించి - 
తలచుట్టి సాటునే 4+ | తంబులవాని, 
సిడి మించిన ముంచి 4 పసిండియువన్నె 
.కొనరించుమైచాయం + గొవురారువాని, 
చిన్నెలు వాణందీ 4 ర్పీనపట్టు కాసె 

సన్న పుకటి మందం 4 జెన్నూందు వానిం 
జరణపద్శ్మంబుల $ యుంకించి( మోయ 
బరుదునూపురమున 4+ జెంపొందువానిం 
జిలుక జెక్క_లకొ త్తి 4 జిగిదువాళించు 
నలరారుపచ్చల + హారంబువాని 
గడునొప్పు పద్మరా 4+ గముల పతకము 
వెడదయురంబున 4 విలసిల్లువానిం 
గళకులవ[ జాల థీ క మ్ముగెంటీల 

తళుక్రుల చెక్కుల 4 తళుకులవానిం 
బలుచనిపన్నీటి + పదనిచ్చి మెదిచి 
తిలకంబు కస్తూరి. + దీరినవాని 
శృంగారవులవడ 4 చెలున్చెంద మంచి 
చెంగల్వపువ్వులు 4 చేర్చినవాని 

రీవిగా జిగి ముర + డింపంగమయిని 
గోవజవ్వాదని + గుడ్బినవాని 

భువన సమోా్మహనం $ బుగ నుదయించం 
దిన్రురుయావనలకీ గ 4 దిలకించు వాని 
సారంగధరు రూప + శెసంపన్ను గన్ను 
లారంగ ఉప్పల ¢ ల్లార్పక వరాదై 
నాలోన భావజుం 4 డలరులవిల్లు 


mR యా 


1. నిగనిగమని ,,, శత == నిగిడివా తెర, 2. యే. 8. సంపదగన్ను. 


(పథమాశా్యాసము 48 


లీలల కొని మంచి + లే వింటినారి 
జెలువార నెక్కించి $ చెంగల్వ మొగ్గ 
ములికినారస మేర్చి * ముంచి (నతే)నె 
పరగిం చియాలీఢ + పాదసుండగుచు. 
దిరముగా సంధించి $ తెగీనిండందీసి 
గురుకుచమధ్యంబు + గుజిచేసి లాంచి 
సరిగోలయిడ నేసి 4 చలముననాశ్చె 
నప్పుడు పూయోడి + యంతరంగమున. 
గప్పిన కానువి 4 కారంబు కతన 
మానంబు పేక త్తి + మర్శుంబు గదలి 


మేనెల్లం బులకించి + మెచ్చులు వైదలి 
తనుకంబు నంతంత 4 దట్టమై నిగుడ 
గవుకించి యందెలు + ఘల్ల్టుఘల్లనంగ 
ములనూలురంతుగా 4+ [మోయ నూణిక S 
క లితకంకణరయుణ 4+ త్కాారంబు అెసల 
నొనపరి బాగుగా 4 నొదవిననడల 
దుసికిల-బా జి సం * ధులనాభిదోంపవ 
దిన్నని నూంగారు + తీగ? చూపట్టి 
యన్నువ నెన్నడు + మందంద పత 
గెబు నం బయ్యెద + కొంగు దొలంగ 
గుబ్బచన్నులమించు + గురువులు దాంటి 
2తరళపహారంబుల 4 తళుకులు చెదర 


నెరయు వెన్నెల గాయు + నెజ్‌నవ్వు దోంప 

ఫఘనరత్న తాటంక 4 కాంతులు వెలయ 

గనుందోయిమెబుంగు [దొ 4క్కని చోట్ల (దొక్క 
. ముద్దుంగ్రుమ్ముడి వీడి ( మునగోర లీల. == 
దిద్దిన కస్తూరి + తిలకంబు గరగ 

సీనుంత "మా క్రి కిక + (శేణి నెమాశ్హము 
_తామరపువ్వువై 6 + దకతకలాడం 

గురులు తూలంగను + (గొన్నెలసోగ 

మరువంవ్లు రను నము న్మథుకర వాలు 

చి "త్తరురూపును ఖీ ఇెంగల్విజ్లోక్ట.. 


-1 ముంచి... -*. నెపదనిచ్చి. 2. తార... వెరసి... లేనవ్వుం 8.జో కై నచెంగల్వ. 


నవనాథ చరి త్ర 


మత్త చకోరంబు 4 వములయు[ కొమ్మించు 
రతిపువ్వుంబోడి ఛా4రతి ముద్దు చిలుక 
లత యనం బనసిండి సన లాకన నొప్పు 
గరువంబు మురున్రును +4 కలికితనంబు 
మురివెంబు నో'య్య్యూరశమును దడబడలః 
గలహాంననడకల $ క స్తూరిమృగను 
పొలనినలీల నః పూర్వవాసనలు 

కలని కదంబ ప గానరుంజూచి 

వలచి యేతెంచు నూ ర్వసి చందమునను స్‌ 
వచ్చు చితాంగికి + వనుభేశ సుతుండు 
అచ్చుగా నెదురేగి 4 యడుగుల "కెజుంగి 
వినయ మేర్చడ మున్న వికసిల్లువానిం 
గనుంగొని యలవాలు + గంటి యిట్లనియె 
నీరాపుశేఖలు + నీ జాణతనము 
నీరాజసంబును 4 నిచ్చలుం బొగడ 

వీనుల విందుగా + వినివినివేడ్క_ం 

గానంగా వేడుక 4+ గంటి ని న్ని పుడు 
తలంపులు తలకూడె + దైవంబు దెచ్చె" 
గలిగెగన్నుఆ వందు 4+ గాజూడ నిన్ను 
_నేపనికై న మా + కిశనీను గలుగ 


“* భూపాలునెడ భయం బులు న్రెందనేల 


| మెచ్చువన్నెలు మాని 46 మేడలోపలికి 
వచ్చి యొకించుక 4+ వడి విశమించ 
విచ్చేయుమనినం దొ 4 వింతన వ్యైలయు 
నచ్చారు లోచన + కతఃడు నిట్లనియె 
నేణాశ్నీ వినుమునా 4 శెప్పుడు మిగులం 
(బౌణపదంఖై న + పారావతంబు 
పొడవు గాంజని వెంప్లు + పొడగాన లేక 
వడివచ్చి యిచట + వాలుటం జూచి 
దానివెంబడి వచ్చి + ధరణీశ్ళరుండు 
లేనిచోకమైనం ద 4 ల్లివ్‌ నీను గాన 
రవిరశ్స్మికిని జొర 4 రాని నీవున్న, 
భవనాంగణమునకు 4+ భోయమింత “తేక 





(పథవనూశ్యాసము 45 


చనుడెంచి నీపాద + జలజంబు 'లెలమిం 
గని మొక్క_6 గంటిసా ౪ ఖ్యము' ల 
బనివినియెద నింకశ4 బారావతంబు .. 
గొనుచు నే ననిన రా + కొనురువీశీంచి 
పోయెదు గాకయా + పారపొచ్చె మేల 
నాయెడ ననుచున + న్నరనాథు సుతుని 

_ జననున. జేపట్టి థి సాధంబుమోాంద 

= ననువ్రెందం గొనిపోయి 4 యచటం జి త్తమున 
రతులకు నేర్పుగా + రాజీవ ముఖులు 
పతులతోం జౌరీతి 4 బంధనంబులను 
(గీడించు గతులంజి + (తించు మెటుంగు 
గోడలమెచ్చులం * గొ సరించుమంచి 
చల్లని ధూపవా + సనలరం[ధిముల 
నెల్ల నం జలువడి 4 నొప్పారుచున్న 
ము_త్తెంపు జాలకం 4+ బులను బంగారు 
గ త్తంపుం. దలుపుల + గొనియాడ నొప్పు 
గాజులోవరిలోన + గరగరిమోలు 
రాజిల్లు నవపువ్యు 4 రాగ రత్నముల 
మొగడలు వైడూర్య + ముల మించుపంజు 


గొవురార వెలుగొందు 4 స ముల 
నమరుకంభంబులు + వారినీలముణులు 
మలచిన కీలుబొ 4 నుల పటిక ంపు 
నెలుగాండ్లు తళతళ 4 వెలయు దంతముల 
ముట్టంపుం . దజిగోళ్లు 4 మంజీటి తెరలు 
పట్టుష్మళ్పుడి వన్న Vr గొ టిగి 
మహింజెప్పందగు ఆర + మ౧ంచగంబు (కేవ 
బహురత్న రుచులచే + భాసిల్లుచున్న 
గభెవె నారూప 45 ౦దర్పు నుంచి 
OO 
తద్దయుం (బియమున $ దత్చాదములును 
పసిండి కుంభములతో, 4 బన్నీటంగడిగి 
పొసంగ వాసీంచిన + భుగభుగ వగల 


ఇ రాకా కావ గాతా నాలా రాలదు. రు. పనలు. 


1. మంజిపి. 
లు 


46 


నవనాథ చరి శ్ర 


పచ్చడి బాగాలు 4 బందుటాకులును 


బచ్చక రర్చ్పూరంబు. + బాటించి యొసంగి 
కలగాని వీశియ + కస్తూరి మెబు(గు 
గులికి గేదంగిరే $ శు తలం జెరివి... 
కడంగ్‌ వాసించిన 4+ క మృజవాషది 
కడునొప్పు నుదయభా + స్క_రమున మెదిచి 
చిక్కగా మేళీవిం * చిన చందనంబు 
మిక్కిలి తనుపుగా + మెయినిండ నల్లంది .. 
తోరంపు వ(జాల 4+ దుహీలీల డాలు 
చరంసు కెంపుల $ పిడిమోందం దిరుగం 
గర పద్మమున మించు * గవుకించు గచ్చు 
నురటివ(ట్రువ గాలి + సుడియంగం (ద్రివ్పి -- 
పసిండి హంసావళి $ పట్టు పుట్టములు 
నసదృశ మ ణికీలి + తా మా 
కట్టనిచ్చిన నవి 4 కరపల్ల వముల 
ముట్టి కువూరుండా 46 ముదిత కిట్లని యెం 
దల్లిదం(డులు గూర్చి + దాంచిన ధనము 
లెల్ల బ్యుతులవిగా + 'కెవ్వరి సొమ్ము 
వలసిన యప్పుడే + వచ్చి కొనిపోదు 
నలినల్లోచన.. వీని + నా దాలపరముగ 


నలమి బెళ్టులంబెట్టు + మని [(వియంబెసంగలం 


దలకొని పలుకునా + తని నెమ్మనంబు 
లలిత బిబ్బోక విత లాస భావముల 
గలిత విభమభావ 4+ గతుల నేమిటను 
బదనుగావింప నో 4పక సిగ్గువిడిచి 

కదిసి పట్టలం జొచ్చు $ కదలు వవీంచి 


తల్లి నేం ee లు. ననుచు 
నుల్ల మూరల నన్న $ నొదవుం ద _నృరము 
మారు వక్ర వక్తి + మటుచి 'చి(శాంగి 
వానికి నథమె 4 en నిలిచి 

ట్‌ ర్ల 
కందర్పునకు నన్ను. థీ గట్టూప్పగించి 
యెందు పోందచలంచెద + వింక నీవనుచు 
గుణవంతు రత్నాంగి + కొడుకుంబోనీక 


mare. 


(పథమాశ్యాసము 47 


మణిబంధ బంధుర 4+ మాణిక $ ఖచిత 
వలయ కాంతులు చై దు +వాళంబు చేయ 
వలచేత నతనివై + న బట్టి 

కలకల నవ్వుచుం థీ గనులాయకాతి. 
పలికే నిశ్శంకతో 4 భావజా కార 
కన్నులకన్నెణి + 4 కముకడుంబాయం. 
'జెన్నారంగోరి మ చినసుఖం బయ్య 
జక్క_వకవ రాజ + సము విసాళించు 
చక్కని నాగుబ్బ + చన్నుల. మొనలు 
దాకొని నీయుర 4+ స్థలమున నొతత్తి 
తూకీొన సౌఖ్యంబు + దొరకదుగాక 
యనిన గాలిన సూదు 4+ లదరంటం జెవుల. 
జొనిపిన యాక్లైన + నురనుర (నుక్కి 


యొదవిన వెనురిమ్మ + నొక్కి_౦త సేపు 
మదివీరు వ్రాయి[క 4+ మ్ముజు 'దెలివ్రైంది 
తలపోసి మంతినం $ దనుని వాక్యములు 
దలయగూడె ననుచునెం 46 తయుం జిన్న నోయి 
వణ6కుచుం గన్నీరు + వడియు వా తెరను 
దడుపుచు సారం గ + ధరుం డిట్టులనియె 
వినతల్లీ వని నిన్ను. 4 బెద్దయు నమ్మి 
చను దెంచ నమో థీ టవ బాలంగలీగ 
దలపోయ వినంజెప్పం + దగునె యీపలుకు 
నిలువక వా[క్రువ్వ + నెట్లాడె నోరు : 
ఎలనాగ యొదిరియె + _త్రెటుంగక వట్టి 
వలవంత. బొరలదు 4+ వావి వూవిడిచి 
తల్లి యే దైవంబు + దలపోయ ననుచు 
నుల్హమారం జెప్పు *చుందురు బుధులు 


కలలోనం బరకాంత. + గదియుట నాకు 


' చెలియలి గామించి * చే పట్టుకొనుట 


కులలీలములువుది +నోరి రత్నాంగ్ని 
కలవడజన్మించి ఖీ నట్టి నాశేల 
మదికింపుగానిదు 4 'రా్మార్లవ _ర్తృనము 


48 


నవనాథ చరిత్ర, 


నదలు మీాతల్సు భూ 4 వల్లభు నాన 
పదివేలు నేల నా + భావ సంశుద్ది 
నుదనాంతకుండు దక్క_ + మనుజు లెర్షుదురె 
అనుటయు జాలిన + వలను నాలేమ 
నును జేశుసుతునకు 4+ మజియు నిట్లనియె : 
సారంగధ్ర భూమి 4+ జనులెల్ల కడలం 
గోరి నుతించు నీ 46 గుణములు నీవు 
తెలుపుకోనేల పః త్మివత గన్న 
చెలున్రండ వన్రదును + చిత్తంబు గంటి 
దై వంబు గాను, న్‌ + తల్లిని గాను 
భావింప నృపభోగ థీ 'భామినిగాని 
ఛావజు 1గుటిబారిం + బాజిన పిదప 
వాన్రలేటికి ధర్భ్ణ 6 వర్తనం బేల 
రతిరాజునాన నా 4 'శాచిలుక తోడు 
చతురత నీతోడి * సరసనంభోగ 
నీలంచేలక వద + లిచనిపో లేను 
వాలాయమింక నని 4+ వాకిలీ మాయా 
దివురు చి తాంగితో + ధీరతం బలిశెం 
గువలయాధిశ (రు + కూరిమికొడుకు 
పరగనూతం(డి చే + పట్టిన యపుజె 
తరళాయతాతే. నా * తల్లివినీవు 
ఎలనాగ రత్నాం౦గి $ యెమి నీవేమి 
తలపోసిమాడు మా తత్తరముడింి 
తోయంపు బుగ్గల 4 తోయంబు బులైన 
కాయంబు (పొయంబు థీ గట్టిగా నమ్మి 
కావరంబునంగన్ను6 $ గానవు జముండు 


గావుప పట్టక నిన్ను6 * గావండు సుమ్ము 
నెన్ముద్‌ యట్లుండె + నిమ్మూహినీకు 
సమ్ముదంబున_ నెల్ల ౪ చనవులనిచ్చి 
లోలత నజుచేతి $ * లోని ళ్యుపండు 
లీలబోమీంప లా + లీత వై భవమున 
నుకసుకంబున నుండి $ (సుక్క_క:చావం 





(పథనూశ్వాసము 49 


శగెకరించెదన్ర విధిం + గలువనీవశ మె 
మటునూయ మదనుని + మాయలంజిక్కి 
కటకటా యేటికి: + గసమసచేసి 
మునునిన్నెజింగియు + మునుమిడి నడువు 
నునుటయు. జి తాంగి 6 యనియె నాతనికి 
నెన్నండు నేరిచి + తీ దిట్టతనము 
లిన్నివిచారింప + నేటికి "నీకు 

జముని నెక్కించి దో + సము గొండంజేసి 
సుముహిత సంసార 4 సుఖమూలమైన 
కాయంబుచపచప + గా విడనాడి 
(పాయంబు నొకతృణ థీ | పాయంబుచేసి 
నురిగిపోయజూచెదు 4 సుద్దులుమాను 
నరనాభు(డిం కొక్క. + నాడు నాకల్ల 
సాకుసాకులంబట్టి 4 చంపించు చావు 
మేకొంటి నెక్కడి 4 మోందటి తగవు 
నెయ్యంబు గల దింక + నీకును నాకు 
నెక్కడ్‌ పాపంబు + లక్కడవావు 
లెక్క_డి కొడుకులు ళీ _ఎక్క-డితల్లి 

యిల 'వార కామిను థీ లెవ్యరియాం( క 
వలచిపట్టిన 1డాని 4 వదలక నడుపు 
నలచుట కష్టమా 4 వలవచే రంభ 
నలకూబరునకును $ నలనుహీపతికి 
వలవడె దమయంతి 4 వలరాజు నకును 


వలవబె రతిబేవి 4+ వలవేమి చేసె 


నించు విల్కా_(దును 4 హాంద జాలకుండు 


నిలుకడచాలదె . + నీకంకు ఘను(లు) 


1. తౌలి శై 
Na—7 


2. మురవుమో. 


మంచివాడన్ర నీవు 4 2మరపు మోవట్టి 
జగజాలిమాటల + జరివె వదు(ప్రొద్దు స్ట్‌ 
సుగుణులు గారొకో 4 సురలును దొల్లి 
వురలంజె కూతు దా* మరసాసనుండు 
వలవండే గౌతమ + వనిత కింద్రుండు 


క ననా 


ఠర్‌0 


1. వెన్ళన కేల, 


నవనాథ చరి త్ర 


ఈ వెడవమూటలు $ ఇనియేలతల్లి 
(కవముమున జగములు 4 గల్పింపర్న బోవ 
సమయింపంగ ర్త + లై సన్ను(తి గన్న) 
బోవుగాకటు వలె + బోననన్యులకు 
రనుణినీవెన్నిన + రంభయు రతియు 
దమయంతి యునుబట్ట టి న స 
సట కః ... భావజుకేళి 
కలిచిరే యప కీ i * గలగవులేచి 
తొలలోవు దురితంబు + కల్యా 
కలంగవు ... 

న ల థీ ముక బుది6 
'జెలంగవు ముకురంబు 4 చేతికి నేల 
చాలుపోపొమ్మను 4 సారంగధరుని 

తా 366 ౨4౧ ౪ ఊటి ౪6౭6 ధిశి శి 

(పలుకు) చి(_తాంగినాం + వై గృపారసము 
కులుకు నీ చూపుని 4 గుడ్చి శై కొనవు 
"కాక వియోగాగ్ని + కాక చేంబూర్ల్య 


డాకచేముకరాంకు + డాకచేనిట్లు 
పోక(పాణంబులు $ బొందితో నిలుతు. 
'జేళొ మని కనుల 4 చిలుపలు (గమ 
మోటుచు వేడునా 4+ మెటుంగారు బోణిం 
బొదవిన కందర్ప 4+ భూతంబు సోకు 
వదలింప మాటల $ వశ ముగా(దంచు) 
నెలా 
జిలుగుదుప్పటి దాని + చేతంబో విడిచి 
భయమునం బినతల్లి + భవనంబు వెడలి 
రయమారం జనుచున్న + (రత్నాంగి పుత్రు) 
కదిపించి 
పలుమారు చి(తాంగి + పగచాటి పలికె 





(పథమాశ్వ్యాసము ల ల్‌] 


నోరిమా నము నిలుప + నోపకనిన్ను 
గోరిపట్టిన నోర య. 

క్‌ ... (విరు వోగ్నిం (దోచి 
కడపట తలవువ్వు 4 కందక నీవు 
వెడలీ పోయెద విటు 4+ వినుము నా పూని. 
పుడమోశు నిచటనె 

నాక ల్ల నీమోంద 

విపరీతముగంజెప్పీ * విరస మెక్కించి 
తోడమచ్చంబు నీ దుప్పటింజూపి 
వీజెల్లగనుంగొన 4 విజిచి కట్టించి 
పనిచిన పదములు. $ చాణిపద్శములు 
గనెలుగాగోయింతుం 4 గత్తుల ననిన 
నటదోచి పోవంగా 4 ఫ్లాడక నిలిచి 
పటుబుద్ధి పలికెభూ 4 పాల నందునుండు 
తల్లీ నాయెడ నీకు + దగునె కోపంబు 
మల్లడిగొను చున్న + మన్నథు వెతకుం = 
గాక నీపలుకువి 4 ఘాత మాటలకుం * = 
బీకాకుపడి ధర్ము + శీలంబువదలి. 
తెక్క_లి (వాణంబు + తీపిని గో fe 
నిక్కంబుగాం దీర్చు + నిమిపార్ల సుఖము 


రొడంబడ జనులచే 4 నొగింరట్టో దిట్టు \ 
గుడిచి యీతనువువీ + డని (నంత) జముని En 
దూతలచే నచ్చి $ తుదివచ్చి హీన గ; లే 
జూతింబుట్టుట కంటు 4+ జగములోం గీ ర్తి లా ee 


"వెలయ నీకునువుహీ + విభునకుం [బియము 


దలకొనునంతకు. 4 దలయొగ్గి మనను 
గట్టగా నిలిపి కొం * కకవావుకాస 
గట్టేయుండంగ దైవ + గతి యటమోండ 
వనజాశీ నేంబోయి 4 వచ్చెద ననుచు 


దన నగరికివచ్చి 4 ధరణీశ నుతుండు 
దొరల లెంకలనుభ్ళ + త్యుల ఏడుకొలివి 
'వెరవిడి చిత్తంబు + విరవిరంబోవ 
మృదు తల్చ్పమున మేను థీ మెల్లనం జేర్చి 





నవనాథ చరిత్ర 


కొదుకక తనవేసి 4 కొన్న నేరమికి. 
విన్ననై వగచుచు + వెచ్చనూర్చు చును 
మిన్నువై 6 బడ్డట్లు 46 మిన్నకయుండె 

_ నచటం జి తాంగియు 4+ నంగజుకేళి 

'. కచ్రలించు తనకో క్క + కాదని సుతుడు 
_ సమ్ముతించక (తోచి + చనుటయు నిట్లు 
(గమ్ముకోం గోపంబు $ గజనిమ్మపండ్ల 
చుట్టంబుచె కోరి 6 చూడనొప్పారు 

మిట్ట చన్నుల వాడి + మిగిలిన గోళ్ల య 
దనుందానె జరుకారి $ తంబుగా(వచ్చు 
కొని నేలంబడి మైల + కొంగు ముసుంగు 
మునుగయగై కొని బెట్టు $ మూల్లుచునుండె 
అని చతుర్దశ భువ + నాథీశువేర 

వినుత వేదాగవము $ వేద్యుని వేర 
'సేవకోత్పలపండ + కీతాంశు వేరం 
భావనాతీత(ప + భానుని వేర 

భ్‌ ంగీశ తాండవ 4 (వీతాత్న్ము వేర 
గంగాతరంగ సం 4 గత మూాళివేర 
నభిమతార్థ (ప్రదా 4 యక బేన్ఫ వేర 
శంభమూర్తి మల్లికా 4 ర్టున ేవువేర 
భునము _క్తికౌంతభి థీ వోవృ త్తి త్తి హృదయ 
వనజ పభాతది + వాకరువేర 

నారవి తారాశ 4 శాంక మె వెలయు 
గారనామాత్యపుం 4 గవ కృతంబగుచు 
ననుపొందనీనవ 4+ నాథ చరిత్ర 
మనుకావ్యమునం (బథ $ మా శ్వాసమయ్యె 


(పథ మాశ్యాసము సంపూర్ణము. 


We) 


నవనాథచరిత 

ne 

రెండవయాశ్యాసము 
బ్రం్పజగన్నుత భూప చి _త్తీజుండై న 


రాజనుహేం(ద ధ 4 రాత లేశ్వరుండు 
నంతలోం జి తాంగి * నంతరంగమున 
జింతించి చి తంబు 4 చెందలిరాకు 
వాలుతాంకునకును + పలపులకొండ 
గాలిచాక్కు.నకును 4 గమకించి మరలి 
పురము సా_క్రైంచుచోం 4 బుణ్య కామినులు 
సరసముత్యాలనే నళ సలు వె వై ని చల్ల 
ఫృంగారములం జేసి థీ జీవంబు అెనంగు 
బంగారు బొమ్మల 4 భంగంజెన్నారు 
ధవ ళేతుణలు కల + థాత పా(తనులం 
(బువినులరత్న దీ + సము లవురించి 
వరుస నివాళింప 4+ వందిమూగధులు 
.వారిబారి గై వార + ములు చేయనెలమి 
'రాజిల్లు తనికొట- + రమునకు వచ్చి 
రాజనుహే హేం్యదధ 4 రాత లేశ్ళరు(డు 
రవుతుల దొరలదీ 4 ర్పరులను భటులం 
గవుల గాయకులను 4 [గమమున ననిపి 
కలయ వాసించిన 4+ కనక కుంభనుల 
జలమున జలకంబు + చతురత దీర్చి 
నుంచానరించిన 4 మాడ్కని జిలుగు 
మించిన చీరెలు + మెచ్చుగాం గట్టి 
యగరు దూపించిన 4+ యలరులు దురిమి 
మృగనుద పరక రబ థీ మెయినిండనలంది 
యరసి భూచినమధు 46 రాహారములను 
బరితృప్తుంజై (జ యడ 4 పము వాని కేలు 
వలచేత నూందిను థీ వర్ల పాదుకలు 


మానా పట 
జ. జతలు నాననా లా నాాలలాలనపంనాాయాతా 


మనలా జతల లలల ధాతా గాగాటంతన 
రకల ఆదారాలు నాలాల చల HART RH నాల 


1, తన పోటరము. 


ర్‌ 


నవనాథ చరి త్రీ 

ములుపు మోజలో మెట్టి 4 మెల్లనె నడచి 
యరిగి చి తాంగియ $ భ్యంతర గృహము 
కర మొప్పం జొచ్చి యా + కపటాతురాలి 
చందంబుచూాచివి 4 స్మృయమున ముని;గి 
డెందంబులోనంబా + టిల్లిన ఖీతిం 

బలికె నిచేలయో 4 పద్శా ప తానీ, ! 
ఎలమి నల్లంతనా 4 కెదురుగా వచ్చి 
'మొలకననవ్వులు చేసి 46 ముదమురంజిల్ల ౬ 


బొలయు నీమెజుంస చూ 4+ పుల నివాళించి 
యుపచారములు చెక్కు_ + లొనరింతు వేమి 
నెపము నా కిడె నేడు + నీవ్రైనరుపవు 
ముదిత నామెడ దొల్లి + మోహంబు లేదు 
మృదుభావణలు శేన్ర 4 మేలంబు లేదు 
శృంగార మలవడ( + చేయక చెలుల 
సంగడిమెలంగక 4+ చననుగాం జదువు 
శుకనుం 7 గైకొనకమిం 4 చులు దొంగలించు 


హక కుకు ము" 
రాయంచ నొల్లక + రత్నవిపంచి 
వాయించ సాగయక + వాసన మోజు 
పరువంపుం బూబంతి + పట్టక (ప్రోది 
పురినెమ్మియాటయిం $ పులును గ కొనక 
జగతీతలంబున + శయనింప నేల 
తగు హంసతూలికా 4 తల్పంబు గలుగ 
గడుమైలపుట్టంబు + గట్ట నీ కేల 
నుడ(కనాయనిత్తుల్లాం.' *.బర్లమ్లుల్లు 
నెవ్వరు నీదెస + నెగ్దాచరించి 

రెవ్యరు నీతోడ 4+ చెదురు భావీంచి 
శేతరితనమున 4+ నింతి నీమిా౭ద 
బోతుటీ-గకు నైన$ పాలసి పోరాదు 
లోలావీ., నీజెస ఖీ లోక జుట్టు. 
(వేలినెవ్వరు: జూప $ వెజతు = రెప్పుడును 





అలుకుచు నామం(తు + లతివ నీయాజ 


తలమోచి తీర్తురు 6 తడయక పనులు 


ద్వితీయాశ్వాసము ర్‌ర్‌ 


పోకుండ నీయాన $ వాడిచిన భయము 
వై కొని పాణెదు 4 పామైన నణంగు 
నెలనాగ నీకునే 4 నేచన నిస 

నెలత నేం డేమిట 4+ నీకు “వెర్లంద 
నలలంగారణమేమి 4 యల పూవుంబోణు 
లలుగుదు రొకవేళ 4 నాత శ్రనాయకుల 

వల పొ_త్తిమాడ భా + వంబునం దలంచి 
కలకంఠి నిను దక్క. 4 గలనై న నొండు 
వెలది వొందెజులగం. బూ + విలుతుఃడు సాశ్నీ 
పలుకు లేటికి నమ్ము థీ పచరణ గాదు 
ధవళావ్సీ నీమోము 4 ఉఊావురపువ్వుం 
2Xవవారు. మదవుధు 6 కరశాబములును 
గురులు. జుట్టంబులు + రొొదను చందురుడు 
దరుణి నీ నుదురును దగ సందడిల్లు 
నిగిడి వీనుల చాశు + నీలోచనములు 
మగ బేడినలు బొత్తు + మను తల్లి లి (పజలు. 
చిలుకలకొలికి నీ 4 చసన లు 
నలబీింబఫలములు 4+ ననుంగు వియ్యములు 
(పనవనుగంధి నీ 4+ బాహువల్లికలు 
వీసకాండములునొక్క_. * వేగ్తబందుగులు 
వనిత నీజిగిమించు 4 వలుదపాలిండ్లు 
నోొనర జక్క_ వలును 4+ నొకాటి వీల్ల 
కిలనున్రుగ ఖుడికిట $ క "సీనడుము. 
మనసిజుదేవిడా 4 మధ్య ముక్షజోక 
కలహాంసగవున సె జత కములు మించు 
తొలతు నీ సజభునంబు థీ తో డయిట్టువులు 
సరనీజ గంధినీ + సవరని శొడలుల 
గరితుండములును ద + గ్గజీనబంధువులు 
బాలకి నీపాద 4 పల్ల వంబులును 
నేలకెందమ్ములు 0 "నెత్తురు? బొత్తు. 
సాందర్యమున నీక, థీ సరియెన్న. అనో 
చందన గ 4 జగతిని నెందు 





|| et నీక వెరగంద్ద. 2. 2. గలవారునుధుకర కీఠసోరన్నులు. శీ. లణువన, 


56 


నవనాథ చరిత్ర 


నలికులవేణినీ + యలుక దీతినను 

దళుకు నుపాణి ము 4 4 త్యముల వేరిత్తుం 
బద్మావీ నీముఖ 4 పద్భమె త్తి తినను 
బద్భ్మరాగంబుల + పతకంబు లిత్తు. 
1నుదతిరో నాదెస 46 చూచి నవ్వినను 
ముద మొప్ప పచ్చల 4 ముది ద్రిక్‌ లీత్నుం 
బడతి నీ వ్రైక తియ్య 4 అ పల్కి_నను 
గడునొప్పు వ[జాల + కడియంబు లిత్తుం 
గలకంకి సనన్‌ 4 గొంగిలించినను 
వలసిన యూశ్లును 4 వాహానంబులును 
దొడవులు మాడలు + దోరవాత్తుగను 
దడయక నీయన్న + దమ్ముల కిత్తు 
సుందరి బహువిధ 4 నురత సౌఖ్యముల 
నొందింప వేడ్క_ల 4 నోలలార్చినను 
(బాణ మిత్తునటంచు 4+ బదశిరోముహీత 
నూణిక్య కాంతులు + నులయుచు దివ్య 
పదనఖనుణిపం_క్షి * పయి బి త్తరింప 
గదిసి మొక్కిన దన + కపటంబు నెరప ' 
నిది దటి యనుచు నా 46 యిభరాజగవున 
గోదుకుచు. బొరలి క 4 న్ల్‌"లంకులం జూచి 
యుసురని బిట్టు ని 4 ట్రగార్పులు నిగుడ 
మునుగు వాయ బు చ్చి + మోనురవాంచి 
మయొయ్యనం గరపద్భ $ మూంతగా లేచి 
యయ్యవ ని పుని తో 4 నతివయేడ్చుచును - 
నరనాథ నీవర 4 ణ్యములకు వెంట 
కరిగిన వెనుకోనె థీ య్యంబునం బొంది 
గడవం .బొప్పడక నా 4 కలికి రాచిలుకం 
గడువేడ్క_ం గైకొని 4 కరమువై నునిచి 
తేనెలు గులుకు త + దీయవాకళముల 
వీనుల విందుగా + వినుచు నవ్వేళ 

విసువక మైకందు ఖీ విడచిపోనమృత 


rep (అ 


1. సుందరి శాచెన. 2. నీ చాథుతో. 





ద్వితీయాశ్వాసము ర్‌? 


రసమున నుమిసి కేస థ 4 రృరమున వొలంచి 
నెలంది ముత్యపు బ్లోణి. ఖీ. వెలసివ(జాల 
తళుకునం దొలంచియు 4 ధళధళ మెలంగు 
(పాలేయభామబిం 46 బము 'కెలనేల 
(వాలెనో యన .నభి 4 రాగంబు మించు 
మోనుమోసను లీల + మిసమిస మించు 
మేని (కొమ్మించుల 4 మెజుంగు వెన్నెలల 
వెదచల్లు నొకమంచి + వెల్ల పావురము 
ముదము దీపింప నా + ముందట (చాల 
(వాలిన నెందుండి 4 వచ్చె నిచ్చటికి 
నాలోకనోత్సవం 4 బయియుండ నిపుడు 
పొడతోంచె నని తల + పోయం బానృరముం 
గడి పట్టు నెపమున. థీ గడువ న్నె మెజుసి 
నునమున శంకణు 4 మా(తంబు లేక 
చను దెంచె నిచటికి * సారంగధరుండు 
వచ్చి రెస్పార్పక + వాండు నావలన 
జెచ్చెర వీకీంచి + చిత్త మంతయును 
జడిగొన్నభావజు 4+ సాయకనిహతిం 
దొడరిదొప్పగందోంగి . “ధృతి దుప్పందూలి : 
వాని వ్రూవిడిచి కా 4+ వరమునంగదిసి 
చేవట్టి ననువన్నె + చిరునవ్వు నిగుడ 

ను త్తచకో రాఖీ. 4 మరువంపు లాక 
[కొ * త్తముత్యేవు బొన్యు + కొ నెలసోగ” 
చిలుకలకొలికి వా + సించినకలు 
మెలంగు తొలకరికారు 6 మెజుల ల 
జెందంబుగుజులు వీ 4+ టికవాజు నాటు 
కందర్పమోహాన 4 కాండంబుతోడ 


జగడించు నీకటా + తంబు నామాంద 
నిగుడించి నన్నును + న్నించుట తగడె 
నీ నరికురులకు + నీ మోమునకును 
నీ నయనములకు 4 నీ పల్కులకును 


1. కర్పూర. 2. అబ్బూరి వశంబున “ధుతి*. యని (భాంతిప, పడీ _యిట్టియతి కవియే 
(పయోగిం? చియుండును, చూ, ఫుట 41. నృపు.. +, రెండు. | 
Na—8 


నవనాథ చరి త్ర, 


నీ చేతులకు నొప్పు 4 న్‌ చన్నులకును 

నీ చిజుం దొడలకు 4 నీ పదంబులకు 

సరి సమానము జోడు 4 సన తేన సాటి 

1తర మెనయిక యని + తమ్మును బాగడి 

వానివానికిం బోల్చి 4 వర్టి ౦హ లజ్ఞ 

నూని నీకును వెజుచి 4 యూడనింబాడి, 
చిటుత తేంట్టును [మాని 4 చిల్లులు సౌచ్చె 
నెజేచర్యదు. డుదయాా[ది 4+ నె త్తంబు నెక్కెె 
గల చెడి బేడిసల్‌ + గలిసె వె౯ వజద 
వజలు రాచిలుకలు 4+ వదనముల్‌ (వాల్చి 
వడిగొన బాజీ తీ4 వలు చెట్ల బాయకె 
నడల( జక్క_వలువ 4+ నంబుల నడువు 

విరుల విల్లును జూడ 4 వెనుకకు వం? 
బరగనేలలు వై 4 బయలుదావురలు_ 
నీ చక్క_.దనమును 4 నీ జవ్వనంబు 

నీ చతురతకును $ నీవిలాసమ్లుకు 

నీక న్మేకియం దగు + నృపుః డిచె "మొదలు 


నాకు నీకునుగాక 4 నలినాయకౌవీ ' 
పలీకినవడిని దు * ర్నాషలు "చెవుల 
జిలికిన నులికి నా 4*సీ గటు గావం 
గలవారి నెవ్వరి థీ వ వగచి 
తలకొన్నం గినుక నా 4 దర్పాంధు. జూచి 
పలికితి నోరి! నా 4+ పతిలేని వెనుక 
నలుక క కనుంబెట్ట థీ యంతఃపురంబు 
వన్నెలు పచరించి 4 వడిం జొచ్చి వచ్చి 
నన్ను6౬ జేవట్టి మ + న్మథ వికారమున 
వెడమాట లాడెదు + విభుని కేయా రు 
నొడలు (ప్రాణంబులు 4 నుర్వీశుసొమ్ము 
లెక్క_డ నీవేడ 4 మేను నీ కేడ 
చక్క వచ్చిన + జూడగాం జనుము 
పాపాత్మ! పినతల్లి 6 థీ బట్ట యారీతి 
నేపినకములే + యెడనై నం గల? 


l. ఠరమెన్న. 


ద్వితీయా శ్వాస ము 59 


అని విడనాడిన + నలుక దీవించ 

నను బల్మి నాలింగ * నంబు గావించి 
కొంజక కొనగోళ్ల 4 గుబ్బల (వ్రచ్చె 
ముంచేతికంకణం * బున ల్‌ మేలని 
కన్నులారంగ నిదె + కనుగొను మనుచు 
నన్నీల వేణి ప శయ్యద వాయ దివిసి 
యుబ్బి (కొన్నెత్తురు * లొలుకుచు నున్న 
నబి సక్‌ మైనట్లి 4 యంకుశ ఘాత 

జనిత -రేఖాంకిత 4 సమదద్వి వేం ద 
ఫఘునకుంభనముల లీల 4+ గనుగంది కుందు 
కుచములు నూవి డ 4 గుత్తిక బెట్టి 
పచరించి వేగుచుం? (బాణేశ! నీకు 
నీవిధం బంతయు + నెజింగింపం గోరి 

నీవు వచ్చినదాంక + నిలిచితిం గాని 

చావం బంతము నాకు 6 సారంగధరుండు 
వావిరి. 'జెయింబట్ట 4 వచ్చిన యపుడె 
నాకు మామను నీవు + నాయంబు దప్పి 
నీకు. గోడలి ముట్ట + నింద వాటిల్లు 
నరుగుము నీను ర + త్నాంగి సంగడకి 
సురత సౌఖ్యంబుల + సాక్కి-౦ప నేర్చు 
ననుచు నంతటం. బోక + యా మాయలా౭డీ 
జననాథుచే నున్న + చాయల పిడెము 
కబుకణి మణి ది 4 గన నెజ్లం 'జెటికి 
మెణుగులు గిటికొన * మెడ. జేర్సుకొన్నం 


గని నంభ్రమంబున + గదిసి చే వట్టి 
వెనగి య్లాచురి విడి + పించి భూధవుఃడు 
దాని కిట్లనియె జం + దన గంధి నిన్ను 
వమానంబు గొనిన దు 4 'రా్మార్షవ_ర్తనునిం 
గరుణమై సుతుం డని 4 కాచి పోనియక. 
పొరిగొలిపించి నీ 4 పొగులు వారింతు 

నని యూరడిలం బల్క్‌ $ యచ్చోటు వాసీ 
మనమున గోపంబు 4+ మల్లడిగొనంగం 
గొలువున శే తెంచి + కోలల హారి 


60 





నవనాథ చరి శ్రీ 
నలుగడం బంపి స + న్మం(తుల బంధు 
జనుల నాప్తుల నీ హో $ జనులను దొరల 
నొనరంగం: బిలివించి * యుచితాసనముల 
జడిగొని కార్యని థీ శ్చయబుద్ధి దొరంగి 
చెలు'వేది బయలు [వా + నీన*చ్నితరూప 
ములలీలం బలుకక 6 మాములు వంచి 
కొని యున్నయప్పు డ 4 క్కువల యేశ్ళరుని 
కనియె నయ్లార్జి త్తుం 4 డను వముం[ తివరుండు 
ఇది మహః పాతకం థీ బిచ్చం జింతింపం 
గొదుకక 'వా(క్రువ్వ( + గూడ చెవ్యరికి 
నెందు నేకథలందు + నీ జాతినారి 
యందును నిట్టి య 4 న్యాయ వర్తనము 
మును చెప్ప వింటిమే + మోర్యతోపునను 
దనవన్నె మెజుసి యం + తఃపురంబునకు 
నలుకక తాం బోవు * టఏి తప్పు తొలుత 
దలంచి చూచిన దొడ్డ 4 తప్పానొ కాదొ 
సవతియీసునంబట్టి + జంపీంపం దలంచి 
సవరగా నన్ఫత భా 4 పలు ద్లొంతివేసి 


చెవ్పెంబొవుశ్షనరాదు థీ చికాంగి, నురుగు 
దప్పించది సారంగ 4 ధరు చేత, నీకు 
జూపిన న స్వయము. వో ఖీ జూవినమాంద 
నీపాపమున రాజ్య $ మేమి గాగలదొ 
జగములో నపకీ ర్తి * సనుకొను జయము 
దిగుం (బుతాపము ద దప్పు * ¢ -జీజంబు వమూయుఈ 
గలము గుద్దిలి గా + గొన్న యానీచు 
వలదు ప్యుతుం డను $ వాత్సల్యము నకు. 
గృవంజేసి వెళ్ళీ పో 4 గొట్టిన నైన 
'జపచపనై యాజ్ఞ థీ సాగదు మోద 
దుర్శార్షుం డై డే తల్లి + దొరలీన పాప 
కరు నిప్పుజె పట్టి + కట్టి తెప్పించి 
వెన బాము గజుచిన * (వేలును బోఆ 


1. ౪ విద్యాంసుల, 


ద్వితీయాశ్యాస ము 61 


మసలక ఖండించి + మనుట కార్యంబు 
అనవిని మతివుంతు. 4 డనుమం(తి పలికె 
మను జేశ నయశాస్త్ర, $ నుత మిది గాదు 
ధనము వూయిన్ననున 4+ సాప మొందినను ' 
దనయింట దుశ్చరి + (త్రము పుట్టినైన 
వెల వెబ్లనై వెస్లీ 4 విరివి గావింప 

వల దనియెడి నీతి 4 వాక్యంబు గలదు. 
తనయులు తవు పిన 4 త్‌ల్లు లీండ్లకును 
జనవున నొకవేళ( + జనుట త స్వేమి 
తరుణులు తనుచే థీ తప్పు లన్ని యును 
బురుషులవై (జూపి 4 బొంకు సేయుదురు 
కునుమసౌరభములు 4 గుది (గువ్వవచ్చు 
నిసుకబొమ్మల నీట + నీందింపవచ్చు 
'వానగండ్లు గుడుల్‌గ 4 వడి గట్టవచ్చు 
గానియింతుల మనో + గతి గానరాదు 
తన సహోదరినై నం + దనయుని నైన 
జనకు నైనను గడుం + జక్క_నివాని 
మనమార గనుంగొన్న ౪ మడిరనే( తులకు 
దనువెక్కు_లజ్ఞాప + దం బని మున్ను 
పాండుతనూజుల 4+ పత్ని నిక్క_ం౦బు 
పుండరీ కాత స + ముృుఖమునం బలిశే 
నాకుజూడల నర 6 నాథ చి తాంగ 
నీకుమారుని రూప + నిర్భిత మదనుం 
జూచి తాలిమి దూలీ * (నుక గార్‌ పట్టి 
లోంచిన వాండటు * లోను గాకున్న 
నలిగి యీరీతిమవూ 4 యలువ న్నెంగాని 
తలపోయ సారంగ + ధరుండటు వంటి 
దోషంబునకు నేల + తొడరు 'నాగం(ద 
భూహణు వరమునం + బుట్టినయతండు 
ఆలిమాటకు రాము 46 నడనులం బనిచి 
2జాలిం బారలిన ద 4+ శరథునిపగిది 
తొొడింబడం బుత్తుంనిం + దునిమించి పిదప 





కా 





కేం వనగంగ్లు గుళ్లుగా, 2, జాలింబడి పొరలిన. 


62 


నవనాథ చరి త్ర 


బొడము శో-కాగ్నులం 4 బొరలుదు వీవు 
ననుటయు' గొలు వెల్ల 46 నాముతిముంతు. 
గానియాడ నరనాయ + కుండు నట్టమం(త్రి 


. యొరసి వీడ్వడ నాడు + చున్న వాక్యముల 


నురువడి నుయ్యాల + లూసు మనమున 
నిది కార్య ముని నిర్ణ $ యింప(జొప్పడక 
కదిసినమోూవాసా 46 గరమున మునిగి 
యిటుచూడవచ్చి న + నింతివై సర 
మటుచూాడవచ్చి న థీ నాతజుత ప్లు 

కప్పి పుచ్చంగరాదు 4+ కాదనరాదు 
తప్పు గావలో రాదు 4+ దండింప రాదు 
ఏమిచేసెడి దింక 4 నిటమిోంద ననుచు 
భూమిోశ్వరుండు తన 4+ బుది నందంద 


పలుమాణు వగచి ఇ 4 పలు వాల నై చి 


తల యూ(చి చూపులు 4 ధరణివె వై6జేర్చి 
వేలు ముక్కున నిడి 4 వెజ గంది యున్న 
నాలోన నీతిజ్ఞుం 4 డను మంతి వలిశె 
మతివంత్తు వెప్పిన + మాటలన్నియును 
హితములె మితములై 46 యింపొదవించు 
నలఘువు ల్తెభక థీ 'ర్హాశ్రంబుకం'కొం 
జలదళ పల్లవాం + చలములకంకెం 
బొడవు సాధధ్వజ 4 స్ఫురణల కంళుం 

గడు జంచలము కల 4+ కంఠుల మనను 
చ్నితాంగి తనకల్ల + 'వెప్పునే యిపుడు 
థా(తీశ సారంగ 4+ ధరుని నెంతయును 
'మె_త్తనిమవాటల $ మెయికొొల్సీ యింక 

నొ త్రిచాడల బంపు 4 మొక బుద్ధినుంతు 
ననుటయు భూపాలు 4 డట్ల "కా 'సేనుచుం 
దన కూర్చుబంధథుల $ దగునా _ప్పజనుల 


'హితులను సత్‌ పురో 4+ హితులను బంధు 


మతిమంతులను దగు 4+ వ మాన్యులంగూర్చి 
చనుండన్నవారును థీ జయ్యన నేగి 
ఘనవ(జతోరణ + కలితదీధితుల 


1. తరిమిడక్క_టమున. 2. వెణచియున్న. 


ద్వితీయా శ్వాస ము 


గిజీగొను దినకర 4 కిరణ జాలనున౦. 
1దజిచగు శకెక్కెముల్‌ + దళతళబాొలయ 
మిసమిసమనవింత 4+ మెబుంగులు నిగుడు 
పసిడి మేడలయందు 4 భాసిల్లుచున్న 
నంగజాలలచేశ 4+ నవసరం బడిగి 

_ సంగతిగాం జొచ్చి + సారంగధరునిం 
గని (మొక్కి నిలిచినం * గను వేడ్మ_వారిం 
దనగధ్రై చేరువం + దపనీయరత్న 
రచితంబు లై కాల 4 రంజిల్లు చున్న 
యుచితాసనంబుల + నునిచి మన్నించి 
యేమికార్యంబు మో + రట వచ్చుటకును 
భూమిాశ్వరుండు పిల్వం 4 బుత్తెంచె నొక్కొ 
చెప్పు డేర్పడ నన్నయ + జెప్ప శంకించి 
చెప్పుదు మని యోలి. + జేతులు మొగిచి 
యూాకుమూారక సద్దు 4 శణోదయ మము 
భూకాంతుం డిచటికిం * బు తెంచె నాకు 
భావించి చూడ నే + పట్టుననై న 
నీవురాజును జూడ + నెతి నొక్కరూప 
యొక విన్న పము చేయ + నొగి *వెబుచుంటి 
మక లంక బుద్ధి నీ 4+ యానతి లేక. 
సన్నుతంబగు మహీ + శ్వరుండు వెటాడం 
జన్నపీమ్ముట నంగ + జాలల6 దజ్‌మి 
తవుకించి పారావ 4 తముచొప్పు వట్టి 
నెనుకు నెపంబున 4+ నీతి నూవిడచి 
రాణివాసము.జొచ్చి 4+ రాజుకు మిగుల. 
(బాణపదంబై న 4 పణంతి చి. తాంగె. 
గనుగొని మోహించి 4+ కనుం గానలేక 
మననున. బిరిగొన్న + మదనాతుకమున( 
జేవట్టి కోటికటిం 4 చేసితి వనుచు 
నావ్మిద్రుమాధరి 6 యలయుచుం దనకుం 
జెప్పిన గోపంబు + చి త్తంబులోన 
నుప్పొంగి కొలువున 4+ నుండి భూవిభుండు 





నవనాథ చరి శ్ర, 


నిను నంతవట్టును 4 నిజముగా నడుగు. 
డనిన నాతండు భీతి 4+ నాత్మలోం గలలంగి 
యక్క_డనుండి నేం * డిటు సంభవించె 
నక్కట యిట్టి మ 4 హాపరాధంబు 
బాపురే మాయలు 4 సన్ని చి తాంగి 
రూపించెనే యిట్టి + రోత. నామోాంద 
నాయమ్మ నామిాంద 4 నా(గహంబునను 
-ఈయు పాయము గడి థీ యించిననై నం 
చేకొని తనకింత + చెవి నాన నేల 
భూశాంతుం డిడె పోలుం + బోలదు 1అనక 
జనని నావై లేని + సడి మోప నట్టి 
జనకుండు నదియె ని 4 శ్నయమునుం జేయ 
నెల్లవిధంబుల + నిట్టి వోనింక 

గల్ల రి నేం గాక 4 కల తక్కొారులు 
ధరణీశు నాసాలి 4 దైవంబు గా 
బరమసమ్యదమున + భావింతు నాత్మ 
విను డింక నొక్క_టి $ అలన మిము 
జననాయకుని (మోల + జను లెల్ల వినంగ 
పాటించి నావిన్న + పముగాగ మిరు 
మాటలు పిన్న నిం 4 పలవ ల గొన్ని 
నిర్శలనులి. బూని $ సీతిమార్షనున 
ధర్మంబు వెంబాంద + ధర నేబురాజు 
తప్పు వవారించి + దానికి దగిన 

చొప్పున దండించి + కుభమునం బొందు. 
గావున నీకళం 4+ కము నాకుం బాయ 
చేవతాముఖమైన 4+ దిబ్బ బట్టించి 
నున్నింపు మనుండుపి + మ్యట మాటలేల 
తన్ను. జి(తాంగినముం 4+ దట. బెట్టి నిలిపి 
తెలియ సాడించిన + దెస నిట్ట కల్ల 

కలిగిన నితుగాం 4+ గావింపు మనుండు 
అటమిో:౭దం బరమేశు 46 నాజ్య యెట్టుండె 
నటు గాక పోనేరం € దని చారి కెలమిం 








1. యనక. 


ద్వితీయా శ్వాసము అ 


బిండి కోజఅలనుంచి + బహుమొాన మొదవం 
బూసలో6 గర్ఫూర తాం 4 బూలమ్ముు లొసం్‌ 
భాండన్న వారును + బోయి యారాజు 
దండ (పణానుంబు 4+ తగ నాచరింప 

వలనొప్పం గాబోయి 4 వచ్చిన "తెలిస 

“'వెలందిగా నంతయు" * వినివీంపం గోరి 4 

అవధారు! విన్నపం + బవనీశ తిలక 

తివిరి చేవరయూన 4 2తి| క్రమంబునను 

జని యధథోచితగతి + సారంగధరునిం 

గనుంగొని మానేర్చు * (కవుముల నెల్ల 

నడుగ6 గలంతయు + నడిగితి మేము 


క డుంబుణ్యుండె "6 గాని థ కల్లరి గాడు 
తిరముగా చేవ భూ 4+ చేవ సన్నిధిని 

తె బరి సెనంబున దిబ్బం థీ బట్టంచి గాని 
యొండు విచారంబు + లూహీంపం గాదు 
మండలాథిశ్వర 4+ ముజియు నే వుతనిం 
దజిమి నే మింకంద 4 థ్యము చెప్పుమనిన 
నజవరలేక చి + (శాంగి నీమాట 
ధట్టించి యడిగిన + ధరణేశు త్రోడం 
నట్టిగాం జె 'వ్పెడ్‌ం 4 గాన పొం డనిమె 
నావుడు వారి నం 4+ దలు దోడుకొనుచు 
భూవరుం డపు డంతి 4 పురమున కేగి 
కనుగొని శయ్య డి4 గ్లన డిగ్గి యచట 


నొనర హేను స్తంభ + మూంయతగా నిలిచి 
మునుగు డగ్గణుం దిగిచి + ముగుద చందమున 
వసివాళ్లు క 4+ వదనంబు వంచి 
కాటుకకన్నీరు 4 కడగోర దిద్ది 

మోటుచు నున్న యా $+ మెలంతుకం గదిసి 
యవనీశు ననుముతి + నాదొరల్‌ చేరి 
ధవళాతీ సారంగ 4 ధరుండు నం డిటకుం 
బారావతంబునె * పంబున నచ్చి 


1. తెఅం గల్ల. 2 * అనతి... న్‌ ష్‌ సంన్మృత మను భాంతిచేయగవి (ప్రయోగించి 


యుండును. 8 బరిసెనంబుగ. 
Na—9 


66 


kh యు ంక, 


నవనాథ చరి త్ర, 


కోరిన రూపు క 4+ నాని తాల్మి వదలి 
చేరి దర్పాంధు(డై + ఇెయివక్తై ననుచు 
మోరు చెప్పిత్తి రని + మేదినీ నాథుం 
జెల్ల వారును విన 4+ నేర్చడ్య బలికెం 
దెల్లంబుగా( దన 4 తెటుం గెల్ల నడుగ 
ననిపినం బోయి మే + మాకుమారకుని 
గని బాల దూటి ని 4 క్క_ము చెప్పు మనిన. 
గటకటా! తనమిాంది $ కల్ల నామోంద 
నిటు మోవి రాజున 4 కెడలుగాం జెప్పి 
నట్టి చెన్రులనె. విరా + రడుగుం డీనాటు 
గట్టగా ననియె నే + గతి దీని కనిన 
నెలుంగె త్తి త్రి యొకరీతి +. నేద్చుచు బిట్టు 
చలపట్టి "నన్నేల + చం దో రాజ 
రచ్చల కెక్కి_ం౦చి ఖీ రట్టు న్‌ దవు 
చచ్చినణచా వయ్యె థీ సంవారిలోనం 

'జెగి చావంబోయినం + దివిరి పళ్షైదవు 
నగుబాటు చేసితి 4 నాలజ్జం గొంటి 

నీకు లే ధటిసిగ్గు + నేండునాకేల 
నీకార్యవాదులు 4 నీవుం గన్నార 


నిటు జూడుండని వారి 4 యెదుటికింవచ్చి 
కుటిలాతు రాలు వై ౪ కొంగు వూందివిని, 
కలయంగం బురినీళ్లు + (గమ్ముచు నున్న 
వలుద చన్నుల మింది $ (వప్పలు చూవి 
యివియెల్ల నాతప్పు + లీ దుష్పటియును 
అవునొ గాదోయని 4+ యది చూడ విభుంని 
ముందట నిజెం గింక 4 మువ్పిరి గొన 
నిందు సంచేవహాంబు + శేటికి ననుచు 
(గచ్చర చేరోల 4 గమునకు వచ్చె 

వచ్చి భూవీభు(డు వి 4 దాగంసుల నెల్ల 


ధర్మాసనము గూర్చి $ తల్లిం గామించి 


దుర్భదంబునం బట్టి 4 దోవంబుం బెట్టి 
నటువంటి పాపాతు ఖీ నడ రెల్ల కతల 


3 మాకా రారా నాలా వంటా తాన కా లా 


ద్వితీయా శ్వాసము 67 


నెటువలె దండింప + నిపుడు గ _ర్రవ్య 
మనుటయు నభవారు + నట్టి దురాత్ముం 
నొనిపోయి నడురేయి 4 ఘూరాటవందు 
గనెలుగాల వేతులు6 4 గాళ్లు 'నోయింపం 
జను నని ధర్మళా $ స్త్రములు శోధించి 
పలికిన నృపుడు న + ప్పని చేయు డనుచు. 
దలవరులకు జెప్పి * తగువారిం బంచిం 
చయ్యన లోనికి. + జని పాన్పుమోంద 
నొయ్యన మెయింజేర్చి + యొదవు నెవ్వగల 
మునుగెడు నంతలో 4+ మునుంగంగ నెంచి 
ఘునతరగోపురా 4 (గంబుననుండి 
యారపిమండలం $ బనుజాజువన్నె 
పారావతము (వాలె 4 బశ్చిమా౭బ్టికిని 
వనరువా వాలత్నీ క ల్యలకును 7 గాపు 
చనం బూనుటయు మును 4 సరనులునడప 
నెడయాడువిధమున + నిందును నందు. 
దడంబడ నుదషట్సు + దము చరియించి 
బగివాయంగాయడె ' + యమునం[ పీయుల 
ముగములు మోహాంబు 4 ముప్పిరిగొనల. 
బలుమాజు సూచుచు6 46 బద్మగంధములు 
సెలవుల జాజంగం + చేష్టలు నుజుచి 
'వెలయంజ్మితించిన + విధమున నుండే 
జలజవండంబున € ఇక్క_వక వలు 
(అలమహానటుండు సం + థ్యాతొండవంబు 
లలి నటియించి క 4+ ళాసించుగతిని 
త లెత్తి కంకణా + కృతి భుజగేంయ్యద 
ణోల ఫణానుణు $ ల్కొగచి వై జె (దోచు 
మురువు కొమి్యించుల * మొలకలు నిగుడ( 
బొరింబొెరి నవత + ములు పొడనూవే వెం స 
దివిరి భూతము కేలం + (దివ్పెడికొజవి 
నవియు న్ఫులింగంబు 4 లడరు చందమున 
నెడనెడ మెజయుచు 4+ నెల్ల దిక్కులను 





న న న కవాలా. 


68 


1. మృత్యువుకో, 


నవనాథ చరి త్ర, 


మిణుంగురుంబురువులు + మెజుసె నత్తటిని 
మి త్రివౌకోటిుల + మోటీ లోవంక 
కత్తులు తళతళ 4 (గాలం (దిప్పుచును 
గింకంశేర్చిన కాల + కింకరులట్ల 
రుంకించి అంకెలు $ చటులహుంకృతులు 
నడరంగం దలవరు + లార్నటం బజెసల 
వడిం గోలదివియల + వారి దో కొనుచు 
బలువిడిం జను డెంచి 6 పాపని నగరు 
కలయంబవేశించు ఖీ (కందు సందడిని 
సురిగియానుద్ది యే + డ్భుచు వచ్చితనకుం 
బరిచారు ెజేంగింపం థీ బర్వినభతి 
వెలువడీపో లేక + వెస దప్పివడ్డ 
పులుంగుకై వడి బీరు 46 వోయి చిత్తమున 
దలపోయం దొడంగ రా 4 తనయు డోతల్లి 
చలపట్టి లేని దో + వమును నామోంద 
బచరించి మాయలు 4+ పన్ని భూపాలు 
నెచరించి కోయింప + నెట్లాడె మనను 
నీవున స్పాడెంబో + నృపుండు వివేక 
వేమియు లేక్‌యి 4 శ్రేలకో నన్ను 
నలవ్రైంద. గట్టు ను 4 న్నాండునా తప్పు 
కలరూ వెబుంగక 4+ కనికరం బుడిగి 
యురకయ తెగి చంప 4+ నొప్పనంజేసెం 
బొరయక "నే మున్ను 4+ వూవలేనై తిం 
,గర్ముపాశంబులు 4 కాళ్టం జెనంగ 
'నిర్మాలమై పోయె + నేటితో ధర్మ 
మేల యీాజాలి నా + కిటమోంద దిక్కు 
'-కాలకంకఠుండుగాక 4 కలరె తక్కాారులు 
అని ధీరుంజె జైయున్న + యా శుభా కారు 
వినుతయశోభారు + వినులవిచారు 
సారంగధరుని స 4 జ్ఞనదృక్చకోరు 


సారంగధరుంజేరి + సారమేయములు 
.చిటుపులి నరికట్టి * చీ-కాకుపబుచు 








ద్వితీయాశ్వాసము 69 


తేటింగున నదలించి + దీనునింశేసి 
భునతరకాలోర 4 గము చుట్టివట్టు 

కొను గారుడికుని లా 4 గునంజుట్టువట్టి 
గుదియించ జడముడి 4 (కొవ్విరు లెల్ల ర్ట 
'జెదర నల్ల డలందుం 4 జెన్రలం దూంగాడు 
లలీతమా _క్రికకుండ + లంబులసోగ 
తళుకుల తళతళ ; తలచుట్టు పాలి 
బిడివడం దిగిచి ళో 4 భిల్లుపారములు 
జడగ న సతి ప అష్‌ సందులుగట్ట 

నడి లేయింగానిపోయి 6 నజుకుద మనుచు. 
గడుభయంకరలీల: 4+ గావలియుండ 
నావా _ర్త మనియుల్ల $ మగల రత్నాంగి 
చావుతో వరింకేయం ఓ జనునూర్భనొంది 
ధరణివై (బడికొంత + తడన్ఫుకుందెలిసి 
పరిచారకులు దాను 6 ఛభయమునలేచి 


యడుగులు దొటింల్ల 4 నందియల్‌ (మోయ 
ముడివిడి (కుముడి + మూపువై (జాలు 
బగడంపువా తెర 4 పద నింక లీల 
జిగిందప్పీ పాపట + చీకాకుపడలో 
ఫఘనకుచంబులమిో:ద 6 గమన వేగమునం 
జనంగొని ముత్యాల + పెరులుదూల 
నీలాలకంబులు 4 ఎనైరి[దప్పి చెదర 
వాలుగ్‌న్నుల నీరు + వరదై పాణి 
నేలబంయ్యెద చేర $ నెమేను దిగ 
2సలుచు ననియాడ + సాంపులుజాణు 
వదనంబుచెవురింప + వనుభేశుం డున్న 


సదనంబునకు నేగి 4+ జననాథ నేండు 
నాప్ముతరత్నంబు + నజికింప నీకు 

నేపాప మొనరించె , నింతిమూటలకుం 
గొడుకుం గోయించిన 4+ [కూరాత్కుండనుచు 
వడి నొవ్వం దిట్ట గే + వనుధలో జనులు 
కావరంబున నీవు * గానను నీతి 





1. దిడిప్రుజేసి. టె, సోలపున. 


70 





మ స ls ' సోంెపెడ లియున్న. 


నవనాథచరి త్ర, 


(తోవ జి తాంగినుం 6 దులు తలకెక్కె 
భూమిలో రాజులు 6 భోగభామినుల 
వై మోవా మెసంగిన 4 పదివేల నిచ్చి 


పుచ్చిరి కాదేని 4 ప్యుతుం నోయింప 
నిచ్చిే యెండై న 4+ నిటు దయమాలి 
గురుభ' _క్తినిరతుండు + కోవులాంగుండు 
దురితదూరుండు బం 4+ భురమానఘును(డు 
పినయభూవణు డతి * విమల నూనను(డు 
గొనబుల[ పోడ నౌ 4 కొడు కిట్టి కాంత 


" కీమిటి రొడంబడొ € నిది కు 


కామాంధుడవు కన్ను ౪ గానవుగాక 
యింకనై నను బుతు + నీ తప్పుంగాచి 
రుంకించివిడువుము 4 చాలు నొండజేని 
పురము'వెల్వడంగొట్టి * పొమ్మన్ననై. న 
నరిగి తాపసవృ త్తి * నడన్రలలోన 
నాకులు భటవీంచి 4 నర్థి నుంజదము 
నాకోడలును నేను 4+ నా కరూర్మిసుతుండు 
దూరభూముల కై నం * దొలంగిపోయెదము 
ఈరాజ్యభోగంబు + లింతియే చాలు 
ననుచు రత్నాంగి దుః $ ఖావేశమునను 
తను దూజునప్పు డా $ ధరణివల్ల భుండు 
'తెలిసియుం దెలియని 4 తెజగున నుజుకె. 
తలవంచి చి[తాంగిల * దలం-చుచునుంజె 
నప్పుడు రత్నాంగి * యంతరంగమున 
ముప్పిరిగొను శోక 4 మును నోర్వ లేక 
దాసీజనంబులు + తగిలి యేతేర 
నాసూను. జూపరే 46 నయనాభిరాము 
నని [పలాపించుచు $ నాత్మజునగరు 

చని చొచ్చివోవ నా + సమయంబునందు 
నలి నింద్రజిత్తుండు + నాగపాశముల 
బలిమి గట్టిన రాను 4 భ(దుని పగిది 
నలంగుచుం. దలంచుచు + నాత్మదై వంబు 





ప Tm నానన ననన న ననటుననటుదనన 


ద్వితీయా శ్యాసము 71 


సాలయుచునలయుచు + సాంపేదియున్న 
పు(తరత్నముం జూచి + పురపురంబొక్కి 
చితాంగియింతగాం 4+ జేసెనే యనుచు 
'జెందమ్మి రేకుల * చెనకు హస్తముల 
ముందలయును మొగం 4+ బును మోదుకొనుచు. 
గొడుక్కువె. బడియెడ్చి + కొంత దడనునకుం 
గడ లేనికోకాగ్నిం 4 (గాలుచుం బలికె 

నిది యేమి చేసితి 4 వే తండి యనుచు 
మదివుదినుండి యీ + మరు "లేల పుషైం 
గనివెంపచే తల్లి 4 గాదె చ్నితాంగి | 
నను. జూచినట్లు మ ౪4 న్నన జూడవల బె 
తొల్లినీయెడ లేని + దుష్టవర్తనను 

చెల్లంబో నేం జేల 4 చేకురె నిట్లు 
పరభామవై (జూపు + పరపనివారు 
పరులమర్శము లె త్రి 46 పలుకనివారు 
తలపోయలా చేవ 46 తానము లనుచు. 
బలుకువాకం సితిం + బాటింపవలటబె 

కొడుక ని న్నెప్పుడు 4 గుణవంతు౭ డనుచు 


నుడుగుచు నుందు నా 4 నొరు నేం కణటా 


అరడరో ముంత నోచి థీ |. గొడ్డువీలి 
కడపటనీయట్టి 4 + కల్యాణశీలుం 

గొడుకుగా. ని (పాపు 4 గుడువలేనై తిం 
జన్నిచ్చి యింతగా 4+ సవరించి పిదప 
నిన్ను. జి తాంగికై 4 నేడు గొంపోయి 
యెబుక మాలిన వసు 4+ భేశుని బారి 
గొజీయంగా నొప్పించి + కోయింప వలసె. 
బసిబిడ్డ నాండు నీ + పాద పద్మముల 
నెసంగు (వాతల జూచి 4 మెటింగినవారు 
ఎన్నిక మోజు న * నేకకాలంబు 
చెన్నంద వును నని 4 చెప్పిరి గాని 
నడురేయి కరచర 4+ ణంబుల కోత 

వడి చత్తు వని యెరుం + బలుకరు తనయ 


72 


నవనాథచరి త్ర 


చవానలులేవైకో 4+ చనద యీ రీతి 
"దేవతలకు నైనం + 2దీరడా వగవ 

విధి దిట్టు గుడువలా 4 3వెదకెని న్నిట్లు 
వధకు న్‌ వర్షుండ 4 బా? గుణాథార ! 


ఎవ్వరిం దొల్లి నే + నేమి చేసితినా 
యివ్వధంబున వే $ నిప్పుడు వలసె 

నని యిట్లు శోకాన్ని + నలయుచు నున్న 
తన తల్లి వదనంబు $ తప్పక “పూచి 
యవనమ్మునేం జితాంగి 46 నంత రంగమున 
నెమ్మితో భావింతు + నీ మాజుగాను 
మాయమ్మ నన్ను గా * మాతురంబునను 
డాయ వచ్చిన బొంద + దగదు పొ మ్మునుచుం 
బలుదెజంగుల వేడం * బడినం ౫ 7 కొనక 
తొలంగి వచ్చితిం గాని 4 దోవ మే నెజటులగం 
బోలు పొండెటుంగక 4 భూవల్ల భుండు 
ఆలిమాటలె నిక్క + మని మది నమ్మి 
యుప్పగించక నన్ను + నూరక చంప. 
నొప్పించె సభవారు 4 నున్నట్లు చంప 
నరిమురి( దోంచిన + యప్పటి కొలంది 

నోర నాడిరి శివం $ డొక్క_ండే యెజుంగుం 
గన్న మాహాంబున 4 (గాంచు నీకు 
నిన్నీచదుద౯శ + నిటకు 'రావలసె 

మేదినీవిభు నాజ్ఞ 4 మోతీ పోరాడు 


రాదువ్రూ యిట్లుండ + రత్నాంగి నీకు 


గలనై న నవనీళుం 4 గల్లరి యనకు 
చెలిమి దప్పకు నును | + చి తాంగిచేని 
నాకూర్చి లెంకల + నాయిష్టసఖుల 
నాకయివడిం జూడు 4+ న న్నింక మణువ్ర 
నుడలక విచ్చేయు + మని బుద్లిచెప్పి 
యడుగులం బడియున్న + యక్కు._మారకుని 
(గుచ్చి కాగిటం జేర్చి * కోరి దీవించి 


“పుచ్చిహాయని యేడ్చె + పోవుచు బిట్టు 





క. 


యత 
1. చనదు యీరీతి, 2. దీనికి. 8. విధికి నీవిట్లు. 4. హాయనియేడ్చివా పోవంగబిట్టు. 


ద్వితీయాశ్వాసము 72 


ఇంత పాపముసేసె 46 నే నుహీనాథుం 
డింతటితోటాసి + తే పట్టి యనుచు. 
దలయాూంచి నుతుమోము 4 తప్పక వాచి 
తలవరులకు నెల్ల. * దగ నప్పగించు 
నక్క_అం బచరించు + నక్కు_నం జేర్చుం 
జెక్కి_లీ నొక్కు_చు 4 జెరంపలు దీర్చుం 
బోయెద నని లేచు + బోలేక మగుడుం 
బోయె (బాణము లని 4 పొగిలి మూర్చిల్లుం 


(గమ్ముజిం దెలిస్రెందుం 4+ గన్నీరు నించు 
మువ్ముడి గొనుపుత + మోహంబుకతన 
నట చనంగా లేక + పహోయని నిలుచు 
గటకటయని వగ + గతుల రత్నారంగి 
పొడగన్న వాశెల్ల థీ బురంబురంబొక్క 
నడలుచు మనగుడి గృ 4+ హంబున కరిగి 
పుడమిపై 6 బలునోాటు + పొరలుచు బిట్టు 
కొడుకు (బలాపించు 4+ కొనుచుండె నంత 


నడురేయి యగుటయు 6 నగరరతకులు 
తడయక సారంగ 4 ధరుని బంధములు 
సడలించి వీడిన + జడం జక్క నల్లి 
మొగలిజేకులు మింద + మురువుగాం జెరివి 
మృగనాభితిలకంబు + మెచ్చుగాం దీర్చి 
పలుచగా. గుంకును + పంకంబు నలంది 
చెలువారు నెటిపట్టు 4 చీరం గట్టించి 


వాలుపొంద భూషణం 4 బులు చక్కదిద్ది 
కలువపువ్వులదండ 4 గళమున వేసి 

2 వెలయ. గప్పురముతో + ఏజెంబు లొసంగి 
పటుఖడ్గఖేటక + పాణులై యతని 

నటు తోడుకొనుచును 4 నరుగు నవ్వేళ 
తజుచుగా శశముల $ తజచుం జెండాడి 
ితొటుగగరేచులును [కం 4 దుగ గుంపుగూడి 
యజచు నక్కలు నిట్టు 4 నట్టుగ బిట్టు 
పజచుతో జేళ్లును థీ బటీకుకా గములం 


Na—10 


74 


నవనాథ చరి త్ర 


గఅచుదుప్పులవేగం + గజచి బొండుగలు_ 
విజిచి నెత్తురు దావు + వేంగి వలగులు 
+ మెటుళసంగోణులుదో(ప $ మెడనె త్తి నోళ్లు. 
'దెజచి వై నుజికిన $ దిశదప్పందాంట 
మజచి నుల ల్లడిగొను 4 + మన్ను బోతులను 
గఅిచి గర్జించచెడి 4 కడిదిబెబు,లులు , 
, వాంగువంతల నూరి 4 వణలునీరంబు ' 
' కే౮సనేంచులం బట్ట + నెడనెడ వెదకి 
_మాలసదుప్పులం బట్ట + మార్కొనలేక 
.తూంగుకాకులమెడ 4+ తునువు నొండొండ 
మూంగునులూక స + మూహాభారమున 
'వీళసబంధురవట $ వృత, శాఖలను 
'దూంగునుయ్యలయిట్టి + శేతూయటుయ్యాల 
'లూలసనెలుంగుల ౪4 నోర్చుమృగములు 
జిబుకులుగొనిపాతీ * చీలు చిమ్మటలు 
నజీముతి వావోవు * నట్టి కాజుడని 
నలుగక వడి. జొచ్చి ¢ యానట్టనడువు6 
గులపర్వతముంబోలు + కొండ చేరువను 
నిలీపి కొందజు వ్రాయి + నృపుని ముమూ్మాజు 
“సెలవులు గొని వధ + శిలసమాంద నునిచి 
కడునొప్పు తొడవులు 4+ (గమమునందిగిచి 
పొడై న యతనిమూం 4 పుల్లు జానువులను 
గడచుచేతుల్ను నలి $ కము గల నడుము 
చెంద యురంబున్ను 4 ) వీనులః చా(కు 
నిడువాలు( గన్నులు 4 సీలంపుంగురులు 
నుడురాజవింబంబు ‘ నొొరవై నమోము 
తప్పక వీవీంచి * తల క మతుల 
ముప్పిరిగొనుశోక + మున నకు లొలుక 
యా తలారులు చేతు * లాడక వికల 
చేతస్కులై కొంత + చే పూరకున్న 
వారలం గనుంగొని 4 వనుభేశసూను. 
డీరీతి నెడసేయ + నేల భూవిభుండు 





1. తూరినుయ్యలల లూగునెలుగుగల లొప్వు(మ్రిగములు, 


ద్వితీయా శ్వాసము 76 


సెలవలు మూండు ని 4 చ్చినమిోంద మిరు 
నలినాసను(డు మున్ను $ నా నిటలమున 
వల నొప్ప నిట్లుగా + (వాసి పుట్టించెం 
దొలలసనె తొల్లింటి + దుష్మర్శుఫలము 
మిరు నాకును నేను 4+ మోకు నెన్నండును 
వై రంబు చేసిన 46 వారము గాము 

మరు నాబిడ్లలు + మోకు బాపంబు 
చేర చేలికపంపు + చేయంగం బూని 
కొలిచినవారికి. + గొంకక తం[డిం 
బొలియింపు మన్నను 4 బొరిగొనవలయు 
అలుకక చేయు. డే + మైనను జేయం 
గలచేంత నావుడు 4 గలణో పోవిడిచి 
తలవరు లప్పు డా 46 తనయుని తోడం 
దలపుము నీ యిష్ట + దైవంబు నన్న. 
దల్సిదర్యశుల నాత్మం ౪ దలంతునా మున్ను 
పల్ల దంబునం గో యః 4 బంపీనవారు 
"ధర్మదేవత నేను + దలంచెద నన్న 
నిర్మలమై నది + నేం టితో నణలాం 
దల్లీయు( దం(డియు. + దై వంబునాకు 
నెల్లభంగుల జగ + దీశ్వరుండై న 

యా 1మహాదేవుండే * యని మనం బనెడి 
తామరపువ్వులోం + దరుణేందు ధరుని 
శంకరుం బార్భతి 46 _స్తనకుంభలి స్ప 
కుంకుమాంకితవశ్సు 6 గొమరార నునిచి 
తరలక యుంజె న * తృటి వాడి మోజు. 
కుటుచకత్తులు నాటు + కొని కుమారకుని 
గటికివారలు చేరి * కాళ్లు, జేతులును 
బటువుగా నొక్కటం $ బట్టి గుత్తులకు 
వణిదలై నెత్తురు 4+ వడియ నందంద 
జనం. వజింగినం థగ వ్చైన నెగులు 
నుప్పతిల్లిన వెత 4 4 నుర్విని గ్‌ళ్లు 

తపి ప్పినబొమ్మచం. 4 దంబున (వాలి 





1. దేవుని ననుదినం'బేను. 


76 


నవనాథ చరి త్ర, 


వడిమూర్న మునిగిన 46 పాపనిం జూచి 
యడరుచు తలవరు 4+ లావావుచేటు 


కని పోద నునుచు న + క్కడం జేరువందు 


మునుమైనపొదలలో 4 మునిం గుండి రంత 
నొదవిన మూభ౯ాదా $ నొ"య్యనం దెలిసి 
వెదకి నళ్పైసలును + వీవీంచి యచట 
చెవ్వరింబొడగాన + కిచ్చలో భీతి 


నివ్వటిల్లంగ నా +. నృపకుమూరుండు 
భోరున గన్నులం 4 బొడమిన బాన్న 


ధారలు వదనప 4 ద్మంబువై 6 జాజు6 
దొరంగనెత్తుటం దొప్పం + దోగిసన్నంపు 
విరిసిన నెజివేణి 4 వీపువై నంట 

నుదుట దట్టంబుగా + నూల్కొన్నచెనుట. ' 
'జెదరి కుంతలములు 4 చీకాకుపడంగ 

నా త్మీవవేదన + ననువు లూంటాడ 
పాతొత హామాత + యనుచు నందంద 
భూతలంబునం బడి * పొరలుం బల్మారు 
వాత లాలలు (గమ్మ + వావోవు మిగుల 
నాతురంబున్న బొందు + నవయవంబులను 
బడిబడి పంక్తుళై 4 పాటు చీవులను 
దుడువంగోసిన గండం 4 దోశి జున్మునుచు 
నేంపికాట్లాడిన ఖీ Nee బభోవం 

జోంపం 'వేతులు లేక 4 సుజ్జున (నుక్కి_ 
వారింబొరి ర్యక్తంబు $ ఫోలునుకంపునకు 
నరుజించు నృుగముల 4 నలిగి యదల్స( 
(దాణయు లేకుండి * తలవరులార ! 
(పాణంబు లుండ వీ + పాటి మీారై న 
నేతెంచి తల(చెంపుం + డే నొప్పి కోర్వ 
భూత సంఘములార! 4 వారిపుచ్చుం డింక 
నీనొప్పి కే నోర 4 నెడపక వచ్చి 

పూని చంపే మృగ + పుంజంబులార ! 
ఇాలనే దుఃఖుంబు $ సెరింపం జాలం 
గాలువశే తన్ను. + గార్చిచ్చులార ! 


ద్వితీయాశ్వాసము 77 


అనియని వీలపించు $ నలమరి వగ-చుం 
దనముది నొక్కి౦త 4 భ్‌ ఖై ర్యంబు నిలిపి 
పాయునే తనకర్మ + ఫల మని వగచు 
వమవూయురే చ్నితాంగి + మాయని పొగడుం 
గటకట ! దైవమా ! 4 కరుణింపు వమునుచు 
నిటు. చేయం దప్పు నే 4 నేమి చేసితిని 
న్వరుల్లు వెట్టనవారి 4+ నూయలుగాక 
పరికింప ద వ మే పట్టునం గలడు 
అనుచు డై వము కు + చగభాగమున 
దునకఖై పడిన చే 4+ తులం బదంబులను 
నలి జూచి మంతినం $ దనుని వాక్యములు 
తలపోసి తలయూంచి 4 'తార్కాణ, మిచ్చి 
యొకమరి నవ్వు వే 4 అతొకనురి యెడ్సు 
నొకపరి పాడు వే + బొకప పరి మూల్లు 
నొకపరి గిరిక ! మ + హళేరగాభరణ | 
సకల లోకేళ్వర ! + శశికళాకల్ప | 
పురహార సితికంఠ ! 4+ భూలేశ ! నీవె 

శర ణని యీరీతి + సంతాప ముందు 
నవనీశునుతుతోడ 4+ నీనుకంప మోటు 


దివినుండి యాధర్మ 4+ ేవత వలికె 

నో కునూరక ! వల + దుడుగుమో వగపు 
నీకు నీవిధి తప్ప + నేర దె ట్లనిన 

వినుము నీతొల్లీంటి + వృత్తాంత మెల్ల 
వినిపింతు నని పల్కె + విస్మయం బొదవ 
నవనివై (గాతొంపి 6 యను పట్టణమున 
ధవళచం(ద్రుండను + ధరణీశుం డలు 
ననుపమనుతులు జ + యంతసువుంతు 


లను మం[(తివరు లిద్ద + అతనికి. గలరు 
ఆయిరునురలోన + ననఘు నుముంతుం 
బాయక మన్నించుం 4 బార్జి వేశ్వరు(డు 
దానికి ననిశంబు 4 దనరునునురతుం 

బూని జయంతుం డె ప్పుడుం జంప నలుగు 





కే అనిశంబుమోర, | 


78 


నవనాథ చరి శ్ర 
నటు గొంత కాలంబు + నరిగినపిదపం 
గుటిలవిచారి ద 4+ ఈడు జయంతుండు 
కువల యేశ్వరుకూర్మిం 4 గొనసాగం గూర్చు 
భువననుందరియను $ భోగిని వరవ్రం 
_గాకినియనుదానిః $ గడుబియం బొదవ 
నేశాంతమునం దన 46 మెడకు రపి ప్పించి 
మాడలు బహువిధ 4+ మణి భూషణములు 
వీడంచు వన్నెల + వెలయుపుట్టములు 
నుల్లమారంం గట్ట థీ నునిచియాయింతి 
పల్ల వకోనుల ఖీ పాణిపద్శములు 


తనహ_స్తమునం బట్టి + దగ్గణం దిగిచి 

విను మని పలికె నో 4 విమలేందువదన 
పతి నన్ను నెప్పుడు. 4+ బలుచగాం జూచు 
నుతిముంతుండనుచు ను 4 మంతు మన్నించు 
దాన 'వాం జెంతయు $ దర్పించి కన్ను 
గానకయున్నా(డు 4+ గావున నతని 
జెటుచు నుపాయంబు + జింతించి నీకు 
నెజిగింపం విలిచితి + నేరీతి నైన 

నుడుగక కను వెట్టి + యుండి యేవురిన 
యెడ నుమంతుని చెప్పు + తెసల లాగించి 
కొనిపోయి పరులు గభన్గానకుండ మొజంగి 
తనారారు భువననుం థీ దరి పాన్పు క్రి కి ౦ద6 


గలంగక యునిచి నా + కంటిలో నెరను 
తొలగించి నీవు నా 4 తుందుడు 'కార్పు 
మని వేడుకొనుటయు 6 నటుచేయం బూని 
తన కెడరైన న +త్తటి నొక్కనాండు. 
వంచన మిజు భూ + వల్లభుబేవి 
మంచంబు (క్రింద సు 46 మంతుపాదుకలు 
నించి యున్నంత వ 4 న్నెలు పచరించి 
యంచితలీల న 4 య్య స్టావీ.కడకు 

వచ్చి పాంచాలుని 4 వడువున నపుడు 
పచ్చవిల్తుని కేళి 4 (బమద మొనర్చి 
యొయ్యన తేన్యులం4* బుమియ ను _స్తకము 


ద్వితీయాశ్యాసము 79 


సయ్యాన వంచి మం 4+ చము(కింద మిగుల 
నొప్పారు వన్నెల 4 యుద్దంబు గాంచి 
చెప్పు లెవ్వరి వివి + చెప్పు 'లె మనిన 
నుల్ల ౦బు రల్లని ౪ యులికి యాూయబల 
వెల్లనై_ కన్నీరు 4 వెడల నయ్యువిద 
వడగాలిం గంపించు 4+ వనలత.: బోలి 
వడలు వడంక దా 4+ నొండాడ లేక 
పుడమి నంగుస్టా(గ 4 4 మున (వాయుచుండెే 
నడరుకోపంబున 4+ నటం బాసి విభుడు 
చనుదెంచి కొలునుండు $ సచివముఖ్యులను 
బనిముఖంబులవారి 6 బంధుల బుధుల 
రప్పించి యాపాద 4 రతులు వేగం 
చెప్పించి వారల + దిక్కు వీవీంచి 
యెజీగింపుం. డీచెప్పు 4 లెవ్వరి వనిన 
వెజంగుసంశయములు + వెబిపును గదుర 
ముడింగి యొంజొరులమోా 4 ములు చూచుకోనుచు 
బుడుబుళ్లం బోవున 4+ ప్పుడు వాలం జూచి 
కాలశేతుం డను 4+ కడిందితలారి 

శే లడంించి యా 4 శీ తిత లేశ్వరుని 

ఇవి డాసి తెలియ జూ + చితి. బొంకనేల 
యివి సుముంతునిచెప్పు + లిది దప్ప దనినం 
గనుగవకెంపులు 46 గదుర సుమంతు. 
గనుంగొని వసునుతీ 4+ కాంతుండు వలికె 
నోదురాత్మక! మది 4 నొరుల నమ్మాంగం 
గాదని వ్‌శ్వాసి 4 గా నిన్ను నమ్మి 
సారమైనట్టి యా థీ సక లసా(మాజ్య 
భారంబు నీయందె 4+ పాటించి నిలిపి 
చంపం బెంపను నీకు * జన విచ్చి భాగ్య 
సంపన్నుగాం జేసి + నమ్మదం బొదవ 
నన్ని వేళల నీకు + నవసరం బిచ్చి 
మన్నించుటకు ఫల త మవూయిది యనుచు 
నీతిజ్ఞులను ధర్మ + నిర్మలముతుల.. 
భూతలపతి చూచి $ స మో రితన్సి 


80 నవనాథ చరి త్ర, 


కర శంబునకు గతి 4 గావింపుం డనిన 
ధర్మశాస్త్రము జూచి 4 ధరణీశు. కనిరి 
మొదల సం గల + మొల్ల మంతయును 
వదలక కొనిపోయి $ వడి 'నడు'లేయి 
విజిచి క ట్టుక పోయి + విపినంబులోన 
నజుకం బంపుము చర 4+ ణములం చేతులను 
అనిన మో రటు సేయు. 4+ డని తలవరులం 
గనుంగొాని సెల విచ్చే + కాంతం గూపమున 
నూకించి పిదపం చా 4 నును గొల్వు పడిచె ': 
నాకములా పుండు 4 నపరాబ్దీం (గుంకె 

న త్తణిం దలవరు $ లామం(తిముఖ్యు 

నొ త్రిబంధించి మ + హాోోే(గతం బొంది 
తనయులు నాలును 4+ దల్లీ బంధువులు 
జనులును ఘనశోక 4 జలధిలో మునుంగ 
నాపూతవర్తను + నపశాధహీను 

వాపోవ సొఘోర 4+ వనభూమిలోన 
గడంగి చేతులుం గాళ్లు 4 గనెలుగాం గోసి 
విడిచిన నడలుచు $ విశ్వే (శ! గిరిజ! 
నగరాజ కోదండ! 4 ము 
పగగాని కృపనూలి + పట్టి రోయింప 

నీ కపటోపాయ 4 మెవ్వండు వన్నె 
'నాకుటిలాతుు న 4 ట్రడవిలో నిట్లు 
గోంతలండి గోడు 4+ కుడువని న్మునుచు 
నాతీ వ, వేదనం శీ (బాణముల్‌ విడిచ 

నొ జయంతుండ ఏవు 46 నాసునుంతుండు 
రాజమహేం(ద భూ + రమణు. డీరీతి 
నేకాలమున నెవ్వం + డేది గావించు 
నాకాలమున వారి + కటు కాక పోదు 
కావున దొల్లి దు 46 ష్కర్మంబుకతన 
నీవిధి పాటిల్లై + నింతియె కాని 
యీజన్మమందు నీ + యెడం గల్ల లేదు 
రాజనందన *మేలు 4+ రాగల దింక ప్న 


ద 








ద టం 


lL, కులాత కుడు. 


న. 





ద్వితీయాశ్వాసము 81 


'జేరువ నున్నది 4 సిద్ధపదంబు 
శారీరసిదియు 4+ సమకూరు ననుచుం 
జెప్పి యాయశరీరి 4 చెచ్చెర నణలా 
నప్పుడు తలవరు + లా విధం బెల్ల 
జొప్పడ విని రాజు 4 సుదతిమాటలకుం 
జెల్ల (బో పాపంబు + చేసి కోయించెం 
గల్లరిగానియీ 4 ఘనపుణ్యు నకట 
క్షలదె. .నినేకంబు + కామాంధున కని 
 సాలయుచుం జని పురి 4 జొచ్చి యుండంగను 
జేగురుగా మేన 4+ జెందిన కెంపు 
(పోగిడి దిగ్యధూ + ముఖదర్చణములం 
దళతళమని తెల్పు + దలకొన వెలచి 
వలరాజు శరములు $ వాడిగా దిద్ది 
యుదధికి మిన్నంద 4 నుబ్బు గావించి 
పొదలు జక్కవల గ 4 బ్బులు దొటుచేసి 
మరి చకోరములకు + మరులు పుట్టించి 


తోయజంబులనేంచి 6 తొగల నిక్కించి 
యాయి కందు మే + నందు చెన్నొంద 
నెలదిమించులకుప్ప థీ వెన్నెల లప్ప 
కలువల యొప్పు చీం 4 కటి మూంక విప్పు 
రనుణుల కను మించు 4+ రసికుల పొంచు 
అమృతంబు ముద్ద త్రీ 4 య్యంబుల లొద్ద 


వఏిరహుల క 4 ఏబుధుల న. 
సురతంబులకు నింట + సాబగుల వెంట 
హరు తలపువ్వు సౌ + ఖ్యంబుల కొవ్వు 
.చిరయకోథార రా + జీవాప్తు మేర 
గడలీరాయని పట్టి 4 గగనంబు ముట్టి 
పొడి చెం జల్లనివేల్పు + భువనముల్‌ “పొగడ 


నప్పుడు ను ల్యేం్యదుం /. డాకొండనుండి 


యొస్పారు గుహల్లల్లో 4 నుండి దా వెడలి 
రాకునూరునియా ర్త రః రవము కర్ణ ముల 


Na—11l 


82 


నవనాథ చరి త్ర 


సోకిన నాలించి 4 సోగ్ధెంబు నొంది 
యి మ్మహాటివిలోన 4+ నీ నడురేయి 


_నిమ్మహి వినవచ్చె + నీ యొంటియేడ్సు 


కరుణ వాటిల్ల న 4 క్కడ కేగి చూచి 
తిరిగివచ్చెదంగాక + దీనికే మనుచుం 
గుజుచ కెంజడల్ల లోం 4 గొప్పుగా నివిరి 
చిబుకొముు లలవడలో + జెరివి వెన్నెలలు 
మునుముగా ననలొత్తు + భూతి మైనెల్ల 
నునుపుగా నలంది వీ + నులం (గొ త్ర  తవించు 
దళుకొత్తు చందకాం $ తంపుంగామాతు 
లలవడ ని నించి క-* ట్లాణి ముత్యములం 
1బోలంజా లెడు కర 4 పూసలమాల 


మౌాలికగా బూని 46 నుటే సమానంబు 


.గాళరుచాతులు + గరుడపచ్చలును 


జాలంగహార్చిన వేరు 4 జాలీగా బూని 
కడునొప్పు పద్శురా + గంబులడాలు 
కడలొత్తు నెరిపట్టు 4 గంత వహించి 
యలఘువిచి[త ది 4 వ్యాపషధమణులు 

గల కత్సపాలయు. + గరపంకజమున 
లాగైన పటికంపు + లాతంబు వింత 
బాగుగా గైకొని 4 పచ్చవన్ని యల 
బసను మించిన యోగ 4 ప్తె బిగించి 
మిసమిసమని జిగి + మోాఅఆడు పొడల 
నొజువైన యొడ్డాణ * మొనర బిగించి 
మెబు(గులు గిటీకొని * మెజయు దంతముల 
పోగుల రవము గొ 4 బ్బున (మోయ మెట్టి 


'యాగిరి డిని య 4 ల్లల్ల న వచ్చి 


యొడలి నెత్తుటం దోల్‌ ౪ $ యొదవిననొప్పిం 
బుడవితో. నిజముఖాం 4+ భోజంబు మోవి 
పనవుచునున్న భూ 4 పాలకుమూరుం 
గనుంగొని వీనుల: 4 గరపంకజములం 
చేరిచి “సరునాథ! 4 శివ!శివా! వీని 





{ ముత్యములు పోలింపజూలు శంక్క_పూసల భనమాల్త, 





ద్వితీయా శూ సము తితీ 


మారుసన్నిభు సుకు 4+ మారు గుమారు 
నీ విధంబునం గోయ + నెంతటి తప్పు 
గావించెనో చెప్పం + గా వింద మనుచు. 
గదిసి యోవత్స! యె 4 క్కడ నాడ వెంటి 
విది యేల వచ్చె నీ + కీ దురవస్థ 

చెప్పుమా యననుడుం + జెవులలో నవృుత 
ముప్పతిల్లెడు వేడ్క. + నొయ్యన లేవ 
ముంజేతు లూంతగా 4 ముఖ మెత్తి నేత్ర 
కంజాతములు విచ్చి + కనులా ప్తలేజు 
నానాథముఖ్యుని థీ నతుల ప్ర, భావు 
భూనాథసూనుండు + పొడగాంచి (మొక్కి. 
తనకరదండముల్‌ 6 దలమోం:దం చేర్చి 
వినయ మేర్పడం బల్కెై + వినుము యోతండి 
యనఘ రాజేర్యదవము 46 హేండభూపాలు 
తనయుండ సారంగ + ధరుండనువాండ 

నని తనవృత్రాంత 4+ మంతయు జెప్పి 
'వెకలినై నాపాలి + "విధి [దిప్పుకొలుప 
నొక పావురము వెంట + నొంటిమై నున్న 
పినతల్లి యింటికి. + (బీతి నేగటయుం 
గనుంగొని యాయమ్మ + కామాతురమునం 
దనుంబట్టుటయు నీవు 4+ తల్లి వేం నొడుక 6 
జనునె నీకీ దుర్వి + చారము మోంద 
నేమిటం బెడబాయు + నీపాతకంబు 
భూమిోాశుం జెజింగినం * బొరిగాలిపించు 
వలదు పొమ్మని తన + *వంకకురాక 
తొలంగివచ్చినం దన + దోవ. మంతయును 
నాకల్లగా నర + నాథుతోంజెప్పి 


యీా(క్రియ(గోయించె + నింతియకాని 
పరికింప నాయెడం 4+ బాపంబులేదు 
పరమేశునాన నీ 46 పాదంబులాన 

సుతుం డని దయలేక 4 నుదతిమూటలకు 





lL. దిట్టుకొలుప. 2. వంతునవ, 


రీ4 


నవనాథచరి త్ర, 


నుతి దప్పి కోయించె 6 నునుజనాయకు(డు 
సరములు దివియం (బా + ణము పట్ట రాదు 
పురువులు దొలువంగం + బొరిపొరి. దుడువ. 
జోంపంబేతులు తేన్ర 46 చూడుమా 'మొండ్లు 
భూపాలనుతుని కీ 4 పోడిమి వ చ్చెం 

1దజేసి పాదములు వా 4 _స్తంబులుం బట్టి 
తజుంగు వారలందన 4 తలయును (దుంప 
వేడుకోనై తి నే + వెజచుచు నిన్ను 
వేండెద జీవంబు ౪ వెళ్ళిపో. దనకు 
నుందుగల్లీన నిచ్చి + మన్నించు నిన్ను. 
జెందదు వాపంబు] సిద్ధయోగీర్యద ! 

అని తెలివ్రెంది మ + హాత్మ నీవెంపు 
మనమున. దలపోయ 4 మజుచి యీ రీతి 
నుడివితి నా తప్పు + లోంగొని నన్ను. 

గడుం గృప మోజు నీ * కడగంటం జూచి 
నాతప్పు సెరింపు 46 నా తల్లిం దండి , 


ైవైతివి నీవె నా యార్వానురతు 


నీవెవ్వరయ్య ను + న్నించి ఏ యీవేళ 
నావగ పార్ప మ € నంబునం జూచి 
విచ్చేసినట్టి శ్రీవి * శ్వనాథుండవై 
నిచ్చలుం (వియమార + నీగిరిగువాలం 
జెలయగుచు వసియించు 4+ సిద్ధముఖ్యుండ వై 


తలపోసి తెలియ' నా + తరమె నీ మహీవు 


చూడుమా నీగాలి + సోశి నామేన 


_నూడుగాం బర్వుచు * నున్న యీానొ"ప్పి 


అనల పటా ప్రా 


నడంగించె నిచ్చట $ నయ్య యొక్కి.౦త 
తడ వుండ వేయని + దై న్యంబు దోంపం 
బలుకు రాకొొమరుని 4 పలుకుల కాత త 
నలయుచు( గదిసి మే 4 నల్ల న నిమిరి 
యడలకు మన్న నీ * కకట (సాణములు 
విడువ నేమిటి కిటు * విను మున్ను వాలీ 
బొంచివేసిన దోవ + మున వేటువడండె 








1. గంగి. 2, యాతీల 


ద్వితీయాశ్వాసము కిక 


చెంచుచేం గృమ్మండు + చేసిన కర్ణ 

ఫల మేరినై నం గు + డ్పక _దెవమేల 
తొాలంగివోనిచ్చు నెం 4 దును శరీరికిని 
బరువడి ననుభవిం + పక వోవరాదు 
నురుణగక నొకవేళ + సుఖదుఃఖములను 
గావున శౌర్యంబు + గలిగి శంకరుని 
భవుని. బార్వతిపతి 4 భక్రవత్సలునిం 
'గృ_క్తివానుని నుభా 4 కిరణక లావు 
జిత్తంబులోన ను 4 సిరముగా నిలిపి 
పటుబుద్దినుండు మూ + పదలెల్ల నణంగు 
నిటుగాన నిను: జెందు $ నిష్ట సౌఖ్యములు 
అని బుజ్జగించుచు 4 నను వ్రైంద నెత్తి 
కొనిపోయి యల్లనం + గువలయకుముద 
జనిత సౌరభముల 4+ చలు. వగ్గలీంచి 
తనదునీరున యిగ 4 తాళించ్చుచున్న 
దొన జేర్చి మేను" 4 "నెత్తురు వ్రూవంగడిగి 
తనివివా నుదకంబు. * [ దావించి పిదప 


గనుదోయి. దడిపీ యం 4+ గములకు నుసురు 
దనుపున రపి వప్పించి 4 తగ(గుచ్చియె త్తి త్రి 
కొనిపోయి తొ నుండు ౪6 గుపాలోన నునిచి 
మును[ గోల జిక్కి_న 6 మొదవులపాల. 
బరితృ పుం జేసి యా 4 పార్టి వపుత్రు 
కరచరణోత్స త్తి 4 గలిగించు వెరను 
ననిచినకృప మోన 4+ నాభు( డుల్ల మున 
నొనరి విఛారింపు + చుండ నావేళ 
నంతకంతకు వెలు... ... ...లలు 
వింతగా జం(దుండు + వెలవెలయాఆ 


గంతులుడక్కె.. జ€క్కని చకోరములు 
కంతుపూ విల్లును * గవిసెన నించెం. 
దబుచుగాం లు 4+ తలచూప క ణం గం 
దజంగి వెలుస గృహోం 6 తరదీపములను 
గలయం గుక్కు_టకంఠ 6 కావాళుల్‌ మొజసెం . 
బులుంగు లెల్లను బొరి "$ పొరి నెలుంగించెం 


86 


నవనాథచరి శ్ర 


బరిమళంబులు (గోల 4 (భనుయించు మధుప 
గరుదంచలంబుల 4+ గడలె తి సన్న 
గరువలి వీవంగ 4 భునదీర్థి కలను 
దరంగలన్‌ తూలికా 4 తల్పముల్‌ (గాల 
మెల జల్లనిగాలి * 'మేడలమిాంద 
నిలువున నొప్పు వె + న్నైలలబయ్లం 
దగుహాంస తూలికా 4 తల్పంబునందుం 
జిగురాకు .బోణుల $ జిగిమించుచున్న 
యురములు డాంకొని 46 యొ ల్లి యొండొరుల 
కరదండములు దల 4+ గడల నమర్సి 
ధమ్మిిల్ల బంధంబు + తగ వీడుపడలం 
దన్నులంబులచొక్కుు 6 తడంబడం గలసి 
విలసిల్లు నెరజాణ + విటుల గుండియలు 
రుళుకెక్క_ దూరుపు6 * జాయ గం వెక్కి 
లాగుగాం దీర్చిన + లత్తుక-రేఖ 
బాగున జిగిమించు + పవడంపుం దీగ 
జోక జేగురుపకై థ ేసాబగున రాగి 
శేకు చందమున 22ెం 4 (దైకన్నిర్లపుబరణి 
మూకుడు విధమున, 4. 

ఖీ మురువ్రనర్తామ్లు, 


గండగొడ్డలి నం + (గమమున నాత్మ 
వం జసలగల 4. వు రుస లిం దునకుం 
జారు వె! వె!భనలీల + సమకొన చేరి 

కోరి పట్టిన తోంపు + గొడుగన ముజీయు, 
శ్రీ య శ 4 చీదేవి చెవిని 
భాసిల్లు శకెంపుల 4+ పసిడి య్లాక్రనంగ 
నలిగి యనురులవై 4 కినదిమి పట్టి యును 
జలశాయి. చేసిన 4 థీ చ(కమా wine 
మలహరు కుడికన్ను + మహీవములె 
కలువలవెంపు జ 4+ క గావలకు సొంపు 
(వతముల చేవ కై 4 వల్యంబు (త్రోవ 
(కతువులయొప్పు ౩ చీ 4 క టిమూంశవిప్పు 


న్‌ స వత నం 
: టు అ 


ద్వితీయా శ్వాసము వ్ర 


తముుల చెచ్చునె + త్తీోములమెచ్చు 
Ba పూర్వ 4 + ధర మెక్కె_ నంత 
రాజమహేం[ద ధ $ రాత 'లేశ్వరుండు 
భూజననుతు.డై న + పుతు నారీతిం 

ప్ప శోధింపక + దండింపం బంటి 

నప్పం బొందించి ని 4 (దెంప జ్‌ ప్పడక 
యూరక నిట్టూర్పు + లొదవ దల్పమున 
నారాటమున వేంగు 4+ నంతకు. బారలి 
వెలయ మేల్కొ_నివచ్చు + విధమున వచ్చి 
నవలను మోజులగ్యలరేపు + వరుసగసల్ప 
వలయు కృత్యము నొక + వగగాంను సలిపి 
కొలువున కేతెంచి + కొండ వె (బడిన 
పరువడి నేదియు 6 బలుకక యున్న 
సరగున నగరిర 4+ తకు లేగుదెంచి 
తోరంపు మణుల దీ 4 పులు సందడింప 
సారంగధరుని భూ 6 షణములు తెచ్చి 
ముందట నిడి పాద + ములమోంద (వాలి 
యందంద యేడ్చుచు 4 నాకాశవాణి 
పలవించు రత్నాంగ్‌ + పట్లి ట్రై నూరార్చి 
పలికిన య్యో-కాశ్ట ఖీ పదతిం జెప్ప శ 
నిని వీస్థయంబున 4 వెజుంగు చి త్తమున 
తెట్టుముట్టాడంగం 4 దనమం[ తివరుల. 
జుట్టంబులను మహీ + నురులను దొరల: 
దనవెంటం గొంచు నం + తశిపురంబునకు. 
జనుదెంచి యాపాప 4 జాతి రప్పించి 
భూమిశ్వరుండు దీని 4 బుద్ధి ఛేదింప 
సామవాక్యంబులం + జన దని వెలుచ 
నదలించి కాదులే 4+ దనుచు నీకల్ల 
వాదలిపుచ్చగ నింకం + బోలదు నీకు 
నాకాశవాణి నీ + యటమటం బెల్ల 
డాశొని చెప్పంగం ఖీ దలవరుల్‌ "దెలియ 
వుని వచ్చి కొలు వెల్ల ఛీ విస్సాయం బంద 





నవనాథచరి శ్ర, 


దనకు. 'జెప్పిరి చెప్పు 4 తథ్య మింక న్న 
నొక్క_క (నుక్క_క 4 నుసలక భీతి 
దక్క-క్క తన దిట్ట + తనము దీపింప 
బలికెం జ్మతాంగి తాం + బన్నినమాయ 
తెలియ నీరా(తి 4 ॥ 
ర 4 త్నాంగి క 
దలవరులకుచెల్ల 6 + దగులంచ మిచ్చి 
తనతనూభవు బారి + తలలంగంజేసె 

నని (పియుం గను[బామి + యాకాశవాణి 
నొకటి గల్సీంచి దు రుక్షులు గొన్ని 
(పకటించి తనుం జంప $ బన్ని నయట్టి 
నాటకం బనుట మూ 4 నవనాథ నీకు 
చేట తెల్లంబు సం 4+ చేహంబులేదు 
కాకున్న రాతి యీ * గతిం బల్కి_నట్టి 
యాశకాశ వాణి మెం 4+ దరి” నేం డనుచు 
థా|తీశుతో నెదుర్‌ 4 .కాటించి నిలిచి 
చ్నితాంగి పలుకునా + చితంబులోన 
నాకాశవాణి యి 4 ట్లనియె నరేంద 
నీకుమారుని రూప 4 నిర్జితకంతు 
నతిమోహమున జెప్ప $ లార్చక చూచి 
బతిమాలి చి. తాంగి + భావసంభనుండు 
గడు వాండిచిగురాకుం. * గ _త్తిచేందాల్మి 
గడిబాలు?గాపింపం $ (గమ్ముజ రతికి 

జి త్తంబు లోపల. 4+ జీకాకుపజచు 

త త్తరంబునం బట్టం 4 దవుకించుటయును 
రతిబోణి నీవు మా +. రత్నాంగి నాటు 
మతిదప్పి యిట్లభి + మానంబు విడిచి 
పాపంబూగట్టుక థి వై డం జాలు. 
బోపొమ్మునుచుందోచి 4 పోయిన నలిగి 
కొనగో శ్లతోం జను + గుబ్బలు (వచ్చి 

కొని నీకు గణయకనె 4 క గుమారకుని 
చేంతగాం జూపి చే * సీన బ్లూమె లెల్ల 


kh పాఫంబుగట్టక. 


Na—12 


ద్వితీయా శ్యాసము 89 


నీ తలంపునం జాల 4+ నిజముగ నమ్మి 
కృపమాలి పగవాని 4 (క్రియ దప్పుచేసి 
యపరాధహీను ర 4 త్నాంగి తనూజు 
విములభూషణు నీతి + విమలచారితు 
వినుత గుణాభారు + వీతకళంకుం 

బట్టి కోయించి యీ 4+ పాపంబు వెంట 
నట్టుకొంటివి పల్క_6 * గాదు నీతోడ 
నస్‌ యూరకుండిన 6 నధిపుం డుల్ల మున 
మునుంగం గప్పిన శోక + మున మూర్భనొంది 
తెలిసి గౌబ్బున నుప్ప 4 తిల్లెడు 'బాప్ప 
జలములు కన్నుల 4 జరజర(దొరుంగ 
నాపాఫ్రజాతి. చి + (తాంగి పీవీంచి 
కోపాగ్ని ముది దరి + కొనంగ నిట్లనియె 
నిను. బట్ట నాపట్టి థీ నిర్శలచరితు 
వనధిగంభీరుని 4 “పంశవిస్తారుం 
గులనగధీరుని 4 గురుభ "కినిరతు 
నలఘు తేజోధను 4+ డగు భాగ్యవంతుం 
బరమేశువరమున. 4 బడసినయట్టి 
పురుషరత్నము దగ: + బోనాడుకొంటి 
నాలీమాటలు చెవి 4 నాలీంచి జగతి 
నాలీలంగోయించె + ననుచు భూజనులు 
తను యమ. టం ఖీ ము 
న శానట్టి | + పాపంబు దన్ను 
(బాపించే నారక్ష + పంకానంగూలం. 
బాలైతి నని పల్కు $ పార్థి వం్యద్రునకుం 
బోలుపొందుగ మది 4 బొంక నోరార 
చే యుపాయములేక + నిల గాల్యివేల్‌ 
(వాయుచుండి కన నెలి 4 వాది చి తాంగిం 
చాతొాళపవివరంబు 4 పగిది నెంతయును 
లోతు మోజీన నూతి + లోనం (దోయించి 
నిగుడ శో కాగ్నుులు 4+ నిండుమునమున 
జగతివై  బొరలుచు 46 సారంగధరుని 


90 


నవనాథ చరి త్ర, 


"తెలివియు రూపంబు. + చేజంబు గుణము 
బలుమాటబు వేర్కొని * పలవింపుచున్న 
క్రీతినాభునకు మతి 4+ జతనురమంతి 
మతిమంతు. డనుమం([తి 46 మణియు ని ట్లునియె 
మనుజేశ యిట్లుండ + మానంబు6 దొరంగి 
చనున నీ వీగతి + సంతాపమొంద. 

బాయక చేసిన 4+ పనికి రోదనము 

చీయుట గతజల + సేతుబంధనము 

నీకు లోకములోన 4+ నింద రావలసి 
చేకాననై తివి 4 చెప్పి నబుద్ధి 
పరమేశువరమున( 4 బడసినయట్టి 
పరనుపుణ్యుం డగు 4 భ_కృవత్సలుండు 
ధరణీశ సారంగ + ధరుం జేల పహనిం 
భారయు శుభంబులు + నెందు నయ్యనఘు 
ననవుండు భూపాలు( + డా మతిమంతుం 
గనుంగొని నీ వన్ని $ గతుల. గార్యంబు 
పుట్ట జెప్పగ( బాప + మును బోల్చనై తిం 
బట్టి నూరక వెస 4 బట్టి కోయించి 

తింక నానేరమి $ కింక నిజ్హింకు 


లింక నేటికి. బర + మేశ్యరుకృపను 
జావకుండినం జూలు 4+ సారంగధరుని 
-వేవేగం గొనివచ్చి + వెజ్జుల బెట్టి 
ముడమార నిచ్చలు + మోళ్లు గావించి 
(బదికించుకొని వానిం $ బట్టంబుగట్టి 
నెట్టన నేగుదు 4+ నేం దపంబునకు 

ననుచు భూావిభు(డు ర + త్నాంగియు జాను 
దనబంధుజనులతోం. + దడయక కదలి 
నగరరకుకులు ముం 4+ దర దోంవం జూప 
బొగులుచుందానటు + వోయి కకైదుర 
దళముగా నెత్తుటం + దడిసిన వధ 
శీలమిోాంద6 (దెంచివే *సి మునున్న య్లై 
పడియున్న పదములు 4+ బాణిపద్మ్శుములుం 


ద్వితీయాశ్వాసము 91 


బొడగాంచి నందను 4+ బొడగాన లేక 
కడుపు భుగల్పన * గడం శోకాన్ని 
నడలుచు హో ప్రత్త + హో పుత్త) యనుచు 
నామహీశుండును ర + త్నాంగిదేవియును 
భూమివె (బడి మూర్భం + బూంది యొక్కి_౦త 
తడవ్రుకుందెలిసి సుం + దరియును దాను 
నడుగులు తడ(బడ + న(శ్రులు రాల . 
నాపొంత పొదరిండ్ల + నచ్చటితరుల 
నేపార గిరులను 4+ నెలమిం గొలతుల. 
బొదల నెలుంగ త్తి $ పుత్తుంనిం జీరి 
వెదకుచు నోలతా 4 బృందంబులార ! 
కరులార ! గిరులార ! * ఖగపం కులార! 
తరులార ! హారులార ! 4+ తొపసులార! 
కాన శే మాపుత్తుం( + గచులా ప్పతేజు 
గానే మాపట్టిం 4 గాంతామనోజుం 
గానే ను థీ గల్గమదూరుం 
గానశే మాసూను 4+ గనకా(దిథీరు 
ననియని విభాంతు + లై నోళ్లు నొవ్వం 
దనువ్రులు చెవురింప6 + దనరు వారలకు 
సటిపట్టు 'లెగయంగం + గుత్తుక లెండ 
నురలుచుం (గువ్మురి .4 షమ య చాను 
జను దెంచి యాకర 6 చరణఖండములు 
తనయురంబునం జేర్చి $ ధరణీశ్వరుండు 


వివిధభకీగులం (బలా + పించుచు నుండె 
అవి దాను గైకొని 4 యారాజు దేవి 
మక్కు_వనెక్కొ_న + నాటిమాటికిని 
(గ్రక్కున నక్కున + గదియించుకొనుచుం 
గొడుకు జిట్టాడింపం 4 గోరి ని న్నెలమి 
నడుగిడు మనెడి నీ *$యడుగు లి వయ 
తటుకున రమ్ము నా + తండి నీ వనుచుః 
జిటికెలు వెట్టు నీ 4 చేతు లి నయ్య 
ఒత్తి నా చన్నిచ్చి + యోామనమేని 


1. గురుపెటు. 
ఉం 


92 





1. సెందొ, 


నవనాథ చరి త్ర, 


నెత్తురా యీ (క్రొత్త + నెక్తు రోయన్న 
తావి మించినపుప్ప + తేలంబు లంటు 

నీ వెం(టుకలు నేడు 4 నేలపై గల సెం 
'బేద కై నను బుట్టి 4 "వ క్కేంండ్లు మనక 
మేదినీశునకు జ + నించి (పాయమున 
మహిత సా[మాజ్య సం 4+ దలకు. బాసి 
గహనంబులోన నీ 4 గతిం జావవలసె 
మునుపు నిక్క_ము జెప్ప 4 ముడింగ్‌ తా నుండి 
వనుక దా నశరీరి 4 వినువీధినుండి 
పలుకుకండిన నేవి 4+ పలికిన నేమి 
చలమున నిను. గోసి 46 చంపినమోంద. 
బలుకుపంతము చెల్లు 4 బడిగ6 జి తాంగి 
కులభూషణుని నిన్ను ఢి గోసి వేయిం చెం 
జావకుండిన నేమి 4 చచ్చిన నేమి 

నవావిరి తన కూరి + వనితమాటలకుం 
దటీంగించినట్టి నీ 4 తండి నీవెంట. 
దణీమి వచ్చుట యని 4 దాంగితో కాక 
కడిమి వాల్మెకములు 4+ గజచి యొంజెడకు 
వడి. గొనిపోయెనో 46 వనభూమిలో నం 
గడుభయంకరలీల 4 (గాలుభాతములు 
మిడుకకుండగ బట్టి + (మిం7నో "కాక 
తక్క_క పని దీర్చి. + తేలవరుల్‌ నిన్ను 
నొక్క_ని డించి పో + వుటయు ఖితిల్లి 
వాపోవ6 గరుణించి 4 వచ్చి ని న్నెలమిం 
జేపట్టి _బతుకం బో + షించెద ననుచు 
ఫఘనపుణ్యుం డెవ్వండు $ గైకొని చనెనొ 
తనయ ని న్నెటువలెం 4+ దడయక మటుతు 
నీయొప్పు నీరూపు + నీ విలానంబు 

సీ యొప్పు నీవొప్పు + నీరాజనంబు 

నీదు నెయ్యంబును + నీ వినయంబు 
నీదుచారి(తంబు 4+ నెటువలె ముజుతు 
ననుచు రత్నాంగి బి; ట్రడల భూవిభుండు 


ద్వితీయా శ్వాసము 98 


వినువారి కేడ్పురా + విలపింపం దొడంగె 
'నేవుని పు పు_త్తృక థీ యేడ్తురా పాప 

మే మని తలపోతు థీ నక్కడం బోయి 

కే మని ననుందూటి + తెం దున్నవాండ 
చే మాడ్కి_ నిటువత్తు + వెన్నండు చూతు 
నామహాబేవుని + నమృతాంశుధరుని 
రామావిలాసాభి 46 రామవానూం౦గు 
సేవించి శ్రీ విల + సిల్లం గన్నట్టి 
జీవతాసము నిన్ను. + దెలివి పోకాడి 
నిందించి మతినుంతు 1 నీతిమార్షంబు 
ఫొందునం బోక దుర్‌ +బుద్ధిని నట్టి 
కొఅుగామి చేసి లో + కులు నన్వనైై నం 
గాలువి గడ్సున నుంచు 4 కొనల. బాలై తి 
దప్పును నొప్పును + దరువాతం దెలిసి 
చెప్పుద మని యొక్క. + చెజ నుంచనై తిం 
బట్టి కట్టింపక 4 పారిపో బెదరు 
పుట్టించుగతిం దల ౪ పోయలేనై తిం 

చాదు చాలక వేగ 4+ పడి పని ద్‌ర్పు 

నా దురాత్యుని జెందు + సాపద లన్న 


నీతివాక్యము మది 4 నిలుపలే నై తి 
నాతల “తగటాతె 4 నా తెల్ఫియణంయా 
నిందును నందు న 4+ నేక సౌఖ్యములు 
పొందించునుతు లందు. $ బుట్టరుగాక 
జగమున నిమిషార్థ ఖీ సౌఖ్యంబు లొసంగు 
వుగువ అెందు6 గలరు 4 వుదిం దలవోయ 
నని విచారింప లే 4 నైతి నా కింక 


జనునె ముందట. గూడు 4+ చవి యని కుడువ 
నీరజహిత తేజ + నీవు లేనట్టి 

యీ రాజ్య మేటికి * నీతను వేల 

విడుతుం (బాణము లని + (చేగై నగుండు 
ముడం గట్టుకొనిలోంతు + మోటిన నదికి 
మకరభోజనముగా 4 మనుజేశుం డరుగ 
నకలంకగతిం బక్కె_ * నాకాశ వాణి 


94 


వ 


ఓహోో నశేం[ద నీ * కుచితమే యిట్టి 
సాహసం బొనరింప 4 జం[ద శేఖరుని 
నందను. డగు మోన $ నాథునియొద్ద( 
బొందొ౧ద నిపుడు మో ౪ పుత్తుం. డున్నా(డు 
చిరతరంబుగ చేహా 4 సిద్దియు మున్ను 
కరచరణోత్ప త్తి 4 నలుగు నాతనికిం 
బరితాప ముడింగి ని + పట్టణంబునకు 
నరుగు భూవర యన్సు 4 నందటు వినగం 
బలికిన శోకంబు 4+ పాసి రారాజ 
తిలకంబు రత్నాంగి + చేవియు నంత 
వారు బురమునకు 4 వచ్చి రాపిభు(డు 
కోరి నగరమేలు + కొనుచుండి నంత 

నట మోానసాభుండు 4+ నా కుమారకుని( 
బటువుగా నొకమంచె 4+ వై (దగ నుంచి 
గోపాలకుండు భ్‌ కిం 4 గొనియిచ్చు చున్న 
యాపాలు వోయుచు 4+ నతని క ధ్యాత్ము 
విద్యోప దేశంబు 4 వెలయ గావింప 
నుద్యుక్తుం డౌచు రా 4 ని 
నను న్రెంద సిద్ధాస + నాసీనుం జేసి 
యనుతుర్యయోగంబు + లం దంగములును 
నందలి'బేవత 4+ లాగణంబులును 

బొంద నాస్పర్శముల్‌ + వొసలో నెర్డి ౦ప 
నాగురునాభు వా 4 కరముల జి త్రమున 
బాగుగా నిలిపి యా 4+ పగిది (బవీణుం 
జై యోగ సాఖ్యంబు + లందుచు నుండె 
నాయోగిముఖ్యుండు 4 నట్ట యుండంగను 
గొనకొని యాలీలం + గొంతకాలంబు 
పనిచిన మంచెవై $ పట్ట సారమున 
యోగసవమాూాధిం చా 4+ నొయ్యనం దెలిసి 
వేగంజె ఛారుణీ + విభుతనూజునకుః 
గరచరణోత్ప త్తిం * గలిగింపంజేయ 
స్థిరముగా నూర ఏదృ 4 పేయు నిలికింపం 
జక్క_గా నిలిచిన 4 జయ్యన మోాంద 


ద్వితీయా శ్వాసము ర్‌ 


నొక్క_గుం జెగయంగ 4 నువ్వున వైచి 
యదియె చూడుము నీవ 4 నందలిచూపు 
వదలిన శిరమువై 4 నడింబడు ననుడు 
నామాపు మరలింప 4+ నాత్మలో వెజచి 
రాచూలి యోగమా 4 ర్లమున నుండంగను 
బదపడి యాతని 4 భాగ్యంబుక కతన 
ముదమార నాలుగు 4 మొండ్డులయందుం 
గరపదంబులయందు. + గనుపించుమొలక 
లలరి కొమో్యానులు + నల్ల నే వచ్చి 
లలితాం[ ఘికరయుగ 4 ళంబుల(వే శ్థం 
బరగగోళ్లును శెంట + బది విస్తరించి 
నాండునాటికి. జాల 46 నయమెక్కి. వచ్చు 
పోండిమి కానాథ 4 ముఖ్యుం డుల్లమున 
ముద ముంది యతనికి 46 ముక్కొ_౦టిక రుణం 
బదకరాంబుజము లు 4 దృవమంది మించి 


కడిందిమైంం దొల్లిటి + కంకును మంచి 
యొడిక మై వ్యనహోార థీ యోాగ్యమై యుండ 
జేయుదు నని మంది + శిల బాయం దీసి 
కాయజారాతికి. 46 గడుభ కి (మొక్కి. 
యాతని నిలమోంద € నల్లన దించి 

చేతులు చంకల + జెలువ్రైెంద (పచ్చి 

పట్టి మెల్ల నె యొత్తి$ పాదము లుర్వి 
మెట్టింప 3 ఛై.ర్భంబు + మిగుల రానుతుండు 
లాగుగా నూంది మెళ4ల్లనె నడుపాడ 


నాగతిం బూన హా 4 చన 
దనచేతి దండ మూం + తగ నిచ్చి నడువ 
బనుపుచు నిజగుహా + భవనంబులోనం 
బనుపడ నడిపించి * పదపడి వెడలి 

చని కొంతదనవ్వు దాం + జరియింపం జేసి 
కరుణించి యతనికి $ గలసిద్దు లెల్ల 
నరుదుగా నొసంగి క థీ తోస్ధనింజేె 
నయమెక్కి_ ముండ్రను థీ నాల్మింటియందు 
నయముగ రంగవ + ర్లంబులై "మొల చెం 


96 


నవనాథ చరి త్ర, 


గరములు. బదములుం + గమునీయలీల 
నెరుపులై 1 యున్నజా + జెటింగి యాతనికి 
నరుదార చౌరంగి + యనునామ మొసంగి 
మరి వాని కట్ల నె థీ మే స్రం(దు డేలమి( 
దనయ నేమాల్యవం 4 తంబున కింక 
జనియెద నామహో $ శ లంబునందు 
దీవించు నతిచిత 4 దివ్యావధములు 
చేపడు మాకు చె 4 చచ్సెరం నింక వినుము 
గురుభక్తి నిరతుండు 4+ గోపాలుం డతని 
చెరవార శమ్యం గా + ఏంపు చిత్తమున. 
దలపోసి నీకు ని 4 త్వంబునుం బాలు 
వలె నెడచేయక్‌ 4 వలసి యిన్నాళ్లు 

పాలు నిచ్చలుం బోసి + పాటించె నింత 
కాలంబు మనల న $ క్కబు నెక్కొనంగ 


యోగిత్వ మతనికి 4 నొనరింపవలయు 
నాగుణోన్నతునకు 4 సాలన్య ముడింగి 
నిడివిగా నుండక $ నెమించినట్ల 
కడు'లెస్సగా నుండు 4 గతియయ్యె సని 
యిముు నీయుపదేశ 46 మెలయ నాతనికి 
సమ్ముదం బొదవ మా + శొననంబునను 
అను చుండ. జను దెంచి 46 యావ్రలపాలు 
గొనుచు నచ్చోటికి + గోపాలకుండు 
వచ్చి దము లిచ్చి ఉ వరుస pe 
చెచ్చెర భ_క్టీని + ల్సిన వానిమోాందం 
గరుణామృతము నిండ 4 కడకంటిచూపు 
పరగించి పలికె నా + పరమయోగీందుం 
జామహితాత్మువెం + పంద నౌవధము 
లానూల్యవంతంబు + నందు నిదించు€ 
గానమా కచటికిం 46 గదలంగనలయు 
మానక నీ ఏంక 4 వూకిట తెచ్చు 
పాలు నిచ్చలుంబోసి థీ పరితృ ప్తి (జేసి 
మేలుగా సవరింపు + మో వమమ్ముంబోలి 


“oA, 


ద్వితీయాశ్వాసము 97 


యనుచు జౌరంగిని 46 నప్పనసేసి 
మనమార మేము (క + మ్ముజ వచ్చినీకు 
వినుత యోగాభ్యాస 4 విధమెల్లం దెలివీ 
తనుసిద్ధియును నిచ్చి * ధన్యుం జేసెదము 
మసలక చనుదేర 4+ మా కబ్బకున్న 
నెన౫ నీ కుపదేశ 4 మిచ్చు. జెరంగి 
నేవింపు మితని ను * సిరభ క్రి ననుచు 
"వేవేగం బశువాలు 4 ఏీడా_ల్సి యంత 


ఉ 968 9s ౪౫4 తతత ఈ అఆ అత 


ఫొలుచులాతపుంగోలం * బుటికయుం బూని 
తలంపునెత్తము లోనం + దరుణేందుమాళి 
నిలిపి (మొక్కు_చు గుహో + నిలయంబు వెడలి 
చని పురంబులు నూళ్లు థీ శ బరులయిండ్లు 
వనములు నదులును 4+ వర శే లములును 
బొలుచు తీర్థములును థీ బుణ్యాశ 9 నుములు 
నెలమితో. జూచుచు 4 నేగి ముందటను 


గనియె మే న్చం(దుండు ఖీ ఫఘనరత్నశ్చంగ 
జనితవ జాళీల శీ సద్దిగంతరము 
గమనీయకందర్ప + కన్యకా కేళి 

సముచిత నిర్మల 6 చందకాంతమును 
ఘునదంతిహాతిసింహ 4+ ఖరనఖోత్పాత 
వినుతముక్తావళీ + విశదదంతమును 
అమితశాఖామృగ 4 వ్యాధూతవృతు. 
సునుహితశిఖర వి 46 [శుతలతాంతమును 
సనుుఖకిన్నర + జన దార రచిత 
మన్మథోదంతంబు 4 మాల్యవంతంబు 

కని డాయం జని కాతు 4 కంబు చిత్తమున 
నెనయంగ నన్నగ + మెక్కు_చో నందు 
మును దపమున్న స 4 న్ఫునులు మోదంబు 
మనమున బెనంగొన 4+ మనసిజాంతకుని 
నందనుండగు మోన + నాథుండు నచ్చె 
నిందుల కాయోగి 46 కెదురుగా నేగి 
పొడగందు మనుచు గుం * పులుగూడి నచ్చి 


Na—13 


98 


నవనాథ చరి త్ర 


తడయక దర్శించి + తగ సన్నుతించి 
ముకుళితహా స్తులైె + ముందట నున్న 
సకలమునీం[ దుల. + జిల్ల (గాం జూచి 
పొందొందం గాగిటం * బొందించి వారి 
నందలుం గుశలంబు + లడిగి యాశై ల 


మెలమి వారును దాను 4+ నెక్కి. యా మింద 
వెలయు హోమాగ్నలు + వేదనాదములు 
పరపుగా. దీర్చిన + పర శాలలును 

సరసకిన్న రవభూూ 4 చతురగానములు 

కలకంఠ శారికా 4+ కల ఏక కీర 

కొలక లంబులు గల్లీ 4 కాయలంబువుల 
బాగుగాం బరిపక్య + ఫలముల చేత 

పీంగు వృతుంబులు 4 విలసిల్లుచున్న 


'వనముల నభినవ 4+ వనజనునోజ 


వనజాకరంబులు 4+ వరునగం గనుచు 


వినతుల తాపనుల్‌ + వెలయంగం్డ దెచ్చి 
తన క్రిచ్చునర్భ ని పా 4 ద్యములు గ కొను*స 
నాయాయిఠావుల 4+ నతిభ క్రిం దనకు 
జోయు బ్య హార + ముల. దృప్పుండగుచు 
వారి వీడ్కొని చని 4+ వలసిన మందు 
లారం గైకొని యమ్మ ఖీ హో ద్కివై నొక్క. 
గుహ నివాసముచేసి 4+ కొని వసీయించి 
మహిత యోగానంద $ మగ్నుంజై యుండె, 
నంతలో నచ్చట 4+ నా చవురంగి 
సంతసంబున నిజ 4 చరణవా_స్థములు 

ఒడిక మై వ్యవహార థీ యోగ్యంబు లై నం 
దడయక గుహా వెల్లి థీ తత్సమిపమునం 
డెరువరుల్‌ వచ్చెడి 4 లెరువున నొక [ా 
పరవై న ఉాతివై6 4 బరగం గూర్చున్న 
తతి న నొక్క_ వె వైళ్యుం డు * _త్తముండు మిర్గముల 


_వెజీకలు త్రో తోవగాం + చెక్కు నొంపోవం న 


గని యివి సట వె + క్కడి కేగుచున్న 
వనుచుం జౌరంగి త 4 న్నడిగిన వాండు 


ద్వితీయాశ్వాసము 99 


సుంకరియనుభీతి + (నుక్కి- నేర్చునను 

బొంకి తప్పించుక + పోద మటంచు 
నవి జొన్న లనుటయు 4 నట్టుగా నాత్మం 
దవిలి తలంపం జి * (త్రముగ నా వెటిక 
లందలి మిరియంబు + లవి జొన్నలై నం 
బొందుగా జని యొక్క * పురమును జొచ్చి 
వచ్చి యా మూటలు $ వడి విడ్చి చూచి 


యచ్చెరువడి బొంకు 4+ నాత్మ నూహించి 
యూాటుక పుణ్యుని + నొగి స్తుంక _రనుచు 
'మొజుగి పల్కిన మాకు 6 మోసంబుకతన 
నీచేటు పుళ్లైను + నింక. నీ వెజీక 
లాచక్క_టికి గొంచు 4+ నరిగి యాఘనుని 
దగ గాంచియాత ప్పు + దయ మోబు( గావ 
దిగదిగ నొగిని (బా $ ర్థించెద ననుచు. 
జెటిక లెత్తించి యా 4+ బేహోరి చనిన 
నుజీయు. వౌరంగియు 4+ మజీ యివి యేటి 
వనిన వాండును మిరి 4 యమ్ముల వెజిక 


లని నిజమాడిన 4 నాన ముఖ్యుల 

డప్పుడు తననుది 4 నట్లుగా దలంపం 
జెప్ప నచ్చెరువుగాం ఖీ 'జెచ్చెరం జొన్న 
లన్నియు మిరియంబు 4 ఛై తొ ల్లియట్ల 
యున్న వ_ర్ల్వకులును + నొగిం దవములోన 
జతికలమూటలు 1 వెడవై. చి చూచి 
"వెజు గంది వచ్చి యా థీ విమలాతుునకును 
ముదమునం. జాంగిలి 4 (మొక్కి నీవాక్య 
మది 'దేవతావాక్య 4+ మనుచు నత్తైజంగు 
వివరంబుగాం జేప్పి * వీడొని చనిన 
సవర నె నై_చాక్సిద్ది + చౌరంగి తనకు. 

గల్లుట యతి త 4 క్కటిసిద్ధు లెల్లం 
గలిగి నటంచుం దా $ తు(తియుం డగుచు 
చేసినపంతము 4 జెజచీ గర్భమున 

నా సమాపంబున 4* నరుదుగా. నిత్య. 
తీపుమించినపాలం + దృ స్తునిం జేసి 


100 





నవనాథ చరి త్‌ 
చేపట్టి తన్ను. బో 4 వీంచినయట్టి 
గోపాలకునిం దన 4 గురునివాక్యమును 
(దోపునూకుఢుం జేసి థీ త్‌ ల్లి మే వందు 
డరిగిన తోవ దొ 4 నదులు నదులు. 
బురనులుబేశముల్‌ 4 పుణ్యలిర్ధములుం 
జూచుచు! బోవనా 4 సు దైఖుంగ మిని 
డాచేత దుగ్భభాం 4 డంబు “ధరించి 
గోపాలకుండు వచ్చి * గుహూవాత నిలిచి 
యాపాలకుండ గు 4 హోంతరముునకు, 
జావిన. దొల్లిటి + జాడం గ గ కొంట 


దోంపకయున్న నం ౪ దుకుం జనం జొచ్చి 
యాందటం. జౌరంగి 4 నరసి లేకున్న 

వేదన బాొందుచు ౪ చెలికి శతేంచె 
నాగుహూ కవ్వుల * నాగుండ్రమిోాంద 
లాల బజెలం బ$ బ్రముల లోయలను 
గలయంగ వెతకుచుం + గడు చెలులా త్తి 
పలుమాటు బిలుచుచుం $ బర్వినవగలఈ 
దనలోన నిట్లని + తలపోయం దొడంగం 
గొనకోని నను బిల్లీ 4 గురు డొప్పగించి 
చనినది మొదలుని 4 చ్చలు దుగ్ధములను 
మునుపటివ ఆ దెచ్చి 4+ ముదమున నాన 
గైకొన కిప్పు డె*క్కడి కే7 నొక్కొ 
వైకొని మృగములు + పట్టి పాణములు 
గొనియెనొ కొనిపోయి + [కూరచానవులు 
దునువుభూతంబులు * తొడింటడం దినెనొ 
"తెరువు దస్పెనొ" చెక్కు. 4 దిక్కుల నిట్లు 
పరికించి చూచి యే 4 పట్టున నైనం 
జౌరంగి గాన నీ * చంద “మెట్టదయొ 
ఛారుణి తోయంబు 4 దవానవాయున్రులు 
దివియును జం(దుండు * దిననాయకుండు 
థివుడు వాగస్ధవుండు రా 4+ జీవలోచనుండు 
సాథీగా గురు వని 6 ఛారంగిం గాలుతు 


వా. 





Tle వానిద్యా 


ద్వితీయాశ్వాసము 101 


దతత నిన్నె కా * తలం చెద ననుచు 

నొదవు శ్లోకము నిల్ల 4 నోపకవముజీయు 
కేనదవదపడుచచు. ని. 4 ట్లనియెం జౌరంగి 

నుటువక గురునాథు + నూజుగా నిన్ను 

నజ లేక తలంపుదు 46 ననవరతంబు 

లేదు నాయెడందప్పు 4+ లేశమవూ[ తంబు 
'మోదంయబు మోణ నే 46 మును చేసినట్టి 
.పొరవేమి యని చిన్నం 6 బోయిన మ ప 
దొరల ఛభాప్పములువై 6 * దొరల గోపకుండు 


విసిగి చౌరంగిని * వెదకుట మూని 
మసలక చనియు. దా + నుందలోపలికి 
గోపాలకులం బిల్సీ + గోవులవముందం 

జూపి యప నం జేసి $ (నుక్కక వావ 
సవకట్టియ. గడు వి 4 సరించి జాలి 
గుములుచు దానుండు € గుడి సెలోపలను 
నించుక కను మాయు 4+ నెడ మోననాభథు 
డంచితంబుగ6 గల 4 నరుదెంచి పలికె 
జావ నేటికి బుత్త్త + చౌరంగి వచ్చె 
నూావసించిన యట్టి ¢ మాల్యవంతేమున 
కనిన మేల్క_ని గురుం * గని వెజుంగంది 
తనమది నిల్సి స + దృ కీతో (మొక్కి 
మటునాండు తాం జని 4 మత్స ఫ్ర నౌథుండు 
గుజుకొని వసియించు 4+ గుహూవాత నిండ. 
బెనురాళ్లం దెశ్టైగాం + బెట్టి చాలించి 


చనక నిశ్చలభ క్తి * జనుదెంచి యరసీ 
పోవుచు నిహపరం 4+ బుల (శీ గురుండు 
దైవంబు భావింప + దన కనుచుండే 
నంత జౌరంగియు 4 "నమ్యాల్య వంత 
'చెంతను వడ యెండ 4 చే దప్పి గదిసి 
'వెరవార జలములు 4 ష్‌. జోయి 
. సరసిజ కుముద వి + సారంబు చక 
సారస హంస (ప 46 చారంబు పంక 





1. చెదవడిఃనిట్లని. 2 గియుమాల్య చంతంబు చేరువ యెండవడచే. | 


102 





నవనాథ చరి త్రి 


దూరంబు వాసనా 4+ తులితపానీయ 
పూరంబు పుష్పిత + భూరు హోదార 
తీరంబు నుల్లస + ద్వీచి వితాన 
సారంబు నై నకా $ సారంబు6 గనియె. 


కని నునంబునం గౌతు $ కంబు సిదింపం 


జనంజొచ్చి చయ్యన( 4 జె రంగి వోణి 
కములపుటంబున * గమలముల్‌ నించి 
తిమిరికొన్నను దప్పి + తీఖకయున్నం 

దను. బొడగాంచిన 4 దవ్వులం దొలంగి 
చనుమృగపత్నీసం + చయము వీవీంచి 


యరుగుచు నంత స్త వాీిక రభూజంబు 
చలిత శాఖోచ్చాయ థీ జడీగొను చున్న 
సై కతస్థలిం బథి + [శవ మెల్ల ది 
చేకొని శయనించి + చిత్తంబు నలర 
నంచితలీల ళా 4 ఖా[గంబు లందు 
సంచరించెడి శుక + శారికా బరి 

కలపిక కలకంఠ 4 క లక లధ్యనులు 
పలుమాటు వీనుల 4+ పండుతై పొలయ 
వినుచు నుఖంబున్న $ వేళ నహీం(ద్రుం 
డొనర నచ్చటి కొక్క_ 4 డొయ్యన వచ్చి 
తీరపాదప మెక్కి 4+ తిరముగా దాని 
తోరంపు గొమ్ములం 4 దోశందాం జుట్టి 
జలపానతృప్ల నా + సరసిలోపలికిం 

దల చాచి తోయంబు + (తాగునయ్యెడను 
నెగ డందులోనుండి + నిగిడి యాపాము 
దగులంబట్టిన నది 4 తల్లడపడంగ 
నుదగొముుతోనంటం + | జుట్టినతోశ 
వదలక తివుపాము 4 వడిమింద నెగడు 
కడివించైం దివియవృ + తము వేళ్లతోడం 
దొడిబడం జెకలి త ఖీ తోయం బులందు 
భోరున బుగ్గలు $ వుడముంగ ముని 





1. ఇటనన్వయము నరిగానెయున్నది కాని యొకపావము లు ప్ప్రమెనట్లున్న ది. 
| ఎండి 00౧ క 
ట్స సహాకార భూజంబు జరిత 24 బలిం 


ద్వితీయాశ్వాసము 108 


నారీతి సిద్దుడు + నాజల్బగహను 
బలిమికి నోశ్చర్య థీ పడు నంతలోన,. 
గలుషీంచి న్మ్ష ము + గంవింప6 గజుచి 
విడుపించుకొని పాము 4 వృతంబుతోను 
వడిం బేలి మోందికి 4 వచ్చె న_త్తరువు 
వదలి చయ్యన నం జని 4 వదలని యలంత 
నొదుంగయసచు నొక కాష్ట థీ మొయ్యానం గ్‌ అళ 
కొనివచ్చునాండు న + క్కు_జము మూలంబు 
దప్పికిం జనుదెంచి 6 తగుజలం బాను 
నప్పుడు మిగుల దా 4 నాం కొన్నదగుట 
నొదుంగసచు దానిని 4 నయ్యనం గదిసి 
యదరంటం బ్లు న $ ల్లప్పుడు పాము. 
గదిసియుం చౌరంగి * కరుణ దీవీంప 
మొదల వృతము నిల్స 4 మోపిన కాస్టు 
మక్క_జంబునం దెచ్చి 4 యాపాముబొట్ట 
వక్క_-లమోపిన 4 వడింగాడి పొదలి 
సైకమెైె మెబుంగారు 4 సంది గొం దెటు 
రాకుండె నప్పు డా + రట మెల్ల మాని 
పఫణినాథుం డొ'య్యనం 4+ బడగెత్తి నిక్కి 
ఖణి మాజి చౌరంగం 4 గనుంగొని పలికె 
ననఘాత్శ మో రెవ్వ + రయ్య నేడే మొ 
పనికింగా నిచటికే + పగిది వచ్చితిరి 
ననుంజావకుండం (బా 46 ణఇములు గాచితిరి 
మనిపీన తెజుంగు స 4 మ్నుతిం se po 
ననిన చౌరంగియ 4 య్యహికులో_త్తము తము ముకు 


విను మని పలికిన 4 వ్విధ న 
సరసిజాసన పాక్‌ + శాసన (ప్రముఖ 
నురగణనుకుట భా 46 సురముణి కిరణ 
బృందరంజితపాద $ వీళు!డై మెణియు 

క్ర ౦దర్పసంహరు థీ గా రాపుంబట్టి 
మోననాథుం డను 4+ మేటి న్‌ నకు 


ననన మ మద నామం. 
1. వండు. దె. 
శి కానా 


104 


నవనాథ చరి త్రై 


నేను శిష్యుండ ధర + ణీపతిసుతుండ 
నహినాథ చౌరంగి 6 యనెడి సిద్దుండను 
మహిమ బెంపొందిన 4 మద్దురుబేవుం 
డీనాల్యవంతే మ + హీధరమందు 
శేనుంబుమోొోణు వ 4+ సీంచి యున్నా (డు 
వారలదివ్యాం(ఫీ + వనజంబు లక్ధి 

చేరి కొ'ల్నెద నను 4+ చింత నున్నా డం 
గడు దప్పిగొని యుద 4+ కంబులు (గోల 


నెడపక మడుంగున 4+ కేతెంచి జలము 
నిమ్ముల([చావి నే 4 నీ చెట్టునీడ 

నెమ్మది వసియించి + నీ విధం జెల్ల 
గనుచుంటి నని తన 4+ కథ లొప్పం జెప్పి 
కొనుమిడె నీవుగై + కోం దెచ్చినట్టి 

మందు చక్కని దని 4+ మసలక యిచ్చె 
జెందంబునందు బౌ $ టిల్లు మూాదమున 
నతనితో నురగ మి + ట్లనియె భూ తేశు 
సుతుండై న మక్స్యేం(ద + సూనుండ వగుటం 
జనంగాను మిత్తు నీ + సంధానకరణి 
ననుచు జౌరంగికి 46 నాపథధం బొసలి 
మణతియు ని ట్లనియెను థీ మ ల్ప్యేర్యదుం జూడు 
నటిమెడు ముదము నా + యంతరంగమున. 
డెలుపును యది యేమి 4+ తెజు6 గన్న. దొల్లీ 
తలపోయనొక్క గం 4 ధర్వుం డనేను 
శాపకారణమున + సర్పవేవంబు 

చేపార గైకొని +4ఉయి టున్న వాడ 
నమ్మహాత్తునిం జూచి + నప్పుడే తనకు 
ముమ్మరంబగు శాప 4 మూాతుంబు గలుగుం 
(గచ్చర సంఛాన 4+ కరణి నీ కిప్పు 

డిచ్చితి నిచ్చెద ఖీ నిశదినితోడ 

మందులు మో రిందు 6 మరలిమే లేరం 
బూందుగా నట వేగం * బోయి రమ్మనుచుః 
వినయ మొప్పంగం బాము + వీడ్కొని వేగం 
జనియె నచ్చటు వాసి $ చారంగినాథుం 


Na— 14 


ద్వితీయాశ్వాసము 105 


డరిగి ముందట. గాంచె; నానూల్యవంత 
ధరణీధరమును నం + తట దుగ్ధవంత 
వరసరోవరఫ్లుల్ల + వనజాతజాత 
పరివుళంబులు మును 4 పడా గానుకిచ్చి 
తవిలి సేవింప మో దము విరాజు6 జూపీ 
చవురంగివై వీచె. + జల్లని గాలి 

యతం డప్పు డాకైల 4 మల్లన నెక్కి 
నుతి కెక్కుచున్న స * నుని నివాసముల 
కరిగి జగత్పూజ్యు + డగుమోననాథు 
చరణపద్యంబులు 4 సద్భక్తి: గోలిచి 
(బదుకుసిద్ధుండ జౌ 4 రంగి నే ననుచు 
నొదవుసం[వితీ వా + రొసవు దుగ్ధములు 
గొని తృప్పి నొందుచు + గురునాథుం డున్నం 
గని గుహాభవనంబు 4+ గదియంగ నేగి 
యాలోనం బరవమురరూ + గానందవారి 
నోలలాడుచునున్న 4+ యోగివరేణ్యుం 
బొడగాంచి యందంద 4+ భువిం జాూంగి (మొక్కి. 
కడుభ_క్రితోం గర 46 కవములంబు మొగిచి 
శ్రీగురునాథ యా ౪ (శ్రితపారిజాత 
యోగిగోచరవంద్య + యోగిపభావ 
యాగిచూడాముణి $ యోగవిజ్ఞాన 
సాగరపూర్ణిమా 4 సంపూర్ణ చంద్ర 
భోగిభూపణ ప్యుత్త + భువనై కవినుత 
రాగవిరోధాది 4+ రహిత సంసార 

దూర దు_స్తరమహో + దురితాంధకార 
వారిజమి[త 4 గీర్వాణపారీణ 
విజితారిపడ్వర్ష 4+ విమలాంతరంగ 


నుజనానుకూల వి 4 (శుతదయాలోల 
యని వినుతింపంగ 4 నతి సంతసించి 

కని యాత ్మయోగంబు + కర మర్గితోను 
దెలిసి శంకరు మహో + చేను బశేశుం 


దలంచి చేతులు మోడ్చి థీ తలం జేర్చి (మొక్కి 
వీతిం జాయగిముక్కిన 4 శిష్య లె మృనుచు 


106 


నవనాథ చరి శ్ర, 


నతికృపావుతిం బల్క_ + నాతడు భక్తి 
సంధిల్లం దనకుం ద + తకుం డిచ్చినట్టి 
సంభానకరణి ని$ జంబుగాం జూపం 
(బమదంబుతోడం చె 4 రంగి నీ కెచట 
సనుకూలె నిప్పుడు + సంధానకరణి 
నావుడు నామోాన + నాథుతో నతండు 
తా వచ్చినట్టి వి + ధంబును (దోవ 
బొడగాంచినట్టి యా 4+ భుజగంబుక థయు. 
దడయక చెప్పి మీ + దట నయినట్టి 
లలితది వ్యాపధ 4+ లాభంబు దెలియ. 
బలికి మి మ్యటకు రాల (బార్థనంబే సె 
నాపన్నగాధిపుం 6 డనుటయు ముదము 
దీపింపం బలికె సు 4 సిరవుతిం బూని 
యోగవిద్యాభ్యాస + 1మొసరి సి స్తి నీకు 
బాగుగా గరపద 4 పాటవం జనల 
నున్నదె మమ్ముుని + ట్రూందినభ క్రిం 
బన్నుగాం గొలుచు గో 4 పాలముఖ్యునకు 
శ్షేమమేేయనుటయు + (శీ గురునాథ 
మా మహావముహివును $ మించుత త్పాణి 
పదయుగముల(బొల్సి + (ప్రతిదివసంబు 
విదితయోగాభ్యాస + విధము నేనురక 
పూని యనుఫ్థి౦తుం థీ బుణ్యాత్ముండై న 
"భనుపాలకుడయు ను 4 స్ట్‌తీ నున్నవాడు 
నావుడు విని మోన + నాథుం డి ట్లనిమె 
నీ విందు వచ్చుట + నిజముగాం జెప్పి 
వినుతికెక్కి.న యోగ 4 విదోోపచేశ 
"మొనరంగం బశుపాలు + కొని జే యనిన 
వడశుచుం జౌరంగి 6 వాతెజు భీతి 
దడుపుచు విన్ననై + తలవంచి పలిశె 
ఇరునాథ వేగ మ 4 గుడనై తిం జెప్ప 
వెర వేది మొొజుంగి యా 4 విమలాత్గుతోడం 
'జెప్పకి యిందు వ + చ్చితి నింక నిట్టి 





1ఒ ఇది వ్యాకరణవిరుద్ధము-గా నున్నను గవిపయు క్షమనియే. తోం కి భూ శంక 


ద్వితీయాశ్వాసము 10 


తప్పు సహించి చి 46 _త్తంబునం గరుణ 
చిప్పిల నన్‌ గటా 4 శ్నీంచి రతీంపు 

మని వే.డుకొనుమాట 4+ మతి బిట్లు చెన్రల? 
గనలుళభూలము నాటి 4 కసిగినట్లయిన 

నుల్ల ౦బు గలంగి వి 4 ట్టులికి చొవ్వములు 
నెల్లుగా( దొరంగంగం ౪4 “జీక్సుదుఃఖమున 
నలయంగుచు మ ల్యేర్యదుం * డనియెం చెరంగి. 
దలపోయ నాయాజ్ఞ (+ దలమోతేి నీవు 

ఒక గొల్ల వానిగా 4 నూహించి తట్టి 
సుకృతాత్సు ననిశంబు 4+ శంద్ధ చార్మి త్రు 
గురుభ క్తి నిరతు స + ద్దుణ విభూపణుని. 
బరహిత[వతలోలు. థీ బరమకల్యాణు 
వంచించి రాం గాళ్లు + వచ్చెనే నీకు 


నించుక మనమున + నీతియులేదు 
షన నైన + నమ్మించి చెబుచు 
పాతకంబున కొడం 4 బడడె నీమనసు 
తిట్టురట్టుల కోర్చి + తెజనమాటలకు 
నట్టకనడు-రేయి 4+ నందనుం డనెడి 
యక అ లేక నీ 4 యం(ఘీహ_స్హ సములు 
చక్కు. చేయించిన ఛీ జనపతిపట్ట 
వగునీకు. గనికర + మదియేల కలుగు 
. జగతివై. నింబవీ + జము నించియుండ 
మొలచునే వింతగా * ముదము దీపింప 
. సలలితనుధుర ర 4+ సాలభూరుహము 
'కప్పురంబునం బాదు 4 గావించి పసిడి 
రొ ఏర బన్నీరు 4 కొని తేచ్చి పోసి 
జ జెంచినం దొల్లి + తనకంపు నూని 
' వనరువాంబులతావి + వలచునే యుల్లి 
"క్ష త్రియుల్‌ దనుపని + సముకూరుదనుక 
మి(తులం బోలి న + మి్మక పుట్ట నుండి 
యచ్చి వచ్చినవేళ + నభియాతులట్లు 
 ఛచ్చర నోకకీడు 4 చేసి పోవుదురు 


108 


నవనాథ చరి లే 
నీచాత్మ (పొద్దున + నీకు శ్నీరముల 
నేచిన సద్భక్తి + నిచ్చి పోషీంపం 
గరచరణోత్ప త్తి * గలి? నీ కనుచుం 
బరిణాను మందు న * ప్పశుపాలతిలకు 
నే మని మొజుంగితి 6 వే వుని మాతు 
నీమోము పోపొమ్ము + ని న్నోమినట్టి 
ఫల మెల్ల 6 గలిగి నా $పాల వసీంప 

వల దని గోపాల + వ(ునిం జి) త్తమునం 
దలంచి యోసజ్జ్ఞన ౪ _స్తవనీయచరిత 
తలకొన్నగురుభ_ క్రి. దము మోజరాని 
యలఘుపుణ్యాధికు + లవనిం జెక్క_౦(డ 
గలరు తే రనరాదు 4+ గాని నీ వంటి 
వారలం గాన 'మె 4 వలనను నిన్ను 
గారవంబున నివ్యుం + గావించు కొనెడి 
యా పుణ్య మేటికి 4 నబ్బు( చౌరంగి 

కీ పాపకర్కున + కిచ్చలో నమ్మ 

(నుల్ల) మారంగనమి్మి + యుపబేశ మిక 
"కల్ల చేసెనె యూర 4 కయెకన్ను మొజుంగి 
చారంగి వచ్చిన + జాడ నీ వెజబుంగ 

నేరక గుహలోన $ నెనుక వి(భాంతి 
నెచ్చటం బరికించి 4 లెచ్చటం బిలచి 
తెచ్చట వగచితి 4 'వెచ్చటం దిరిగి 
తయ్యయో శివ్యుండ 4 నడకించిపోయె 
నెయ్యెడం బొడగాంతు + నింకనే ననుచు 


జోనర్లు గుడుచుచు+ సొలయుచు నాత్మ 


'నేమని దూటితి + ఏవింక నీకిట్టి 

యోగ మేనునువచ్చి + యొసంగుదు నీకు 
వేగంబె ఘనయోగ $ విద్యోప దేశ 
మనుచు దిగ్గున లేవ + నమన నాథు 
కనియెను శౌరంగి + వా_న్హముల్‌ మొగిచి 
గురునాథ భవదీయ 4 కోవులపాద 
సరసిజంబులు గొల్వ థీ జయ్యన నాత్మ 


1. కల్ల చేసితిపూర 


ద్వితీయాశ్వాసము 109 


గరకొనుతమకంబు + కతన నీ పంపు 
నుజిచి వచ్చిన తప్పు + మన్నన మోజు 
గోపంబు తక్కి లోం * గొని తొల్లిటట్ల 
చేపట్టి కరుణ వీ + వీంపవే నన్ను 
సకలజగత్పూజ్య $ జనకుం డారీతి 
నొక విచారముచేయ + కూరక పంపి 
_ యజవంగం గోయించె $ 'నం[ఘీహా స్తనులు 
నణకించుటయును (బా 4 ఇములు నూటాడ 
వనరుచు నున్న జీ 4 వన్మ్భతు నన్ను 
మనిచితి విశ నీదు + మహిమ వర్ణింప 
నల శేవుండును జాలం 4+ డనిన నాబోటి 
కలవియే నాతర్మడి + కలవియె తల్లి 
వై నను నీవెమా + స్వామివ్‌ నీవె 
అనియని పలుమాటు + నందంద వే(డు 
కొనుచు జాంగిలియు (మొ *క్కు_చు నున్న వాని 
గలయగీన చిత్తంబు * గల మోననాభు 
డలుకంయాలింప కి + ట్లనియెం జె రంగి. 
'జెదరక నీవ్రైన + ర్చిన కల్లతనము 

పదివేలు చెప్పిన 4 పాయ 'దుల్ల మున 
బాపాత్మ నీవు నా 4 శరర . ఫా 
(దోపునగూటమి + దొలంగి వచ్చితివి 
గాన నేరమికి నీ * కతన సంతాన 
పీనుండ వైయుండు $ మింకని "ఘోర 
శాపమిచ్చిన న తటి ఖీ సామర్థ్య నుడ 
దాపంబు దీపింప € దన గురు నాభథు 


పదముల (వాలి ణా ¢ ప్వూంబుసంక లిత 
వదనుండై, నుగుడలే + వక గురునాథ 
బడుగుపి పిచ్చుక మోదం + బాశుపతా న 
మడరించు గతి మది + ననుకంప తేక 
దీనుని నీయాజ్ఞ + దీకొనలేని 

వాని నెంతటి వానిం + గాం దలంచితివి 
శాపమిచ్చితీి వని 4+ చాల దుఃఖంచు 


110 





నవనాథ చరి శ్ర, 


నాపన్ను( జౌరంగి + నాత్మ నొక్కి౦త 
కనికరం బొదవంగం 4+ గనుంగాని భర్లు 
తనయుః డిట్లనియె బు 4 త్త "నేము నీకు 
వెలయనిచ్చిన యోగ 4 విద్యయు నెన్నం 
bis వముజిం 4+ గాయసిద్ధియును 
దప్పదు సిద్ధసం 4 తతి లేదు గాని 
చొప్పడ నణకి యె 4 చోనై నం చాత 
నిగిడించి మించియు * నీమహీరుహూము 
జగతివై ( బరుగు నీ + సంతాన మనల 


K ననుచు జెరంగి నూ 4 రార్చి సమ్మ్శుదము 
_ నొనరించి కదలిన $ యోగివ గేణ్యుం 


డరుదుగా మును న. నూర్షమున 
నరిగి నశేందు ను4*హో నుహీధరముం 
గని తనతొల్లింటి + ఘనగుహాద్వార 
మున నున్నసిల లెల్ల థీ బుచ్చివోవై చి 


| పటుబుద్దిజొచ్చి లో + పల నిజకతు 


పుటదండములు నిల్పి 4 భూ లేఘత నయు. 
డగ్గుహాంగణమున $ నచ్చ వెన్సెలల 
నిగ్గులు దులకించు € నిర శలస్ఫటిక 
భాసురోపలమువై 6 4+ (బవముదంబు మోటు 
నాసీనుడై యెప్పు + డరుదెంచు నిటకు 
గోపాలతిలకు. డా 4 గురుభ_క్షినిరతు 
నేపార వీటీంప + నెప్పుడు గలుగు 
హృదయంబు విలసిల్ల +.నింక నా కనుచు 
నెదురు చూచుచునుంజడె 4+ నింతట నతండు 
గురు నాత్న్మం గానక 4 కుందుచు నపుడు 
గోరతనిద్ధునికథ, 
ఫొరిం జిన్న వూయిన * మోముతోడుతను 
ముదుకుగొంగడి నిండ 4 మునుంగిడి పనుల 
నదగ్శించుకోలయు థీ నావులపాల 
కుండయుం గేలల్లై + కొని తలవంచి 
మమొండుదిక్కు.లం జ జూపు $ వ నీక్‌ 


మం 





1. బరి బొరిచిన్న పోయిన మోముతోడ, 


ద్వితీయాశ్వాసము శ్రే 


దుగుదాయ. మొుదవ6 ద 4 ద్దురుగుహా డాసి 
మొగమె త్తి తి యానాథ 4 + ముఖ్యు నీశ్నీంచి 
సయ్యన ముకు నా శృర్యముం బొదవ 
నయ్య వచ్చె నటంచు + నందంద వనుధ౦. 
జాంగిలి (మొక్కి. త + చ్నరణముల్‌ ఫాల 
భాగంబు గదియించి 4+ భక్తి నుతింప 
నాపశుపాలుని 4+ నత్యాడరంబు 

దీపింపం బిలిచి త + దీయను స్హమున 
వకుస్థలంబు మా + వంగల గాలించి 
పతుమేర్పడను గృ పాద్యష్షి జూచి 
చేముమే గురునాథ $ సేవానుర క్త క్ర 

చసేముమే సుజనభూ + వీత గుణోదార 
చేమమే. పావన + శీలసంపన్న 


చీేనుమే గోపాల 4+ శేఖర నీకు 
నీమహీశులకును 4+ నీ బంధున్రలకు 
నీమందపసికిని 4 నీ గొల్ల లకును 

మేలె నెన్నుదె భద 4+ మే కుశలంబె 
చాల నేరమిచేసెం 46 జౌరంగి నీకు 
నుపచదేశమిాక ని + న్నూరక మొజుంగి 
చపలుండై. మాయున్న + శై లంబునకును 
జను దెంచుటయు నాత్మ + సంతాప మంది 
నిను సిద్దుంగావింప 4 నేనె వచ్చితిని 


నీ గురుభ క్షికి + నీ నడవడికి 

నీ గోలతనముకు 4+ నీ ధర్మరతికి 
నిచ్చలో 'మెచ్చితి + నింక నిక్కముగ 

నిచ్చెద నాకు భూ 4 'తేశుండు గణక 

నిచ్చిన సామర్థ వ + మింక నీ కనుచుం 

(జెచ్చెరల జౌరంగి $ చేరి నీ వతనిం 


గొనిపోయి నర శైదం * (గుంకువెట్టించి 
కొనిరమ్ము 'నోవ్రుడు 4 గురునకు (మొక్కి 
గోపాలవరునిం దో + డొ_ని యటపోయి 
యాపుణ్యనదిలోన 4 నవగాహూ మొనరం 
చేయించి తెచ్చిన 4జి _త్త మేర్చడను 


క్షే1లి 


నవనాథ చరి త్ర 


నా యోగిపుంగవుం * డా పకుపాలు 
ననున్రెంద సిద్ధాన + నమునం గూర్చుండ 
నునిచి నుహాదేన్ర + నురగభూపషణునిం 
దలంపులోపల్పునిల్పి 4 తన దివ పాణి 
జలరుహాం బతని మ 4+ _స్తకమున నిలిపి 
మసలక యొక్కొ క 4 మంత్రో పదేశ 
మొసంగి తదీయ పూ 4 రోష త్తరాంగంబు 
లెటింగించియును నియ 4 (మించెడి) (కనుము 
నెరయంగ నెజింగించి + చెరి నటమోంద. 
బూర్వయో గాథ్యుంగా + బోధించి పీదప 
'వేర్వేజ గుణములు $ వేధలు తెలిపి 
కడవు ప్‌, వ్‌ ళీ కల్ప వంక .. 

వై చి నిశప్క_ల్మైషు. చేసి 
సిద్ధముఖ్యుండు వురి + శివం డిచ్చినట్టి 
సిద్దులన్నియు నెడ + సేయక యొసంగి 
త (బ$ సిద్దులగాం చేసి 
బుడిలోపలం దల + వహోనియు నెప్పు 
దాడి ల నిం్యదియంబులను 
వదలక రతీంచు థీ వాడు గావునను 
అచ్చుగా గోరతుం + డనియెడి నావు 
మిచ్చిలి ననుటయు + నిలంజాలి మొక్కి. 
(పదభ శక్రిచౌరంగి 4 పదముల కెజులగి 
చెదరక వచ్చి ని* లి న శష్యునకును 
సీరువట్టు దొలంగ [. దహారములు 


మట్టుపడంగను + మబటువయగాయ వేయం 
జాలినయట్టి యొ + షధముల నిచ్చి 
కాలపంచకక కి* కారణంబె న 

మీ రి 


. పకటసమాధిం జౌ” + రంగియుం. దాను 


నక లంకమతి నుండె 6 నమిా్యిన నాథుం 
డింతట రాజ ను + "“హేందభూపాలుం 
డంతరంగంబున 4+ నంతకుం. దనరు 


ద్వితీయాశ్వాసము 448 


సుతు నాజ 'వెట్టించ్చి ¢! సురసుర వెచ్చి 
మతితవ్పి "లేజంబు $ (నూలి యానెన్క) 
నంతకగోచరుం * డయినందదీయ 
సంతతియందు రా 4+ జ్యము నిస్తరించం 
గలవార లెవ్యరుం * గలుగమిం జేసి 
యలకక సావుంతు + లగు బలవంతు. 
లోక్కొక దుర్గంబు * (నొగినా(క్రమించి) 
వెక్కు_భంగులం (ఇజా + వీడ యొనర్పం 
గనుకని వారు నల్‌ + గడ విచ్చి పజివ 
జనళూన్య నుయ్యెం ద జ్ఞనపదం బెల్ల 
నతనిభాండారము 4+ నాలమందలును 

(బతి లేని గజములు * బహుతురంగములు. 
గణంజంబు లాదిగా6ం 6 గలుగు సంపదలు 
గణుతింపంజోద్యంబు 4 గాంగ నెచ్చోటి 
వచ్చోట నణం౫గె ము + న్నటం బళుపాలుం 
జెచ్చెరణగానన + నీమయం జెల్ల 

వెదకి కానక తోడి 4 వేలును వగల 
నదవదం బొందుచు 4+ నంత నత్యు(గ 
మృగములు మెసంగి చం 4 వెనకా దలంచి 
మగిడి యెగిరి తను 46 ముందల కచటం 
గదలక్‌ మరికొంత + కాలంబు చనం 
దుది మును మిన నా 4 భుండు సమాధి 
చెలిసీ తాం చౌరంగిం + చెలిపి గనోరత్సుం 
3జెలుపు నీ వన.గ సు స్థితి నాతండట్ల 
గావించె నిద మే 4 ల్క_నిన చందమున 
నావల్ల వా _క్రము + డల్లనకన్ను 

గవవిచ్చి వెద్దయు. థీ గాలంబు కణంక 


4౪ జత 


Se re వాళ విరి రి గసరుస్వామిం 
గను(ంగొని నేవచ్చి 4 కరడుతడ నయ్యెం 
బనివినియెద నన్ను. + బనుపు ముందలకుం 





1, యునుజాల వెచ్చి 2.- పెయ్యలు. తి డెలుపునీవని సుస్థితిని మిననాధు డెల్ల. 


Na—15 


114 


నవనాథ చరి శ్ర, 


'జేరరబొద్దుటికన్నం + జిజునవ్వు నవ్వి 
యారాజయోగి యి 4+ ట్లనిమె నోమాట 
పసులును మూ భూమి 4 జ్‌ | దదీయ 
వనురత్న ధాన్యాది 4 వస్తుసంతతులుం 
బొలుపజి తడవయ్యెం + బురమును నేల 
గలసెం దొల్లీటివారు + గారుభూజనులు 
నని వారి విభాంతి 6 యడంగింపం దలంచి 
వినుపొందం జొరంగి. + బిలిచి మూ ేగి 
మోపురంబును రాజు 4+ మోగోకలంబు 
నేపార వీవీంచి + యిగి రం డనుచు 
ననిపిన సుముఖులై + యాగిరి డిగ్గి 
చన జనళూన్యమై + చాల రూపడయ 
తవుభూమి గాంచి త $ దయు విస్మయంబు 


సముకొని గోరత్సుం 6 బౌరంగి సూచి 
రాజసంబున సుర 4+ రాజును బోలు 
రాజనరేం[ద భూ 4+ రమణు జెం బేగెం 
దిరముగా నమరావ 4 తీ పట్టణంబుం 
బురణించు మాంధాత థీ పుర మెం దణంగే 
నాపురజనులును థీ నట్టి సంపదలు 
నాపురపాలురు 4+ నా గో వజంబు, 
నెటంబోయె నేనుయ్యె + నెందే” నెచట 
నుటుమాయనుయ్యె (శీ + నూంధాత(ప్రోలు 


పోలలగా నలనీరు 4 బుగ్గలకంచు6 
జాల నిస్పార మో * సంసారసుఖము 


_అని మది రోయుచు $ నచ్చట నచట 
మునుమైన పట్టణం + బులను ఏపీనీంచం 


జని యొక కొంత దే 4+ శమునం జరించి 
మనము (గనమ్మణనేగి థీ మ ల్ప్యెర్యదు చరణ 
సరసిజాతములు ని 4 శల భక్తిం గొలిచి 
పరమురోగానంద + పదవి నుండుదము 

పద మని వచ్చి యా + పర్వతం బెక్కి 
ముదమార గురునికి 4 (మొక్కి... వీషీంచి 
దేవ మో రప్పుడు 4 దివ్వచి_త్తోమున 


ద్వితీయాశ్వాసము 1185 


భావించి యేఫక్కి. + బలీకితి రట్లు 
'లేకపోయినవి తొ + ల్లిటివి యేమియును 
మాకు దురోవాంబు థీ నను బోలె 
ననుటయు ము శ్ప్వేంద్రుం థీ డల్లన నవ్వ్‌ 
వినుము గోరక్షక 46 వెలయ శే సీర 
సిద్ధులాదిగంగల శీ సద్దుల స్వ్యయును 
సీదించె మును మోకు 4+ శీతాంశుధరుండు 
మన్నన నొసంగిన 4 నుహనీయమహిను 
లన్నియు నొసంగద 4+ మనవి నీను దాల్పు 
(పథము శిష్యుండు చౌ + రంగి మా కయిన 
బుధగుణంబులను ని 4+ పుణుండనవుగానం 
(బఖ్యాత రాజ్యభా $ రముందాల్చీ సిద్ధ సిద 
ముఖ్యుండ వై నీవు + ముదమున శివ 
జనబోధకరయాగ $ శాస్త్రంబు లెలమి 
నొనరింపు మనుటయు + రోగి శేఖరుని 
చరణంబులకు (వాలీ 4 చౌరంగినాథు. 
డరయ మాకంకును 4 న(గళశిష్యుండు 
మెకొనం బంపు డే 4 నురక యయ్యనఘుం 
చేకొని మిముంబోలె + సేవింతు ననిన 
నగు నది చెప్పిన న4యట్లు వూయాజ్ల 
మిగిలి యాతండు కెంపు 4 మెయి నిన్ను మొజులి 
మను సందర్శింప 4 నూల్యవంతమ్హుక్తుణ 
(గమ్మాజి వచ్చిన + కతమున. జాలం 
గోపంబు వ్రైదవిన 4+ గురుపదంబునకు. 
'బాపీనారము గాన + పాతుండ వీవె 
నావుడు రీ గురు + నాథ నీ వలుగ 
నవంటం దలంప నే 4 నెంతటి వాడకం 
దప్పులన్నియు భవ 4+ త్ప్సదపద్భ్మసేవ 
నొప్పులెనవి మున్ను 4+ నున్న వేమిటికి 
నేరకున్నను రకు + ణీయుల ముమ్ముుం 
గారుణ్యమున (బోవ + గా మోకు బోలు 
నున్నింపు నునుటయు 4+ మా నూటదప్ప 





116 





నవ వ థ చరి క్రీ 

నిన్ని చెప్పకు నున్న + నీకొనకున్న 
నోరతు గురుడు గ4న్లని యిట్టు లనియె( 
చౌరంగి గురుని ప 4 కుస్థితి దలంపం 
బరమార్థ మెందురా 4 బనిలేదు మాకు 
బరిణాను మియ్యది 4 పని కియ్యక్‌ "నుము 
అని బుద్ధి చెప్పిన + నంగీకరించి' 
వినతుండై హసార + విందముల్‌ మొగిచి 
యున్న గోరత్వుని * నున్నతంబై న 
సన్నుతం బగు రొరాగ 4 సామ్రాజ్యము నకు 
మొదల బట్టముగట్టి ఖీ ముద మొప్ప. దనకు 
నుదనారి యొసంగిన + మహిమ లన్నియును 
దప్పక కృపచేసి + ధన్యుగావించె -' 

సర్పరూప మొందిన గంధర్వునికథ. 
నప్పుడు చౌరంగి + వహాస్తముల్‌ మొగిచి 
గురునాథ నాతోడం + గుంభీనసంబు 
పరగంజెప్పిన వాక్య + పద్దతి మోకు 
విన్నవించితి నందు $ విచ్చెయుచి 
మున్న దేనియుం జను + టొప్పు నిం కనిన 
ఫలము సేకురునట్టి 4 పని మేలుచెేసి 
తలంపించి తని గువా 4 ద్యారంబునొొద్ద 
చాటుగా గల్పించి + చౌరంగి [తోవ 
పాటిగాం జూప నా * పథమున నెలమి 
నరిగి క బంధర + త్నాకరం బన 
బరగెడు మడువును $ బద్భ పుష్పములు 
గని చేరంజని ముఖ 4+ కవములంబునందు. 
గనుపట్టు ఫఘనఫఘర్శ 4+ కణము లాదివ్య 
జలముల గడిగి యా 4 వండాంబుజాత 
కులలీత లచ్య్భాయం + గొనియాడం దగిన 
విమల సైకత భద 4 వేదిం గగూర్చుండు 
సమయంబునను గురు 4 స్యామికి(నెలు(గి 
ఘనభుజంగము దప్పి * గదిసి యచ్చటికి 
జను దెంచినట్టి యా 4 జాడయు దాని 


1. చెప్పక మన్న నీయ మియన్న. 2, భునకర a కన్నులా. 


ద్వి తీ యా శ్యా స ము 11? 


చెనుపున (వేళ్లతో + జెకలి తోయముల 
మునిగి (కన్ముజఅందేలి ¢ మున్నున్నయట్టి 
కుదురునంజడిన యా 4+ కుజము(జె రంగి 
ముదమార(జూపి చె 4 ప్పుచు నున్న వేళ 
విచ్చిన పడగలు + వెలికి లోపలికి 
వచ్చుజిహ్యూలు విష + వహ్నిధూమములు 
నిగుడు పుుంక ్రతులును * నిడుదవాలమును 
జిగిమించు పొడలును 4 జిలునిప్పు లురులు 
గన్నులు. గం౦వారు + కంఠముల్‌ తలల 
నన్నిట మెజియు క 4 ట్లాణినుణులును 
గలిగి గరంటక 4 ఘర? ర్స ధ్వాన 

మొలయ నయ్యురశేర్మేదుం + డొయ్యన నచ్చి 
మడు6గు డగ్గజీ విని * ర్మల సలిలంబు 
కడుపారంగగోలి ము + ఖంబు నిక్కించి . 
చేరి యా! వై ననా; నీను ఆ లైయున్న 
తేన... # రము గనుంగొన్న ' 
శారంగి వీషీంచి + చయ్యన నేగి 

కోరి తా మును సమ 4 కూర్చి నయటి 
భవ్య(ప్రభావసం + పదం జెప్పమిాణు 
దివ్యాపధంబులం 4+ టెచ్చి సద్భక్తి 
వెజయం గానుక లిచ్చి + మోననాథునకు 
నెజంగి (తిలోకె క 4 హతే పుణ్య చరిత 
పరమకృపాలోల + భకానుపాల 
దురితవిదూర బం + ధురశుభాకార 
పరమేశవరప్పుత + భవలతాదాత 
2నిరుపముశాంతాత్మ 4 నిర్శ్మలవ్చాత 
వారక నీనుహ 4 తము మున్ను వినియు 
భూరి తేజః pa రిం * బొలయు ని న్నీ పుడు 
కనియు నాకన్నులు 4+ గల ఫలం బెల్ల 
నొనరం గాంచిన బౌసె 6 నురుశాపదుఃఖ 
మనుచు నప్పుడు భుజం 4 గాకృ్ళతి మాని 





ెననానీను లై యున్న అనియే (వాత[పతి పాఠము. 2. నిరపమశాంత నిర్మల 


118 


1. తీత్తుండుయెడి. 2 భక్షణ, 


నవనాథ చరి త్ర 


తన పూర్వ గంధర్వు 4 తనము వహించి 
వినయంబుతో. దన 4 వృత్తాంత మెల్ల 
మనమార నిట్లన 6 మ క్సే్యేందుతోడ 
వినువింతు మోకు నో + విమల పభావ 
యనిమిహోధిపుక డ 4+ నాదికుండలిక 
నానుంబు గలుగు గం $ ధర్వుండ నేను 
పామునై_ యున్న నె + పం ఓది వినుము 
దడాంపరమునం. బాండు 4+ వంశంబునందు 
నాపరీవీ. *తుండను + నట్టి భూవిభుండు 
'వేటకై_ చని మహా 4 విపినమధ్యమున 
నూటలాడని నియ 4+ మంబునందపము 
ముకొనిచేయు శ + మోకు కంఠమున 
భీకరంబగు పాము + వీనుంగు వైచి 
పోయిన నమ్ముని + పుంగను శిష్యుం 
డాయత(ప్రళయకా $ లాగ్ని కల్పుండు 
శృంగినామకు(డు చె + చ్చెర వచ్చి కంఠ 
(సంగతమైన) భు + జంగళ వంబు 
తలంపక యచలుండై + తప మాచరించు 
నలఘు తేజుని గురు + నప్పుడు చూచి 
యీ మహాత్ముని మెడ + నీసర్పశవము 
చేమూస్ట వై చె వాం + డేడు[ పొద్దులకుం 
దతకొవిషవహ్న్‌ + దారుణశిఖలం. 

2 బశీణచేష్టుండై. + భస్మమై పోవు 

నని శాప మిచ్చిన + నది యా శమిక 
మునిశిష్యవరుల చే + మున్వడ నెజింగి 
యడరిన (పాణభ + యంబున రాజు 
కడుంబొడవగు నొంటి 4 కంబంబుమేడ 
లోనుండ నంతటి 4 లో దతుకుండు 
నా నృపుం జంపుట $ విట పష 
వములవడం దాల్సీతా ఖీ నరుదెంచు[ తో వ 
విలసిల్లునొకవట + వృతుంబునీడ 
శ్రయనించియుండ నీ + జగతీశు నురగ 








క్‌ మ్‌ శివ్య. 2 


ద్వితీయా శ్వా స ము 119 


భయవిము క్షునింజేసి + (బతికింతు ననుచుం 
దా వృద్ధవివుడై 4 ధనర్ధింతరియునో 
నన వేచ్చి యా ఈ విఓవిమూలమునఈ 
జేరిన నతని వీ + మీంచి తమకండు 
1ఈశవ్య రిచటికి + నేల వచ్చిలిరి 

నావుడు తమక 4 నాగేం[దుచేత. 
జావకయుండ నా 4 2సంజీవత శ్రీ షా 

జూపీ యాభ్యదాత్మ + జునిం గావంజనెద 
నేనె తవకుండ నీ + వెట్లు రమేంపం 
బూనెదు మద్విష 4 కొప్రూార్హ్ల దం హ్ట్రలను 
గబిచెద భస్మంబు * గాను నీ వటము 
నుజక ము న్నున్నట్టు * లుండం "జేసెద ప 
చభూచెదంగాక నీ$ వోజ్వంబు ననుచు 
నేచి నిజాకార 4+ మేర్ప్చడం ఇెరింగి 
విలయకాలానల $ విన ఫణ్‌జూసప్తల 

చలదు. గజిహ్వావి + వతొలపణంబు 
కుబుచగా *నోరకు ఈ గోడించి యుడినసి 
కలిచిన గొౌబ్బునం ఖీ (నమ్ము విషూగ్న్చి 
పటలంబుచే భగ 46 భగం గాలి వడిన 
పటుతర వటతరు 4 భన్మపుంజంబు. 

జేరి సంజీవని + సిద్దమం(తముల 


“నీర మాతుణ మె మం + (తించి చల్లి అను 


బసిడాలు నాకొబొం + పములతో నొప్పి 
యెొసలసకొమ్ములతోడ థి నిందగోపవ we} 
బాగునం బెంపారు 46 ఫలములతోశడం 
దూంగసశాఖలలోనం * దెొలంకులయంజు 
నెలకొను బహుపతీ + నివవాంబుతోతు 
నలలక దానివై 4 నటనున్నయంత 
యున్నతితోంహాడ 4 నుప్పరంజెగని 
పన్నుగంబాదున. * బడి విలసిల్లు 
or $ వెఅుంగంది స 








re. Rt బాత 


* సరమ తళ క్రి. తె. సూ wow . 
" అ సూరన దడ్డు. త్తే కుజ ద Pee 3 ణా. మొస్టంణింది మయొదసీ, 


120 


నవనాథ చరి శ్‌ 
తక్షకుం డిట్లనె 4 ధన్వంతరికిని 

మహితాత్మ నీదివ్వ 4 నుంత్రంబు నుహివు 
నుహిం జితవుగు నైన 4 మనంజేయరాదు 
మునిశాపదగ్దుండై 4 .ముడియగిన నృపుని 
ననఘ నీ కత. డిచ్చు థీ నర మేనిత్తు 

మిన్నక పొమ్నుని 4 మితిచేయరాని 
వెన్నిధిజూపినం + (టయనుండి మరలి 
యరిగె ధన్వంతరి 4 యప్పుడు నేను 
తరువుతోం దొడింబడ 4 దగ్ధ మై నట్టి 
పరితాపమునంచేసి $ పం జీన్సు 
లురగంబు లనుచు వా + యూడక తమ్ము 
దూవీంచుటయు నల్క_ + తోం దవకుండు 
ఫేపణదృష్టిం గం ౪ వింప వీమీంచి 
జాతీయమైన మా 4 చ... ఓ... 4 


ఈ తెజంగున మున్ను $ నెటింగియు నెతీగ 
చెడ నాడితివిం గానం + జెచ్చెర నీవు 
కడు[కూర మగు భుజం + గమవు గమ్మునుచు 
శాపమిచ్చుటయు నా 4 శఈణమె నే నురగ 
రూపంబు పూని మే 4 రూపున నింక 
నగు శాపము _క్లి:నా 4 కని వేయకొన్న 
నగజేశునకుం గూర్చి + నందనుండై న 
ఫఘునుమోననాధునిం * గాంచి భావింప 
౫నియెదు శాపమా + ఈం బని పలికి 
చనియెం దతుకుండు నీ + సందర్శనంబు 
మనమున గోరుచు 4+ మగిడియు మునింగి.. 
యీాభంగి నుండుదు 4+ నీముండుగందు. 
నాభాగ్యవశమున 4 నాథవ రేణ్య 

నెమ్మి విచ్చేసితి $ నీ పసాదమునం 
(గన్మణనాక ౦బు 4 ౫గనుగానం గంటి 

నని విన్నవించి .వి 4 యవ్వీథి "కెగసి 
చనియె గంధర్వంశు + సమ్మదంబెనంగ 
నని చతుర్షశ భువ 4 నాధీశు వేర 

వినుత షేదాగను 4 వేద్యుని Es 


ద్వితీయాశ్వాసము 121 


భావనాతీత (ప + భావుని చేర 
చేవకోత్సలపండ 4 లీతాంకు వేర 
గంగాతరంగసం + గతమాళి వేర 
భృంగీశ తాండవ + (వీతాత్తు వేర 
ఘనము_క్టిశాంత భి ఓ తోవృ_త్రివృాడయ 
వనజ పభాతది 4 వాకరు వేర 
నభినుతార్గ(ప్రదా 4+ యరకుపేర నిత్య 
శంభమూూ_ర్హి మల్లికా + ర్టునుబేవు వేర 
నారవికారథ $ శాంకమై వెలయు 


గారనామాత్య పుం + గవకృతంబగుచు 


Na—15 


ననువ్రెంద నవసిద్ల + నాథ చరిత్ర 
థి 
నును కావ్యమున ద్వితీ + యాశ్వాస నుయ్యె | 


నవనాథ చరిత 
శ్రీ మాననాఖథుం డం 6 చితభ క్రి దనకు 
నామేరుగంధర్వు6 $ డర్పించి నట్టి 
.. సార౦బులైె న యా + షధము లన్ని యును 
'గోరతుచేతికిం + గొనురొప్ప నిచ్చి 
కదల నల్ల ంత౭ జొ + క్క_పుమొల్ల విరుల 
నొదవినకొప్పును 4 నొకవంక చెంప 
నడచిన యేదుకొ + య్యయును చేగురను 
జెడంగుగాం దీర్సిన థీ వెడవంక బొట్టు 
వింతగా. జెక్కుల + వెన్నెలచల్లు 
దంతంపుం. గమ్మలు ? ధళధళవముంచు 
1ేబరిమించుచన్నుగు + బలమి6ద (వాలు 
గురువిందపూసల $ గుబ్బ సరంబు( 
బిరిగొన నల్లంటి + *వెన్నిన నెనులి 
పురి పచ్చనన్నెల $ పుట్టంబు. జంక 
. బరువుగాం బూనిన $ పండ్లపుట్టిక యుం 
' జెలువ్రెందం జేత రా * చిలుకలగూండుం 
బచ్చికస్తు స్తురితోడ 4+ భ(చేభనుదము, 
మెచ్చుగాం గూర్చిన 4+ మేనిపూ6ంతయును 
గరమొప్ప ఘర్యాాంబు 4 కణములు గలయ 
“నెరసిన 'నెమా్మము + *నిండార నివము 
: వలసిన విరితవమి్శి + పొలుపు నటింప 
నలకలం బద నిచ్చి + నట్టి పిల్లా తు 
వలపు పిసాళింప + వాలుగమాల - 
తళకుల మించియు 4 దలచుట్టి పాటు 
నిడువాలు గన్నుల + నిగ్గులు వెలయ 
నొడికంబుగావ ... *...న మరుని 





నా ననా ర ర నాననా అకు కాల ంంాలాలకాకంకాడా డడంరారార 
1, సరిమించు. 2. వెంజిన. శి, లింపారలవము.... .*- దమ్మివొర, 


తృతీయాశ్వాసము 128 


నీలోత్పలాస్త్రంబు + నిగనిగ మెబుంగు 
నీలప్యుతిక ' వరు + నెలంతుకశేల. 
గలిశుకంబు నాం $ గీర్చి రి ౦పందగిన 

బాల యొక్క లే తేన 4 పజ్జ నీలేర 
నెక్కు-వెట్టిన విల్లు 4 నేర్చిన “(యము 
చిక్కు వెం డుకకొప్పు + చెవినున్న సక్‌ . 
గోరోజనముబొట్టు + గురువెందపేరు. 
పార్తటాకుల కా ౩ సె పచ్చనిప్లారక ' 


వీలినెళ్లుపుజుట్టు ఫీ వించప్తూదండ 

లీల జెన్నారు పు + ళిందుం డొక్కరుండు 
వచ్చి యమ్ముడువున + వారిపూరంబు 
చెచ్చెరం (గోలి యా + చేరువ నున్న 
సరసరసాలభూ + జంబులనీడం 


దరుణియు దాను మో + దంబున నుండి 
శెలశులం గలయ నీ 4 థీంచి బాలార్క 
తులితాంశు మోననా + భునిం బొడంగనియు 
నీనుహానుహుడు భూ + లేశ్వరుం డై నం 
బాములు తొడవులు 4+ ఫాలలోచనముం 
బులితోలుకప్పును 4+ బునుకకంచమును 
గలువలచెలికాని * కళయును గలుగు 
మనసిజూంతకునికు + మారు(డై వెలయు 
ఘనుడు నుక్స్యేం్యదుండు + గాంబోలు ననుచు. 


గూరిమి ముదమునం 4+ గొంకుచుం జేరి 
గోరమషుచేత ని 4 క్కు_వము నెజింగి. 
తరుణియు. దానును 4 ధరంజా:గి (ముక్కి. 
పరిపక్యఫలములు 4 పాయు కర్పించి 
యోాగీం(ద్రవంద్య నే $ నొక చెంచువాండ 
నీగిరితటమున 4 నెసంగిన వేడ్క. 

నొనర వేంటాడుచు + నొక్కొ_క యెడల 
గనిన విచితముల్‌ + గల వనేకములు 
ఇవి యవి యని వాని + నిచ్చలో నెరయ 
వివరింప లేక య + వ్విధము మోతోడ 
విన్నవించెద నని 4+ వేడుక మోజు, 


124 


నవనాథ చరి శ్ర, 


నున్నవోటను దైవ + యోగంబు కతన 
విచ్చేసి తనఘాత 4+ విను మ_త్తేజంగు 
మెచ్చుగా నొక రాతి 4 మోంద నెప్పుడును 
వెలుగొందు చేజంబు + వెస డాయయటోయి 
నిలిచిన పసిండివ + న్నెయుం బొల్బు చేవ 
మరయ నుంటయు(ను) గా + దది యెట్టి దనిన. 
నరు దంది యచ్చట + నారసం బున్న 
దాకందు వెటేంగింపు + మనుటయు. దన్ను. 


దోకొని శబరుండు 4+ (తోనచూపుటయుం 
జని వాడు చెప్పిన + చక్కటి వెలుగ 
ఫఘునతర లేజంబు + గని శిష్యవరుల 

కది చూపి యలరుచు 4+ నన్నగం బెక్కి 
కదిసి కూర్చుండి శం 4+ కరునిం దలంచి 
యా రసచేవత 4+ నరి. ఛ్ర్రార్థించి 

(కోరి దోసిిలియొగ్గి * కొని యున్న యంత 
(గక్కున నాశిలా 4 గర్భంబు "వెడలి 
నీక్కి.న మెటు(గులు + నింగి నిండార 
రాజితవ, జక 4+ రండంబుతోడం 
చేజరిల్లుచు మహో 4 డేను తేజంబు 
చె'చ్చెర వచ్చి దో 4 సిటిలోన నున్న. 
నచ్చపుభ_క్తి హ.4 సొంబుజాతముల 
బొదివి యల్లన శిరం 4 బున జేర్చి ముదము 


గదుర గోరతుని 46 కరమునం బెట్టి 
యాపుళిందుని. గొని $ యాడినం జి_త్త 
మేపార ముజీయువా. 4 డిట్లని పలిశం 
బొడగంటి నొకనుహో + భూతంబు నొక్క 
యెడ నడి యె ట్లన్న ౪4 చేకలం బాకి 
కడువా(డి నామో6దం 6 గదిసిన నము 
తొడిగి యేసీనం దప్ప + దూటి యాయము్మ 
ఖంగున నొకరాతి 4* కడం బడి మేలు 
బంగారమైన న 4 ప్పట్టున నున్న 

శాలతో ; న్యుత్ప్సద + రమ్ము లన్నియును.. 
నోలి మోపినం గన్న 4 'సాక్కటీయైనం 


తృతీయా శ్వాసము 125 
గర మొప్పం బసిండియు. 4 గాదయ్యె, నన్న. 
బఠుస వేదియ్యుం. జూపు + పద మని యచటి 
కరిగి వైనున్నరా + శ్సటు పాయం (దోచి 
తరుణార్క_నుండల 4+ ధగధగద్వుతులం 
బొలుపొందు ఘనశిలా + ముఖము వీశ్షీంచి 

ఆటీ ar ద్ర 
చెలగి పద్మాసనా భీ, నను(డై శివునిం 
దలంచ్యిమొక్కుచుం గర + తలము "లొగ్లుటయు 
'వెలుంగుచు నందుండి * వేడలిదోసిటికి 
నరుగు దెంచిన భక్తి + నౌాదలంజేర్చి. . 
పరుసవే దిది దీని * బదిలింపు మనుచు 
గురుభ_క్రిరతుండై న + నోరము కిచ్చె 


we 


ఇ »౪4౫ 


నుటియు( బుళిందుం ణా 4 మక్స్యేంద్ఫుతోడం 
డెజిగొప్ప నిట్లనె + చేవ యింకొక్క. 

చి తంబు గంటి నీ 4 ఖీతిధర[ పాంత 
ఛ్యాతీధరంబున ... ... ... ...వజ 

కాంతి జెన్నొందు శృం + గము గల దచటి 
కింతింత నుండి తా +* లేమి తలంచిన 
నప్పదాథ౯ము లెల్ల థీ నచ్చెరువార 

నప్పుడు వచ్చు రా + వనుభవంబునకు 
నావుడు నచటు చిం $ తావమణిస్థాన 
నూవరమణి చేతి 4+ కబ్బినం గాని 

సం వెందు€ (బ$ సిద్దంబు లై న 

స్‌ లటంచు నా $ నిద్ధముఖ్యుండు 

నెబుకు చూపిన (తోవ + నేగి వధితుల 
గిజినొన మెజసి యా +4 గిరి చెక్కి. వాండు 
గుజుతు చూపిన భక్తిం 4 .గూర్చుండి యపుడు 
కేజుకంఠునకు (మొక్కి. + కరము లొగ్గుటయు. 
దను [బ స్తుతింపుటం $ దలపురత్నంబు 
ఘనపథంబున మించు 46 గములు రాణంప 
హ_స్తపుటంబున +4 నరుదుగా నిల 

మస్తక ంబున జేర్చి + మన్ననచేసి 

ర మ్మని వలిచి గో 4 రత చేతికిని 


126 


నవనాథ చరి శ్ర, 


(గమలు నిచ్చి కి4 రాతు "కెర్షించ 
నావేళ గురునకు 46 నఖివందనంబుం 
గావించి పాణి పం 4 కజములు మొగిచి 
కొనకొని చారంగి + గోరతసిదు 


'లనిరి మహాత్మ యా 4+ యద్నుతనుహీను 


యమెజుకునూా(త్రపువాని + శేరీతి నుర్వి 
నెటుగ(వచ్చెడు నాన 4+ తీందగు నన్న6 
దనదివ్యదృష్టి నా * తని తెజం 7౫అతీంగి 
ఫఘనమిోననాథుండు + గాండీవి మున్ను 
పూని తపంబుస 4+ ల్పుచచు నున్న వేళ 
వానివై6 గరుణించి + వరము లీ6 దలంచి 
ఇంచుచేంత లనురు 4+ శివుడు బార్భతియు 
నంచితలీలం దా + మరుగుచోం (దోవ 


నొకశబరాలయ 4+ మొయ్యనం జేర 
నకలంకచిత్తుండై + యం దొక్కయెజుకు 
వారిం దోడ్క_నిపోయి 4+ వనఫలంబులను 
నారగించంగ నిచ్చి + యమృతోపమాన 
మగుశీతలోదక 4+ మర్పించి మనను 


చిగరొ త్తం (బియమొన + ర్చిన సంతసిల్లి 
యోోాతే (డు సౌజన్య + వెసంగం గిరాత 
జాతుండై. ననుం జాల + సత్కారమిపుడు 
గావించె నున కటు * గాన సత్సు త్తు 

నీవలె నని భవా + నీళు లూహించి 
యతనితో ననిరి ను 4 హో బలాధికుండు 
నతినుహామూన్యుండు + నమిత శౌర్యుండు 
నలఘు తేజస్వియు + నగునుతుం డొకం 
గలుగు నావుడు మూకుం +గలిగి నీవేళ 
నపరభవంబున $ నటువంటి పు త్తు 
గృపసేయు మనుచు (మొ 4 కన నట్ల కాక 
యనుచును స్వేచ్చమై 4+ యాభనుం డునుయుః 
జని రంత6 గాలవ 4+ శంబున నుండి 
యాయుగంబున వాడు + నింతియుం బుట్టి. 


యీయనఘుని( గాంచి 4 రిత;డు. నిదాన _. 





తృతీయా శ్వాసము 127 


దర ఇ నాము(డు గాన 4 దద్దయు నితండు 
దర్శింప జారె నే 4 తద్విషయంబు 

లని చెప్ప శబరున + కభిమ తార్థంబు 
లొనరంగ నిచ్చి తాళ4రు క్తరదిశకు 
భోరున జనుచుండ "4 ముందట నప 
ఛౌరంగి యొకనుహీ 4 జమునీడం గొంత 
తడవు గానంగరాక 46 త త్తరుచబ్చాయ; 
(గడవ నృవ్వలం బొడ 4+ గాన వచ్చుటయు 
వెఅంగాంది మచ్చే నందు + వెనుక సద క్ర 
గుబుకొని యే తెంచు 4+ గోరకుకుండు 
ఈచి(త మెట్టివో 4 మయొజిగింప వలయు! 

"మేఘనాద సిద్ధుని కథ 

పొలతియుందానును 4+ బు, తుడుం గూడి 
కొలనిలోపలికి డి 4 గుచునుండ వచ్చి 
చెలుచ గర్జి ంచుచుం + బెటవెట మొరసి 
పడునుహీసురు తల 4 మై (బడ నుటికి 
వడివి(పకుని(మెడ) 4 వాత(నుజట్టి 
గడువాండి కోజులం 4+ గటజిచిన నొగుల 
నొడలు నెత్తుటం దోంగి + యో మహాదేవ 
యనుచు నేలకు (వాలు 4 నాల్మేశు నార 
నినదము న్విని భీతి 4 నెక్కొ_న బాటు 
పణం.తిం జంపలో వెంట 4 బడుస్టాలుమృగ ము 
కణంక వీవీంచి ది 4 గ్గన నమ్ము? దొడిగి 
యను సెంద దృఢముప్టి థీ "నేనురించి విల్లు 
శకెనలుమావయ౫ం టబెగం ౪ గొని దృష్టీ నిలిపి 
మాలి తా నొక(మూను 4+ నూటున నుండి 
+ తూల నేయుటయు న + ద్భుతముగా నిగిడి 
నమ్రైద నదరంట 4+ నాటిన మూట 

గట్టి వేసినరీతి 4 గాం దుక్కుడగుచు 
నుప్పరం జాసి యా + యు(గమృగంబు 
గుప్పున ధరమిాందం + గూలం గూలుటయుం 
చెట్టు సయ్యన డిగి 4 చేరి యావ్మిపు 





1 ఇటంగొంత (గంథము దీనినవూతృళ (వాయునప్పటిే పోయి యండును. 


128 నవనాథ చరి త్ర, 


*పట్టికిం బల్నికి 6 భయమెల్లం దీర్చి 

షా. దోడొ్క_నిపోయి $ ' వసుమతీవిభుండు 
ఛారుణీనురుని ముం 4+ దట దెచ్చి నిలిపి 
తియ్యనిజలములు 4 తెచ్చి న_క్ర్రృమునం 
జయ్యన( బోసి లో 46 చనములం దడిపి 
యలంతంబేర్చినం గన్ను + లల్లనం' దెజుచి 
పొలంతి. బుత్రునిం జూచి 4 భూవిభుం జూచి 
(యనఘా) త్త మో రెవ + రయ్య 2 నావ్రుండు 
మనుజనాయకుండు (బౌ 4 హ్యణున కిట్లనియె 
యేనొక్క_నృపుడ మ 4 హీదేవతిలక 
పూని కొలనిజలం 4+ బులను నే (గోల 
గొలనిలో దిగయజోయి 4+ కూలకుంజమున. 
బులి బొడగని యేయం + బూని యున్నంత 
నీవు బుత్రుండును 4 నెలంతయు నీరు 
(దావ నేతెంచి ముం 4+ దట బరికించి 
కనుంగొననేరక 46 ఘనతరవ్యా.ఘ 

మున కెదురైతి రా 4+ పులి యంత బోక 
వెస నీవధూమణి + వెంట బట్టుటయు 
మసల శేసితి దాని 46 మహీమోం౭దం గూల 
నీవంటిబహుపుణ్య + నిధి కిటువంటి 

ఇవా వయ్యెనే యని 4+ సంతాప మందు 
భూవరు జూచి యా + భూనురో_త్రము(డు 
చావులు తే వనం + జనదు చర్చింప 
దేవతలకు నైన దీనికి నడల 


నీవాలుమృగము చే $ నిట్టిదుర రణ 
మగుటకు వగచెద 4 నాత్మలో ననుచు 
దగిలి యేడ్సుచు నున్న + తనయు వీవీ.ంచి 
కత నయు డగ్గజం బిల్లి థీ తన్నుఖాంబుజము 
తనయురంబునం జేర్చి + తార్కొన నెత్తి. 
యన్న నే నడివెడి 6 యాచారవిధులు 
సన్నుతనుతిం బూని + జరుపు మో వింక 


పట్టితాపను భయమెల ల్లనుదీర్సి, 2, దీని (వాత ప్రతులలో ఇెక్కుచోట్లనావుండు 
అనియే 1 శి తనయ డస్టరవచ్చి, 


క నంతృప్రి 


తృతీయాశ్వాసము 129. 


నలయక వేదశా 4+ స్తాభ్యాననిరతి 
సలుపుము దినమును 4 సజ్జనగోష్టిం 
చబాయక యతిథిస 4 పర్య లెప్పుడును 
జేయుము నుకృతను + 1తృప్పులం బొంద 
నెల్ల భూతంబుల 4 యెడ దయ మోజు 
నుల్లసిల్లును భ _క్టీ * నుడురాజధరుని 


మన్మభథాంతకుని సర్ది శ మాన్య పభావుం 


జిన్న్మయాత్కు౨దలంపు 4 చిత్తమునందు 
నని బుద్దిచెప్పి ని + జాంగనకేలు 
తనకేలో దగిలించి + తనయుని. జూపి 
వనిత యీతండు పిన్న 4+ వాం డీమహాో(గ 
వనము భయంకర 4 వ్యాళ కాద్దూల 
భూతసంకుల మొంటిం + బోనీకు మవుల 
నాతతకందమూ ౪ లాహరణార్థ 
మిటమూా6ద వలవదు € మోకు నిం దుండం 
బటుబుద్ధి సన్ఫుని + (ప్రవరా(శేమమున 
వసియింపుం శేడింం దరు 4 వాతికృత్యంబు 
'ఆసంగింపు కులలీల 4 మేనుర కుండు 
మని వెండియును వను 6 ధాధీశు ముఖము 
గనుంగొని యావాల్మె * కంబు బెౌరికినిం 
వి రహీంచి తీ; పణంతిని విళువు 
మ. గరుణమై $ నిశ వీరి నొక్క 
మునియా|శనుము చేరు + పుము నీకు నొదవు 
ననుపవముసకలయో + గాధిక ఫలము 
లనుచు మహోదేను + నంవికారనుణు 
నునమున నునిచి న 4+ మళ్ళివాయ యని 
విడిచె[బాణంబులు థీ విపు డాబవేళం 
దొడతొడ గన్నీరు * దొరల దై న్యంబు 
ముగమున ననయగంగ 4 ముదిరిన వగను 
బొగులు తనూజుని 4 ముద్దుల మొగము 
గుదిగొన్నకూర్మి న + క్కునం బలుమాటు 
గదియించి ముద్దిడి 4 కన్నీరు దుడిచి 


వీ బొగడొందు. 2. త్నకు దలచుచు చి శ్లమందు. 3. తరచవా దారి కృర్యంబు. 
Na 17 


180 


నవనాథ చరి త్రి 
భూనాయకుని. జూచి + భూసురవనిత 
మాన వేశ్వర కృపా + నుతి నీకుమారు 


మునియా( శ నుము( జేర్పు + ముద మంద ననుచు 
గతిం నాడ ననలము 4 ఖంబుకేగదను 


కడుకాలమును నుండం 4+ గాం జాల ననినం 
బుడమిోశుం డాత్మలోం * బురపురం బొక్కి 
యమ్మ నీకిట్లాడ 4+ నగునె డెందమున 
మువ్షడిగొనుశోక + మున జాల బెంగ 
విడిచిన (బాణముల్‌ + విడుచు నీబాలుం 
డొడుగు మో కతనను 4 ను_త్తర క్రియలు 


పరలోకగతుం డై న 4 పతి నాత్మలోనం 
బర'మేశగ్రరుని. బోలె; భక్తి భావించి 
(మొక్కు_చు భూతలం 4+ బున గడు వినుతి 
"కక్క గంగాది వా + హినులను (గుంకి 
యమితతవోధను 4+ లై నసన్మునుల 
కవురంగం బరిచర్య ౪ లర జేయుచును 
బరను *సంయను (వత 4+ పాలనం బెసంగ 
జరుపుచు నడవడి 46 జగములు పొగడ 
చేకొని ప్ముతుంబో + షింపుచు నుండు 

నీ కువూరుం డుండ  నిక్కంబు గాను 
నీరజానన నిన్ను ౪ నీ తనూభవుని 
భోరున దోడొ_ని + పురమున శేగి 
నూటి కొక్కటి నేర్చి + నుతిమోజుం బాడిం 
జాటువకెక్కుీ వ త్ప్సల ఛేనునవ్రులను 
జైక్కి_ంటిం జెచ్చెరం + (టీతిగా నిత్తు 
నిక్కంబు నావుడు + నృపుని వీశీంచి 
యా వి[పకాంత 6 యిట్లనియె భూనాథ 
నీవంటి సత్కృపా + నీధి మాకులలుగం 
బతిలేని నుతు లేల + (పాణంబు లేల 
పతిలేని సకల సం 4 పదలును నేల 


1. కతిగూడ. 2, సంకయముల' (పతి, తి. మచ్చల. 


తృతీయాశ్వాసము 181 


నాకును నాపాణ + నాథున కొక్క 
లోకంబు నను నింక 4 లోవంగ వలదు 
వనుభేశ నీవిచ్చు ఖీ 1వాట్రి. నన్నిటిని 

బొసంగ నీ వడుగు జే + ర్పుము విను మొకొట్‌ 
విపినంబులో. (బాణ + విభుండును నేను 

దప మాశరించెడి 6 తతి నొక్కనాండు 
శివయోగియొకండు చె + చెర చను దేర 
(బవినులముతి ర్ట §* పాద్యాదు ల్‌చ్చి 
కరమొప్ప ఫలముల + గందమూలములం 
బరితృప్తి వీ. గావింపం 4+ బరిణాను ముంది 
నెలత నీ భ ర్హయు 4 నీవును వినయ 
మొలయంగ జేసిన 4 యుపచారములకు 
మిగుల (బీతుండనై తి + మి కొక్క_సుతు(డు 
వొగడొంద జన్మించు + భువన పూ జ్యుండు 
వాండును నొక యోగి 4 వర్యునిక రుణం 
బోండిమిగా సిద్ధ + పురువుంజై. వెలయు 

నని చెప్పి యతం డేగ 6 నటమోందం గొన్ని 
దినములు చనంగనా + దివ్య యోగీం్యదు 
పలీకినట్లుగ నె X 4+ర్వం బొగిందాల్చీ 

నెలలు తోమ్మిదియును ౪ నిండ నాలోన 
ఫలముల కని యోగి + పతియును నేను 
వెలయ నీవనములో + విహారించువేళ 
మెటుపులు తశతళ 46 *మెటియ మి న్నగల 
నుజుములు ఘునుఘును 4 నుజువుం బెల్లూదవు 
వాన దోంగుచు నొక్క + వటనుహీరుహము 
తో నొ_త్తగిలి యాత్మం + దురగలిగొనెడి 
వీతునం గంపీంపం + బెటవెట నునుచు 
నాతజ్‌ నంబర 4 మందు మిమ్లుర్జు 

పరువడిం జెదరంగ6 4 బడియెం బెన్ఫిడుగు 
అరుదుగా నప్పుడా + యశని పాతమున 
వటనుహీరుహూమును ౪ వడి నిలంహాతె 
విటతాటమై బిట్టు + విటీగి (మోయుచును 


కతత. సమాజాల వలనను. సో్గితగొచ తాసు సతుకుయభిు ళు. వనిత ననకుటతాతవోతతనవాఖలిలటవర- 004 144) అ లిసంతిటుమ్లి 


1. వాటినన్ని యును 2. హజనం 


1832 


నవనాథ చరి శ్రి 

అప్పుడు (శుతిదుస్ప + హంబుగ దిశల 
గప్పిన రవమున 4+ గర్నంబు గలంగి 

వడి నూడిపడియె నీ 4+ వడుగు వానయును 
నుడి” నేమును భయం 4 బొయ్యన. దెలిసి 
కొడుకు నక్కు_న నెత్తు + కొనివచ్చి వెంచి 
వడుగు గావింప స mn 
చదువులు గజువె నా; శృర్యంబు మాలి 
బొదవిన (పేనును 4 భూనురో త్తము(డు 
అటుగాన మేలగు + నవనీశ తిలక 
యిటుమో6ద6 బరితాప + మేల చిత్తమున, 
బనుపుము ననువేగం 4 (బాణేశుం గూడ 
ననఘాత్హ యిదియది + యని యాన తీక 
యననుడు నట్ల కా * కని చితి పేర్చి 

చని మహీనాథుండ + చ్చటి చెంచుపళ్లె 
ననలంబు6 దెచ్చిన 4 నలరి యా మి(ప 
(వనిత యా'క్యేశువై 4 వరలు ర_కృంబు 
గడిగి తానును నుద 4 కము లాడి పిదహ 
గొడుకును మడుంగునం 4 (గుంకించి శవము 
సొౌదమింద నిడి_ పూరు, సాంపలరంగం 
గదియం గాంగిటంజేర్చి + (క్రమము దీపింపం 
ష చతాగ్నులాయాయి థీ రీతులం నెల్ల 6 
బుత్రునిచే మంత 4 పూతంబుగాంగం 
బెట్టించుకొని యొక్క_ 4+ పెట్టున నగ్ని 
చుట్టు దరికొ"నికాల్స 4 జువ్వన నింగీ 


తడయక (పియుండును 4 దానును గూడి 
యనురలోకము "కేగి. 4 _ర్లరత్త శోశాగ్నిం. 
గుములుచు వడుగును 4+ గువలయీశ్యరుండు 
నున్నచో నచటికి $ యోగసిద్ధ ర్‌ి 
పున్నమచందుడై + వాలువాందు ఖఘనుండు 
పరమేశ్వరుని కూర్మి + పట్టి మతే దు 
డరుదుగా నిజతేజ 4+ మడర నేకెంచె 


౨ వనర ౪ పతనం ఎనన న అతుల నన = శాతాలు, 


1. (శోళాగ్నులాయయి చేతుల, 


తృతీయాశ్వాసము 133 


వచ్చి తోయములాడి + వనజాకరమునం 
జెచ్చెరరగోలి యా 4+ చెంగట నేల 
బటుబాణహాతి నీల్లి + పడియున్న పులిని. 
బొటపొట కన్నీరు + పొరిబొరి దొరుంగ 
వగలంగుందుచు నున్న 4+ వడుగును నృపుని. 
దగ వీశ్నీంచి యం + తయు వమూకుందెటియ 
నెతిగింపుం డనిన మ 4 ల్సే వం ద్రుకుంభ క్తి 
నెజంగి భూనాయకుం + డిట్లని పలికె 
వనమున వేయటాడ 4 వచ్చి యా సరసి. 
_దనివ్రైవ జలములు 4+ (దాని వళ? 
నల పొదరింటిలో 4 నణంగి లాంచున్న 
పులింగని (మానెక్కి. + పొంచి తయంగ 
గనుకించి వడిం జండ 4 కాండంబు ప్‌ంట 
నవురించు నాలోన 4+ నలర నేతెంచి 
కూరిమి విపుండు 4+ కొమ్ముం జేకొనుచు 
1నీరాస నుడుగులో + నికి డిగునంత 
గర్శముల్‌ గలంగ భీ * కరముగాం బులియు 
నార్భటంబున నయ 4+ మార లంఘించి 
మొజలంగ విపుని * యు _త్తమాంగంబుం 
గటచి యంతటం బోక 4+ కడగి యో వడుగు 
తల్లీ వెం గవయ 4+ న _త్తజిం బులినేలం 
(దెల్టనేసితి నేను + త్మీవభల్లమున 

నా వ్మిపనందనుం 4+ డనఘ యీా శిశువు 
భావమునం బతి + భ క్తి దీపింప 
ననలముఖంబున 4+ నా త్మ్‌ఘుంగాడం 
జనియె నీతని తల్లి + సద్దతి కనుచు 
విన్నవించిన మహీ 4+ విభుమోంద మిగుల 
నున్నన మెజయంగా 4 ను త్స్యేంద్రు, దు, డనిమె 
బొడివాడిగాం + గాలిపోయిననై నం 
దడయక బాలుని 4 తల్లిదం[ డులను 
వెరవుగాం్థబృతికింప + వెలయు సంజీవ 
కరణి నే నటు చేయ( 4+ గాదు వారిప్పు 





1. నీటికి, 


184 


నవనాథ చరి త్‌ 
డనురలోకంబున $ నమిత సౌఖ్యములు 
సవముకొని యున్నారు $ సమ్మదం జాసంగ 

నా దివ్య దేవుల + నలజడిపెట్ట 

రా దటుగాన గా 4+ రవము నిండార 
దిక్కెవ్వరునులేక + దీనుండై యున్న 
యిక్కుుమారునిం (బోచు + కుక్కు_డు ధర్మ 
మిత్తు సిద్దినినేను * నితనికి ననుచు 
సత్తుగానాతని 46 జన్మ(పకార 

నుంత నృపుండు చెను $ లారంగ6ం జెప్ప 


వింతగా నేర్చడ + విని సంతసిల్లీ 
మోననాథు(డు దయ 4+ మోజు గోరతు 
తోన నిట్లనియె నా + రుని నీ కుమారు 
నెమ్మితోం చేకొని 4 నీ వుపదేశ 

మిమ్ము నాఫనుపున 4+ నింక నొం డనక 
నావుడు మాజాడ 4+ నణడశి ఫాలంబు 
మూవ భూస్థలి జాంగ్‌ 4 (మొక్కి. చౌరంగి 
కతిభ క్తి నెబింగి నే 4 రృలరంగ విప 
సుతుని సనం థీ స్టునిగాంగంగేసి 
ధీయుతుడై విభూ + తిన్నాన మొనర 
'జేయించి మ ల్చ్యేంద్రు, + శివునిందలంచి 
హస్తపంశేరుహ 4+ మనుర_క్రి నతని 
మ_స్హకంఖబున నుంచి $ మటణి నాలుగై న 
యోగంబు లలవడ + నుపచేశ మిచ్చి 
లాగుగాం గృప సిద్దు + లన్నియు నొసల 
సిద్ధశరీరుంగాం + జేసీ ను త్స్యేం్య్యద 

సిధున కిరువురు. + జేరి (మొక్కు_టయు 
నరీరి నామం బిడ 4 సా_ర్శలోం దలంచి 
చెలంగి మేఘధ్యనిం 4 చేసి యీ వడుగు 
జనియించె నని వీని * జననిచే మున్ను 
వినినచందంబు భూ + విభుం జెజింగించె 
నామాట విన్నాండ 4, నగు మేఘనాద 
నాను మొప్పంగ నని 4 నాథముఖ్యుండు 


EN IED Ue WRT YOO Yl AST 


1. లాగుగానిద్ధు అన్నియు గృప నొసంగి. 


తృతీయాశ్వాసము 185 


భూనాథు దీవించి $ పొమ్మన్న నతండు 
మోననాథుకు భక్తి * మోజంగ (మొక్కి. 
చేవ నన్నును గృపా + దృష్టి పీకీంచి 
కావింపవే సిద్దు. € గా నన్న నవ్వ 
మనుజేశ సకల సా + (మాజ్య సౌఖ్యముల 
మనమార నీవు నె 4 మది నుంట మాని 
యోగీశ రత్ళంబు $ నుల్ల ౦బులోన 

నీతి నాసింప 4+ నేమిటి కనిన. 
బుడమిజేండును రాజ్య + భోగంబునందు 
నొడంబడ దిప్పుడు 4 నుల్ల మెబ్ల ంగి 

నింక నేనుని యాన 4 తిచ్చిన మోకు 
ఫంకరు నా నని + వాయి (మొక్కు_టయు 
మదిలోన గృపమోణి థీ ను లేం ద్రు,6 డతని 
వదనము వీశీంచి + వనుముకీనాథ 

నీచేశ మెయ్యది 4+ నీ తెజింగెల్ల 

నాదట నెజింగంపు + నున్నం గేల్తొగిచి 


విరూపాకు నాధుని కథ. 


యనభాత్మ వినుము ము 4 న్నాదిత్యవంశ 
ననధిచంద్రు,౦ డన 4+ వసుధం బెంవెసంగు 
నట్టి గణ్యావంతుం 4 డను భూమిపతికి. 
జుట్టాలనురభి యై. + సొంపు గావింప 
నంజని యను చేర + నసనుశీలమున 
రంజిల్లు నమ్మహో ౪ రాస్ట్రాధినాథు 

నుత(కును నిరువురు 4 నుతులమునొక్క..) 
యతివయు( బుట్టితి థి నుగ, జుపేరు 

మహి బెంపు నొప్పం గ్గు 4 మారచంద్రుండు 
దహానలోచనువేరం 4+ దగు విరూపాత్సుం 
డ(నువాండ నేనంత 4 న్యగజు) రాజ్య 
ముననిల్సి (ప్రజకెల్ల $ ముదమునం దీర్సు 
నేపున నొక్కనాం + జే నరణ్యముల 
లోపల వేట స ల్పుచు వచ్చివచ్చి _ 
చెడ లీకవిల్లును + బిడుగునకంటు "| 
కడువడి మెబుంగులు $ (గక్కుచాణములు 


186 





నవనాథ చరి త్ర, 


ధరియించి దరినిబా 4 దపళిఖరమున : 
గురువులు వాజెడి 46 గువ్వ నేయంగ 


న. "లేక చింతించు 4+ పుళిందుని. జూచి 


యాకీలు 'దెలిసెద 46 నని చేరంబోవ 

నా లోనే నూటికి $ నల్ల నం జేరు 

లీల నట్టిట్టు చ + లింపశ గువ్వ 

నిలిచిన "నమ్మ సం + ధించి బాపంబు 

బలు తెగ నేని యేయం 4 బరగుచునున్న 
పొడ గాంచి మేనును 4 బో నమ్ముదొడిగి 
నడింకిన నాని జం + దంబు కపటము 
శలియంగ డాసి యి 4 త్తెజలెట్టి దనుచు. 
బలికిన వాడు చె 4 ప్ప: కొంత. దవ్వు 


/ నుసల్‌ యిట్లనియె భా 4+ నుత తప్పంబలుక c 
బొసగయగా వినుము క 4+ పోతంబుగుంజెం 


బరగ [మింగిన భూమి 4 పతి యగు దీని 
సిరము మిింగినవాండు థి షం వెలయు 
మానవేశ్వర దీని + మాంసంబుం దిన్న 
వాని కాశలి నీరు 4 వట్టును జరయుం 
దనుకక వెక్కుు వ 4 త్రరములు బ్రతుకు 
నని ెవె వ్పెనొక్క ను 4 హోత్ముండు నాంటం 
గొలె దీని. బడనేయం 4+ గొలంది గా కలసి 
వల నేది యిట్లున్న * వాండ నే నన్న 
వడిచాప మెక్కీంచి * వాలమ్ముుం. దొడిగి 
తడయక అతెగనిండం $ దాద్భృషప్టి నిలిపి 


భూమివై 6 గూల గ 4+ పోతంబు నేసి 
యాను _స్తకము గుండె + యామాంసమేను_. 
నుసలక "3 కె కొని + మూంసంబు బోయ 
కొనంగిత భపలందింటి 4ను _తృమాంగంబు = 
మరిగుండే యిచ్చితి $ మాయన్న కంత 
నరుదుగా ధరణీకు 4 డై యున్నవాడు 
ఆలి నీరువ 4 ట్లాదిగా జరయు 
లేకయున్నా(డు పు 4+ ళిందుండు నిపుడు 


ఓ, గగూండుకు, 


ద్వితీయాశ్వాసము 187 


నాకును నీదర్శ 4 నంబయ్యె నింక 
నాకిరాతుని మాట 4 కనుగుణంబుగను 
జెలంగ్‌ క ఏ కౌధ్ధనిం + జేసీ రహీంప 
వలయు ననవుడు త 4 ద్వాక్యంబులకును 
నుది ననుమానింప + ము త్స్యేందుతోడ 
విదితంబుగా నంత + వినువీధి నుండి 
వలనొప్ప నాకాశ 4+ వాణి యిట్లనుచు. 
బలికె నీతండు పూర్వ + భవమున విభన 
లీలతో చెజయు క 4+ శింగ దేశమున 
భీలసంపన్నుడై + చెన్నొందు నొక్కొ. 
ధరణీనురో త్రము 4+ తనయు డాద్విజుండు 
మరణ మొందిన వాని 4 మానిని పిదప 
కులటణె మును చను 4 గుడి జెడి శిశువు 
నులిచి. నిష్కృపతోడ + నొకచోట వైచి 
పోయిన మజీయొక్క_ 4 భూసనురవర్యు 
_జాయర్భకునిం గొంచు + నరిగి మోవామున 
వరలంజేకొని పెంచి 4+ వడుగు. గావించి 
1పరువ్రెస్ప నపుడు వి + వాహంబునకును 
ధనము సంపాదింప 4+ దలవోయు జాడ 
మనమున నెటింగి స + మృతి బేరమాడి 
యర్గమార్జి ౦ చెద 4+ ననుచు నావడుగు 
సార్థముం గూడుక 4 చని దూరభూమి 
నొకపురి వేశ్వయె + యున్నట్లి జనని 

నక లంక మతి. దల్లీ + యగుట యెబజుంగ 
చేరక కవయుచు 4 నిత్యకర ములు 
ధీరుండై. సలిపి వ + _ర్తింపుచు న్నతని 
యాచార మెడలింప 4+ కనువుగా దనుచు 
నీచాత్కురాలు బా + నిసచేత+ గల్లు 

వల నొప్పం దెప్పించి + వాండు నిచ్చలును 
జలములు (గోలెడి 4 సగ్గెడ, నించి 
యున్నంత నీరువ 4 ట్టైదవ వి పుండు 
మున్ను (గోలినయట్లు 4+ ముదము దీపింప 


1. వెరనొప్ప. 
Na—18 


188 


నవనాథ చరి త్ర, 


అలల సాకల్తు + చవిగొని యెజింగి 
వలచేత సగ్గెడ 4 వనుధవై వైచి 

పరితెప మొందుచు + బావ్పబిందువులు 
దొర6గ లంజను జూచి $ దోషాత్యురాల 
తగునె యీకపటకృ $ త్యంబు సద్వెప్రుం 
డగునన్ను( జెరుప నీ 4+ కగు లాభమేమి 
కటకటా యింకం దన 4 గతి యేమి యనుచు. 
బొటబాట౯ బొక్క నా * భూనురుం జూచి 
యావారవనిత యి + ట్లనియె నీ చేశ 
మేవంక నీపురి + యేది నీగోత్ర, 

మంతయు నెజింగింపు * మని వాండు చెప్ప 
వింతగా విని విని 4 విడు నుత్సు తు 

డని బిట్లు మూర్చిల్లీ 4 యల్ల నం డెలిసి 
శనుంగ(వ కాప్పూంబు 4 కణములు దొరుంగ 
వెగచుచు నున్నట్టి + వెలంది వీషీంచి 
మగువ నీ వేటికి 4 మజింగద వనినం 

దన పూర్వచరిత మం 4+ తయు. జెప్పి నీవు 
తనయుండ వగుదును 4 తల్లి స స 
బుడమివై (బడి మూర్భ 4 (బొంది యొక్కీ_౦త 
తడవుకుం డెలి వ్రైంది * తరియింప నలవి 
గాని దుస్పహవమాతృ 4 గవమునాఫఘ నుద్య 
పానదోషములు చొ + ప్పజె నొక్క_మెడను 
ఈ మహాపాతక 4 మింక నొండొకట 
నేమార్లమునC బాయ 4 దెడపక పోయి 

గంగ గాళిందిలో. * గలసి వెంవాంది 
పొంగుచుం (బవహీంచు + పుణ్యతోయముల 
న్‌ "నరర్యాణత్యాగ 4 మొనరింపకున్న 
ననుచు దాః గొనివచ్చు థీ నట్టి యాసరకు 


.. వరుసతోడుతం దను 4 వారి కి మ్మనుచు 
చెరవువచ్చిన వణి + గ్వితతి కొప్పించి 


చని (పయాగను గృత్‌ 4 సాను యత (డద 
తనపాపముల. జెప్పి 4 తదిష్టము _క్తియును 
ధరలోన భూపతి 4 తము సిద్ధపదమంం 


తృతీ యా శ్వాస ము 189 


దెజుః గొప్పం దనకు సి 4 ద్ధింపను గోరి 
యానదిలో (బడి 4 (పాణముల్‌ దో)లంగి 
తా నట్టి ఘోర పా 4 తకములం బెసీ 
పదపడి ఘూర్హర + పతిగ జనించి 
వీదితంబుగా.- నౌక + విభవంబు లందె 
దనభావ వశత ., 

గని క కా (ప్రడయ్యెం 4 గరుణం జేకొనుము 
నావుడు నమిాగ్షిన 4 నాథుండు ధర్మ 
దేవతావాక్యంబు 4 దృఢ బుద్ధి నూంది 
గోరముం బిలిచి యీ + కువలమేశునకు 
(నారంగ) యోగవి 4 ద్యాఫ్యాసములను 
దెలిపి సిద్దుని. జేసి +, తె మ్మున్న (మొక్కి. 
వల నొప్ప నాసరో 4+ వరమున నృపునిం 
జెచ్చెరం (గుంకించి 6 సీదాసనమున 
నచ్చుగా నునిచి ని 46 జాంతరంగమున 
మున్నథవై రిని 4 ను ల్ప్యేం్యద్రు. దలంచి 
తన్న _స్తకమున హా 4 _స్పముం జక్కనిలిపి 
యెల్ల యోగంబులు 4+ నెలసిదులును 

జెల్ల ౦బుగా నుప 4 జీశించి" తెచ్చి 
ముదమున గురునికి 4 (మొక్కి_ం౦చి తేజ 
మొదవ పే రితనికి 46 నొనరింపు. డనుచు 
విన్నవించిన భక్తి * వెలయునీవిభుకుం 
గన్నవారలు మును 4+ కాలకంధరుని 

చీ రిడినా రింక 46 వేటొకనాను 

మిారాదు గావున 4 నీవిరూపాతు 
నాథాఖ్య యెసంగు ను 4 న్నతి నంచు మోన 
నాథుండు పలుక + నందజు సంతసిల్లి 
రంతం దపస్వుల 4+ య్మాశ మభూము 
'అెంతయు వేడుక 4+ నీషీంపతోరి 
తనళివ్యవరులత్‌ో + దడయక కదలి 
మనమార నరుగుచో 4 మే కందు జెదుటం 
గడింది భల్లూకంబు + కసమస శీల 
'జెడిదంపుం గోజులు 4 జెట్టు నొగల్సి 


140 


నవనాథ చరి శ్ర 


కటజిచినమేని యా $ గంట్లను నెల్ల 
వజదలు గాగను 4 వడియ ర క్షంబు 
తోరంబుగాం దొప్ప + డోంగి వాపోవు 
ఛారుణీనురునితోం 6 డా నంత గదిసి 
యురుదుష్ట మృగ బాధ + లొందక యుండ 
నరయుచు శరణాప 4 వాస్తుడై యున్న 
యెజుకును వీవీంచి 4 యిది (యేమొనాకు) 
నెజీగింఫు నున్నవాం 4 టెటుంగి యిట్లనియె 
విను నాథముఖ్య యీ + వి(పువ ర్హనము 
వంచక ఇరోహితునికథ, 
వినుపింతు నేంగన్న + విన్న మార్షమున 
నవనివై సింహ్మోది + యనుపురం జేలు 
నవిరళంబుగను సిం + వాళుండను (రాజు) 
గల దాతనికి ల + తణ ముంగళాంగ్ని 
పలుక నేర్చిన నుంచి $ బంగారు. పతిను 
'వెలగౌడి తొలుకారు 46 మెజుపు పుష్పాస్తు 
పొలతుకశేళిపూం + బోణి జీవంబు 
గలచితరాపు పుల్‌ + గడిగిన రత్న 
కలశ కందర్పుండు 4+ కరసానం దీడి 
పొది నేర్సి చీ_కొన్న * పూమొగ్గతూపు 
వముదచకోరంబు కో 4 నులపుస్పలతిక 
చిలుకలకొలికి గొ + జైల మించు చం[ద 
కళ నాంగ రూపళే 4 ఫ్‌ విలాసముల. 
జె(న్నారు చుండు) నం 4+ జిని యనుక న్య 
యన్నాతి భువనమో + పొనముగా నొదవు 
చున్న “'యవ్యనలమీ ఖీ నొస్పారు కన్య 
నన్న రేంద్లుకు నూన్యుం + డై యంతిపురము 
నందును దనకడ 4 నాశ లేకుండం 
బొందున (బతుకుచు 4+ భూరి నాఖ్యముల 
నెసలయ పురోహీతుం 4+ డితండు కురూపి 
మిసమిస మనెడి తు 4 'మెైదల్నమెక ప్పు 
నెజు వెడి కురులు (గొళ4ళన్నెల వింత చెన్ను 





1. “యొవను అనవచ్చును. 


తృతీయాశ్వాసము 141 


మజువీంచునుదురును 4+ నులయు బేడిసల 
మతింగించు కన్నులు 46 మణి దర్పణముల 
'తెజింగగు చెక్కులు. + దిలకునుముంబు 
మిగులునాసిక యును 4+ మేలిమి మొల్ల 
మొగడల నగు దంత 4 ములు బింబఫలము 
దలంపించు నధరంబు 4 దర్పకుశంఖ 

కలిత సౌభాగ్వ్యంబుం * గడచిన గళము 
బిసముల నటనుటీం * వెడి బాహులతలు. 
గిసయంబుల వెంపు 4+ గెలుచు హస్తములు 
జిన్ని జక్క_వలతో ( * జిటిపాటిసేయు 

చన్ను మొగ్గలు 1 చాప 4+ చందంబు లీల 
తిన్నతనంభా ను 4+ తించు నూంగారు 
నన్నువపిడికిట + నణంగు నెన్నడుము 
సైకతంబుల మించు + జఘనంబు ననంటి 
(మోాంకల నిరసించు * ముద్దు వెందొడలుం 
గనక కాహాళల బిం 4+ కము దువాళించు 
నునుజితుదొడలు జెం + దొవలసోయగము 
"కలనై న (వేళుల + ననురు మిం గాళ్లు 
అలవై న వేడ్క_ల + నలరు విధముల 
పొలంగనలరు వెం + పొందు మన్మథుని 
లాలిత స్మామాజ్య + లవ్‌ చందమున 
గరువంపుం గలహాంసి 46 కల వింతగతుల 


మురువు బిసాళించు 4+ మురివెంపు నడల 
మనసీజ మోహన + మంత దేవతను 

మునపు చందమున నూ 4 పురములు మొరయ 
శృంగార మలవడం 4+ చేసి నెచ్చెలుల 

సంగడి మెలగు న 4 జ్ఞలజామీ 6 జూచి 
మోహించి కామాంధథ 4+ మున దారతమ్యు 
మూహింపలేక వె + ల్లూదవు తత్తరము 
చిత్తంబుం బిరివీకు + చేయ నారాట 

మెత్తి విధా న 4+ న్నేల పుట్టించె 

నీ మాలకులమున + నిది గాల్సి పోయి 





1. పృువుచందంబు. 2. నలవైన యిందిరుల్‌ నమర. శి. పొలుపలరసొా.., జెంపుమే* 


142 


నవనాథ చరి తే 
నేమున్నె యొకథారు 4 ణీ వల్లభునకుః 
బుట్టిన కైన నీ + పొలశి వరించు 
నట్టి మహాభాగ్య 4 మబ్బుగా తనకు, 
జెడిలిరా యిక నేమి * సేయుదు ననుచు. 
గడుపును బవినుకుచుం 6 గటకట యనుచు 
నిలిచినచో నొక 4+ నిమిపషూర మెన 
నిలువ నోపక కూడు 4 నీళును చాని 
కడుజాలిం బొందుచు. * గన్నంబులోన 
వడిం చేలు గుట్టన + వాని చందమున 
విలవిలవోవుచు + వేదన జాల 
నలయుచు నొక యుపా 46 యమును జింతించి 
జననాథు నశ్వర + తీకులలో నొకనింయ 
గొనకొని వానికి * గోరిన ధనము 
లొనరంగ లోలోన 4 నొనంగి నిన్నొక్క 
పని. బంప వేడెద 46 బయలు న్రూకుండం 
జేసెద 'వేనియు6 4 జెవ్పెద ననుచు 


"బాసలు గొని నీవు 4 భయ మింత లేక 


నీరేయి నుందడి 4 మెల్ల మై మజచి 
తారు ని దించు న 4 En జిచ్చు వెట్టి 
పహ ఖీ నీశ్చేనిలేని 

భావంబు లోన నా 4 పలుకులు మెచ్చి 
తగ నృపుం డిచ్చు న $ ర్భంబులో నీకు 
సగ మిత్తు ననుచు వి 4 శ్వాసంబు చేని 
వాని వీడ్కొనివచ్చి + వడి నంతిపురము 


లోనికి. జని నృపా + లునిం బొడగాంచి 
యహీమకరుం డాది 46 యయిన తో'మ్ముండు 
(గ్రహములు నేడు నే 4 కాదశ స్థాన 
ఫలదులై సర్వ సం 4 పదలు నొసంగ 
వలయు మాకనుచు దీ 4+ వన లిచ్చి చంక 
నచ్చుగా నిడిన పం + చాంగంబు మున్షీ 
జెచ్చెర విప్పి వీ + వీచి నాంటితిధి 


వారతారాదులు 4+ వరుసతోం. జెప్పి 


_ యూరకె వెరగొంది + యొకకొంత సేపు 


తృతీయాశ్వాసము . 1483 


తల యూంచి పలికెభూ 4 తలనాథ నే(డు 
(పలయాగ్ని యునుబోలి 4 పర్వెడి చిచ్చు 
కాలుప నీ తురం 4+ గంబులఈ. గట్టు 
శాల లన్నియును భ$ స్ముంబు లౌ ననిన 
నిది చోద్య మనుచు సా 4+ హిణుల రప్పించి 
విదితంబు గా నా + విపునిమాట 
చంద మెజింగించి 46 జతన మై యుండు 
డందటు నని పంచె 4+ నంత నారా(తి 
సాపపువి[పుని 4 పనికి. దా మున్ను 
_ తొపికాండై నవా +. దలి మందడీ(డు 

. జ్యాలకలాపఖీ 6 వణముగా నళ 
శాలల నగ్ని[(౫గ ౪ చ్చర దరికొొ ల్సె 
నప్పుడు వెనువుంట + లందంద నభముం 
గప్పి వెల్పెగసినం + గలకల నంత 
వడిం బాటు తెంచి కా 4+ *వలివారు విభునిం 
దడయక రం డన $ ద_త్తరపడుచు. 
బదిజనంబులు6 దాను. + బర తెంచి వారి. 
బురికొల్పుటయును బెం + పునం జొచ్చివోయి 
తోశలు మండి మూ + తులు గాలి యగ్ని 
సోశవీంపులు (ఏలి + చుంచులు గమరి 
బలువుంటలెగపి చెం + పలు గాలి పవీజుందు 
లురిసి కంళములతో + ల్లూడి గర్భంబు 
లుడు కెక్కి. బంధంబు 4+ లురువడిం దెంచి 
విడివడి హేవ లు + చ్వేగముందెల్ప 
బలువిడీ నిట్టట్టుం థీ బజిచుగుజముల 
వెలివడం దిగిచి యా $ వివిధ మాణిక్య 
కలితంబులైన కం 46 కణములు వెడి 


జలపోత నంబుల 4 జాల నొప్పారు 

పల ల్ల నంబులునెర 4 వట్టుపల్ల ములు 

క శ్రెంబులును గాంత+ థీ ల దిగిచి. 
-తేచ్చియుం జి చ్చెల్ల 6 4* దెగ నార్సి రంత 
నిచ్చలో నిజపురో 4+ హితు నెబుక కును 


1. వలివారి గూడిరండని భూ విభుడు, 


144 నవనాథ చరి ల్‌ 
వెజంగ(ంది ఛారుణీ + విభుం డుల్ల సిల్లి 
"తెజుం గొప్ప విలిచి తో 4 రెం డని భటుల 
బనిచిన వారును $ బజచి వేవేగం 
జనుదెం డని పిలువ * జగదీశవిభుండు 
పుత్తెంచె ననుడుయబో 4+ పొన్ఫు మామాట 
చి త్తంబులో విశ్వ 4 సింపండు నృపుండు 
నిద్దుర గన్నుల + నిండ! (గ మ్మెడిని 
(పొద్దున జనుదెంచి * 1పొడగాంతు ననిన 
మగిడి యామాటలు 4+ వమూనవేశ్వరుకుం 
దగ విన్నవింప 6 దాందజితీపుచేసి 
పిలిచి యాతనికి న + భీష్టవస్తువులు 
వలసినయంత న 4+ వారణ నొసంగి 
యనిపిన నాసాముు + నందులో సగము 
కొని హయరతుకు $ గొవమరొప్ప నిచ్చి 
నునమున నలరుచు 4+ మజియుం గొన్నాళ్లు 
చన నిచ్చి యతండొోక 4 2సఖ్యవంచనము 
చేయంగ నునమున 4+ జింతించి ధరణి 
నాయకునొొద్ద నం 4 త।పురిలోనం 
(దిజగముల్‌ గెలువంగ6 * దివురునమున్మథుని 
విజయధ్యజము. బోలి 4 విలసిల్లుచున్న 
యనుపమ శుభలతీ. 4+ ణాంగిం దత్పు(తిం 
గని చేర బిలిచి త 46 తృరపంకజమునం 
గలభాగ్య రేఖలు 4 గలయ వీషీంచి 
తల యూ(చి యంతటం * దనముక్కు_మో౭ద 
(వే లిడి వెడవెడ 4 వేసాలువేసి 
మేలు కీ డని మాకు 4 మేదినీనాథ 

' చెప్పకుండినం దప్పు + చెప్పినం జిత్త 
మప్పు డె ట్లగునొ మే + లైన మామెటుక 
మెచ్చరుగాని యే + మేనియు గీడు 
వచ్చిన మము దూణి $ వత్తు రందటును 
గాన మే మిప్పుడు $ కన్న దోషములు 
పూని చెన్పెద మోవు + బుద్ధిగా వినుము 


SITET TR ITTTI TERRIER IRRA 


1. పొగడొందననిన. 2 సంఖ్య దుర్భన ము. 


తృతీయాశ్వాసము 145 


విను వినకుండుము 4 వివరించుకొనుము 
కొనకుండు నునుచును 4 గుటిలాత నతని 
చెవిడాసి కూతురు + * చేవాలఫలము 
వివరించి చూచితి 4+ విను మోకునూారి 
నీయింటనుండిన + నీవ్ర నీ పజలు 
నీయేలుచేశంబు 4 నిర్మ్శూలమగును 

అన విని భీతితో 4+ నతం డాడుమాట 
తనకు నంతకుమున్న 4+ తార్కాణ యగుట 
దలపోసి యక్క_టా థీ తల్లి పే రిడితి 

నెలమి నీబాలిక + నేగతి విడువ 

నొడంబడు చిత్త మో + యువిదయే నాకం 
గొడుకై న గూంయతె నం ఖీ గారి నెక్క్కాన్న 
మోూహనాగరమున 4+ మునిగి యుపాయ 
మూహీంప శే నింక 4 నునిచితినేని 

హాని పుట్టును నప్పు + డందటు? గవిసి 
నానాముఖంబుల 4+ నన్ను నిందింతు 
రొక్తెను విడిచిన 4 నుర్వికి నాకు 

సకల భూప ప్రజలకు + సమ్ముదం బొదవు. 
చేకొనం దగు నయ 4 స్థితి విచారించి 


క్షే Fr థీ న్‌. కత 

తల్లీ కంతయుం చెప్పం + 1దడవుగ దాని 
యుల్ల ౦బు ర్యుల్లని థీ యొడ లల్ల వణ(క 
ఫీత్రాంశుబింబంబు థీ చెన్నులా. కొన్న 
కరాంతురువదన మ 4 క్కునం గదియించి 
కన్నీరు గంము్ముచు. ఖీ గంపించుగుబ్బ జ 
చన్నుల వై వె జబాజుం 6 జనుట మెం దొరుంగ 
వెగచి యేడ్చుచునున్న 4 వెడందకోకంబు 
నిగుడ విపునిం జూచి * నృపుం డిట్టు లనియె 
వెబితుము నీనూట 4 * వేలెమ్ము గడవు 
నెలీంగింపు మోపాప € నేమి చేసెడిది 
నావుండు సిద్ధించె + నా కోరి కనుచు 


1. ద డవయ్య గాని, 
N—19 


146 నవనాథ చరి త్ర, 


భావంబులోపల + [బవుదంబునొంది 
యాత డిట్లనె వను + ధాధిప మిగుల 
1m 8X నొకనుంద 4 సంబును జేసి 
యాలోన మణికన 4 "కాంబరాభరణ 
జూలంబు లొంద న 4 చ్చపలావీ. నునిచి 
తలుపులు పదిలించి + తగు తెప్పమోందం 
బొలుపొంద నునిచి యు 4+ ప్పొంగువెన్నీట 
వెసయబాజబు విడచిన + వేవేగ శుభము 
లసంగు మో కెల్లను 4 నెలనాగ భాగ్య 
మిటువంటి దననేటి 4 కీశరుకరుణ 
నటమింద నెనయ $ ట్ల య్యెడింగాని 
యనుచు లే లెమ్మని + యవనీశుం దజిమి 
యను వ్రెంద ననిచియు * నట్లుచేయంగం 
బనుప వల్లను వారి థ బదరి తిట్టుచును 
దనలోన బెదరుచుం 4+ దడనుసేసినను 
జెడుదురు నేం జాటి 4 చెప్పితిం గన్య 
వెడలింపుం డని లోను + వెలియు. జూచుచును 
సిడిమండింబాందుచు 4+ శిఖ మిట్టిమిట్టి 

పడగ బల్కులుదొ. టు $ వడ నూలమాల 
గుడుచుచు దన కిటం * గొలిచి వేళయ్యె 
నెడచేయ కందల + మెక్కి_ంచి పాపం 
గొనిరండ యన. దల్శి 4 కొజుయసచు మజియు 


గనుగవ బాప్పాంబు 4 కణములు దొరులం 
బాసి రాంజాలని + బాలికల బాయ 

దీసి కోపించియు 4 చేనులం గినిసి 

యేమి యీ వెడయేడ్సు + లేడ్చెద రనుచు 
నామాట వినక భూ 4+ నాఖుండు మున్ను 
తురగరత్నముల న 4 తు గానలంబు.. 

"కెరచేసె నీచేటు * నెజటుగయడో లేడొ. 
వురులు కూతురు తోడ + మరలింతు.ిదొడుగ 
నజుదిన్న బంగార 4+ మది మెల్ల నేల 

'యని విడ నాడి మో 4+ కటు చను బేరం 





1. జాతిమంద'న, 2, తొడమరుదిన్న, 


తృతీయాశ్వాసము 147 


బనిలేదు విను. డని * చాల వోడొ్క-నుచు 
సచివులతో౮హాడం 4 జని బహు (రత్న) 
నిచయముల్‌ నిండార 4 నించిన పసిండ్‌ 
ముందసంబున నుంచి $ మటి తెప్పమోం:దం 
బూందుగా నునిచి కొం 46 పోయి నశ్టేటి 
వడిం బాణ విడిపించి $ వచ్చె నావి(పు 
నటనుట నొజ్జలు + నంతకు మున్ను 
తటుకున నరిగి నుం 4+ దస బట్టు డనుచు 
బంపీన నందబు 4+ బజుచి యయ్యుటి 
వంపున మందస 4 వచ్చునంతికును 
నెదురు మూచుచునుండి + యేటికీరమునం 
బొదరిండ్లలో పల, + భబొంచున్న యంత 
నభినవ కందర్పుం 4 డన నొప్పుభూమి 
విభుండొక్క_. డడవికి + వేటమై వచ్చి 
కడుదూపటిలి యుద 4 కంబులు గలం 
దడయక యయ్యీటి + దరి కేగుదెంచి 
రంగదుత్తుంగ త + రంగభుట్ట నలం 
(గుంగుచు నెగయుచుం * గూలంబు జేర 
వచ్చునముందస. గని 4 వడీ నీతగాండ్లం. 
బుచ్చి తెప్పించి త 4 ల్పులు బారు దెజుచి 
కరసానదిర్చి యం + గజుం డొరలోన 
కరమొప్ప నునిచిన + కరవాలు వూ ల 
నెరసంజనుబ్బులో 4 నిగనిగమించు 
నెరయ దీపించు కొం 4 న్నెలసోగవూలె 
సలలితరత్న పం 4 జరములోం. జాలం 
'జెలువారు ముద్దురా + చిలుక చందమున 
"సన్నుతరత్నభూ 4 పషణదిప్పు "లెసల 
నున్నట్టి జోంటిని 46 నుడురాజవదన. 
జకితకురంగలో 4 చనం గంబుకంకి 
బికవాణిం బరిపక్వ $ చింబాధరోవ్వీం 


గునునుకోమలిం గుంద $ కుట్టలరదన 
గిసలయపాణినిం + గేసరగంధిం 


L48 


నవనాథ చరి త్ర 


గనకతాటంకను 4 గరివె రిమధ్య 
ననుపమజఫఘున 4+ నావ ర్వనాఖభిం 
గరభోరు నరుణపం 6 కజకరయుగళ. 
దరళతారుణ్యనూ + తనవి భనూంగి 
నంగనాతిలక న 4 య్యన్ఞైట్‌.ం గన్వ 
నంగజరాగ లో $ లాత్ఫుడై చూచి 
వేవేగ మందస 4+ 'వెడల రప్పించి 
భూవరు: డాపూవుం + బోణి కిట్టనియెం 
దనుముధ్య యే రాజ * తనయ వేమిటికి 
నిను నుండసమున ను 4+ నిచి యిట్టు లేట 
విడిచిన తెజిలౌల్ల 4 వినుపిరిపు మనుచు 
నడిగిన నంత సి 4 గ్గ్షడరం Mu 


అరయ: కల ఇ 4  య్యదం జూటుదిగిచి 
తలవంచి చికునవుర్టి * తనుకు వెన్నెలలు 
పలుచని చెక్కుల + వై బ్బిత్తరింపం 
దనపదాంగుళమున 4+ ధరణి వాాయుచును 
నును జేశుతోడను 4 మదచరోరావీ, 

తన తెబంగంతయు( 4 దప్పక చెప్ప 

విని విస్మయం బంది * విపు నిందించి 
ధరణిశ్వరుండు గాం + ధర్వవివాహ 
నురయంగ శాస్తోం కృ 4+ ముగు నని యపుడు 
నృపతి యాక న్యం ఖా 4 ణి గవహాణంబు స 
విప సమ్ముఖమున + వెలయం గావించి 
మనమార మొదల న4 మ్ముందస నున్న 
ఘనమైన వనస్తువుల్‌ + గై కొని యందు 
బూని తా నంతకు 4+ మున్ను వేటాడి 
బోనునం దెచ్చిన 4 బొల్లి యెలుంగం 

జొరంబెట్టి తలుపు ల $ చ్చుగం బదిలించి 
తిరముగాం దొల్లిటి + తెప్పవై నునిచి 
యేట బోవిడిచి యా + యింతిం దోడొ-నుచు 
ఘూటకభటదంతి + కోటులతోడం 
దనపురికేగినం + దదనంతరంబు 


తృతీయాశ్వాసము 149 


అనువునం జనుచున్న + యామందనంబు 
వడుగులు కని యుబ్బి * వడి గుప్పిగంతు 
లీడుచు నొండొరుం గేక 4+ లిడుచు. జప్పట్లు 
కొట్టి చంకలు వేసి + కొనుచు జెలంగి 
పట్టి ముందస దెచ్చి 4 పరగ నయ్యేటి 
పొంత ద్రిబ్బినప్తబ 9 పొదలలో నునిచి 
పరత జెసంగ నొ 4 జ్ఞలరాక' కెదురు 
చూచుచునుండి ర + చోట నావి పుం 
డీచేటుపాటు. దా 4 నెబుగక దక్కె 
రాచకూంతురు మనో 4+ రథసిది మెసనగా 
నాచపలావీ.. జ 4 య్యనం బొందకున్న 
నేంచిన నీనునం $+ బె ట్లాపవచ్చు 

వేచి కాజించు పూ + విలుత్తుకే నింక 
నని సంభ మింపుచు + నర్కు_న కేజి 
ఫఘునతరంబుగం గాయ $ గట్టిననుదుట. 
బొడవైన వినుబొల్లి భీ బొట్టును ముదల 
బెడసి  రాలుచునున్న థి 13 విడతల నరల 
దులిచినసిక యు సం + దులబాశు వట్టి 
బలువు గప్పిన గొగ్జి థీ పండ్లును బెట్టు. 

పడికి కం పెసలాడ్‌ థి బడబశినోరు 

జడను 2ఛెన్రలు (గుతు $ వీచు గడ్డమును 
బరును మోసము జెక్కు $ వై (6 బులిపరియు 
నుజుకు బొడ్డును మేన 4 నొదవిన దద్దుం 
బీల్లీకన్నులు బల్ల + చెరింగినకడుపు 

గిల్లు బ్లచూపులు. జాల + గరికొన్న బొచ్చు 
బొలిబొట్టు గూనిపవ్‌ం + సును బుజ్రముక్కు_6 
తన మెడమోాంది $ పస. నీచ 
బోయిన వీటుందును ౪ బు స్తుదోవతియు 


చాయ జంక నిడిన ౪* దర్శ సంజెలయు( 
గోలయు. కిసలు మెట్టు 4 గొడుగును ముటికి 


చేలికెయును ముళ్లు + బెట్టిన జంధ్య 
ములును బంచాంగంబు 4 ముస్టీయుం జిల్లు 





రే 


1. పదతటి. 8, చెయినినురువించు గండమును, శి, గురుబిట్టు. 


150 


నవనాథ చరి త్ర 


లొలసినక రతి త్తి + యును నలవడంగ 
గారెలు బూరెలు 4+ ఖండనుండిగెలు 
చేరిననేయియు + బెల్లంబుం బప్పు 
ముడిచిన ముడియలు 4+ మూపున డొల్ల 
వడియ(బుచ్చిన పోక 4 వక్కలు నేెండి 
పోయిన యాకులు6 * బొనరం గతుముల 
"పాయమై దుర్హంధ 4 మెసంగగ6 చజెనుట 
వడియంగం గునుకుచు థీ వచ్చె: వచ్చుటయు 
వడుగులు గాంచి చె వై * వలువ లందంద 
వడిదింపి దాంటులు ౪4 వై చుచు నెదురు 
చని [కందుగా నమ 4+ స్క్మా_రముల్‌ చేసి 
నునమార మందస 46 మనకు లోయిడియె 
ననవుడు. గడునుబ్బి థీ యావటుపంతతిం 
గనుంగొని నుతియించి + కవుంగిటం జేర్చి 
సాముచేయుచు మల్ల 4+ సరచుచు గోల 


_ వేమారు విసరుచు + విస్తూప మెస 


బనసలు చెప్పుచు. 4 బంమసి పాటుచును 


_.= గునియుచు. చప్పట్లు 4 గొట్టి యాడుచును 


వెగ్గలంబుగ నోరు + విప్పి నవ్వుచును 
వగ్గు కోతికి సివము $ వచ్చిన రీత్రి 
కనుగొని హోస్యంబు + గా ఏకారంబు 
లొనరించి మజియు శి 4 ష్యుల నెల్ల జూచి 
మావేడు కింతట 6 మానదు మోకు 


గోవిందగంతులు శ కొన్ని వేసె 


అనుచు. ధోవతి మొల +నంట pein 


తనమూట లటు' వెట్టి + తమకంబు నిగుడ 
మడవులు పిజుందున 4+ మాటివమూటికిని 
వడిం దాయక నందంద 4+ వడిం బొట్ట గదల 
ముఖము చెనుర్ప నూ + ర్పులు సందడింప 
శిఖ మిట్టిపడ వల + చేదోర మూడ 
కమతం. మెణన జం, ర ధ్యంబులు దెవ్వం 
బెడక చ్చ విడ నుల్లి థీ నెద్దికి మూండు 


తృతీయాశ్వాసము 151 


పప్పుకూచికి నాల్దు + భాస్క_రుకై దు 
అప్పలకాజు జం + ఛ్యాల ేశవుకుం 
బది కుప్పిగంతులా 4 ఛళుకుంబదాలజు 
పదుమూండు గోవింద + భట్టుపిన్న(ని)కి 
డేరవిర్థలుకుC బం + [చెండు దోరాల 
వీరయ కెనిమిది + వీధిమాధవుకు 
నిరువది నచ్చాయ 4 కేడు పాయసము 
నరసింహునకు పదు 4 నాల్లును నున్న 
చల్లమల్లని కేడు + సరి యనంతనికిం 
బుల్లె విస్సృయకును 4+ బురుపో_త్తమునకు( 
 దులసి మంచనికిని 4+ ధోతి సీంధరుకుం 
బులగ విరాశ్వరునకు + బూరె లతునికి. 
బక్రైవర్ధనము గో + పాలుకు నెలమి. 
దుక్లై రాఘనునకు $ దుల జనార్లనుకు 
స్మత్రమయ్యలకుం బ 4 చ్చళ్ల ళ్లకిహ్లోని 
సూతంమల్ల నికి జో 4 సుల ధర్మనికిని 
గూడ ముప్పదిరెండు 6 గోవిందగంతు 
లీజేర చేసితి + నిం కోప ననుచు 
దనతొంటి గంతులం $ తట మానివాం[డం 
బనిచి యిట్లనియెనొ" థీ స్పార మా రెల్ల 
మల్ల డ గొనంవేరి 4 మందస డెజచి 
కల్ల చేయరు గదా + కాలాదు అకట 
నాకుపకార ము 4 నర్చినయట్టి 
మోకునుజేసెద + మే మిటు వినుండు 
అరుదుగా నిఖల మా 4 నవథానములును 
' బరగంగ మం(తాల 4+ పన్నాలు మిము 
దిట్టక కొట్టక * ధృతిం జదివింతు 
నెట్టుగా నేర్పుదు + నిజ మింతేవట్టు 
అన్నగా. .ర్హాన మా 4 యక్క_మ్ముతోడు 
ఇన్నియు నిట్లుండె + నింకొక్క భయము 
పుట్టుచున్నది. మాకు 4 భూపాలపు(తిం 
బట్టి యొజ్జలు గాసి 4 బజిచి రటంచు 





1. శాయరుగచా, 


152 


త్‌ 


నవనాథ చరి త్ర 


బుగులుపుత్తురొ మరు + పురిలోన ననుచు 
నగవుచేయక నాకు + నమ్మిక పుట్ట 

(గచ్చణు నొకబాసం 4 గావింపుం డనుచు. 
జెచ్చెర దనతలం 4 జెయ్యి వెట్టించి 

కొని నూకు నిశ రాచ 4+ కూతురు గదియం 
జని విలానంబుల + సరనసవాక్‌ స్రములం 

జి త్తంబు గరగించి 4 సీగాల్ల వాపి 

సత్తుగా వేడుక + సలుపం బోవలయు 

మాకు సుఖంబు స 1 వ్యుక్కుగా “మొదల. 
దాశిన మరి పిల్చె $ దముగాని మోరు 
సయ్యన చెడ గల్లం + జను డన్న వడుగు 
లయ్యెడ మరి నిలు 4 కరిగి రావేళ 

దాసీ యూమందన 4+ తలుపును నోర 

చేసి యాయొజ్జలు 4 చెలువను జూడ 

లోను వీశీంచి యె + లుం గని తెలియం 
గానని చీశటి + కతన జిత్తమున 

నీలిచీర ముసుంగు 4+ నిడిన యందంబు 

దా నీలం జూచుచం 4+ దంబు గానోపుం 


| గాకున్న నేనాంటం 4 గలదు చర్చింప 


భూకాంతుక న్యక + బొల్లి మోమునకుం 


గానియ _త్తేజంగు ని * క్కంబుగాంబెలియం 
గానక చాలిక 4+ గానం దనంత. 

బలుక నేరక సిగ్గు $ పడియెడి ననుచు 
దొలుత వాక్యముల ఇచా 4 తుర్యంబు దెలియ 
మూటలాజెద నంచు 6 మరికొంత గదిసి 
పాటలగంధి సం + భామీంప వేల 

నగుచుం జయ్యన వచ్చి + నన్ను. గాంగిటను 
బిగువారం జేకొని 4 బిగియ వేమిటికి 

నీవు పల్క_క యున్న 4 ik పు(తి నాకు 
బోవునే సిగ్గు .. జః 

నని సన్న చేయుచు. థీ శ యిం ; 
జనునె ను _మి్మింక మూ 4 సానుక్థ్య్య మెల్ల 
"వెలయ: జెసి స్పెద మిటు 4+ నిను మని పలికె. 


తృ తీ యా శా సము 158 


గులలీలములను ద + క్కు_వగాని యాణు 
వేల (బావ్మణుడ బు 4 శ్య్వదిని సభలం. 
జాలమించిన ఘన 4+ జటలంబరీతు 
గొనంబంపీ చూడు నా + కొలంది దుళ్లోస్టి.6 
జనను మృ్తి తికను శౌ 6 చంబులు చేతుం 
గరతి త్రి నేమాణం 6 గాలంబులోన 
సు సంభ్యాది థీ సల్కి_9య లల్లం 
బూనుదు నిన్నాన + భోగాన నెపుడు. 
మాన వేల్మియు రేపు + మాపును సూర్య 
సముపాసకుండం 4 దిష్టనూ్యూ[(తుగాను 
కవులావీ. నీకు నొ 4 క్క_తికె మోహించి 
చిక్కితిగాక నేం 4 "బేరం బరసతి. 
(బక్క_ంజేర్ప వె యేక 4 పత్నీ వృతుండ 
బతము నా లెదనన్నం 4 బై (బడీ రాక 
వెతల బెకైదను నా విద్యలయందు 
నూహింప మోారాజ్య + bo కాయ 
ఆహీాక క౦ంబులంబెట్టి + యప్పులు తాం” 
వృద్ధి కొసంగుదు 4 వేలుపు చెప్పు. 
పద్ధతి నేర్తుం (బ + భాతకాలమున 
దొరల యిండ్రకు నేగి + తులసియు' బెట్టి 
వరుస నిచ్చలు విన + వారంబు: జెప్ప 
గట్టిగా గొడుగులు 4 గట్రను వండి 
'వెట్టను దర్శ సం_4 బెల వరధాన్య 
మెత్తం జేతులు చూడ + నెలమి జంధ్యములు 
ను ్తరుల్‌చే సేయంగ 4 నొగి బికవుడుగ 
కి నెక్కు. వి పుండం $ గని వు, Es 
గాండంగాం జుమి్మది * గాక వెండియును 


Me బడుగులు "వెళ్లి ౦తు 4 (బవ్మారాక్ష.సికిం 


పడుతుం భబీనుంగు మోచి + కొంపోదుం గాల 
పురుషము నుభయతో 4+ ముఖి మృతిశయ్య 
మరి'మేషీయును మృత్యు 4 మహిమీయు లవణ 
తిలవిష్టగుడఘృత 4 భేనుకార్పాస 
తిలపర్వతంబును + దిలవ_ర్రికయును 
N—20 


154 నవనాథ చరి శ్ర, 


గృహ్హాజినము నాల 4 కృ_త్తియు నార 
కృష్ణూజినంబనC థగ _ర్తింపం బడిన 
ఢరియింపరాని దు 4  గాసముల్‌ గాందు 
ఖరకరహీమకర 6 (గహణకాలములం 

గడికి నొకొ_క్క_ని 4 వృ_ముచేత నిడం 
గుడుతును బులగము + కుత్తుక మోన 
విడునక యిట్టు లీ + విధమున ధనము 
గడియింతు నే నటు 4+ గానం బూయబోణి 
యొజవై న నీచన్ను 4 లురమువై వై గదియం 
పతన. కాంగిట 4 బంధింపకున్న 

వీక్ట (బావ్మల 6 యాన + నెయ్యియుం బప్పుం 
బాకంబు రొ్లులుం + బంచదారయును 
గండవంజెలోలును 4 గారెలు నేత 
వండినట్లును నాన + వాలపాయసము 
లడ్డువంబులును బె * ల్లంబుబూ రెలును 
ఇడ్జనల్‌' కుడుములు + నిదె తెచ్చి నాడం 
నులి వొత్తులం 4 గుడుతము రము 
మామనంబున వేడ్క_ + మల్లడి గొనెడిం 
బప్పుదెచ్చితీ నన్న + పాటితే పున 
తవ్పెంబో నీజాణ 4 తనముచే మెచ్చ 
దన్రష్గలనై న *(శా 4 ద్దంబని విన్న 

నవ్వడి మున్నునే 4 న చటికిం బోయి 
పప్పు వముండెటలును 4 చాయనాన్నంబు 
లప్పాలుం గొసరి తృ థీ “వాసగాం దిందు 
నూర్పువుచ్చక. తలం 4 యూ౭చక వార 
"కార్చక నే నొక్క_ 4 కడవెడు దాయకం 
(చావుదు నాజ్య నుం 4+ దజు వెజిగందం 
గావునం బెండ్లి ౦డ్రం * గలుగు భోజనము 
వగాతికి చేరాక థీ “తత్తు మెల్ల 

దాతల యిండ్ల (శా? ద్ధంబు “గోరుదును 


నాతి నానుగుణగ 4 ణం జెల్ల ఏనుము 
జాతిగా, గొక్కోక 4 శ్వా స్త్రమంతయును 





కృపం. 2, = లీ, ఫు . 
1. కృష్ణా జినము కృతియును నార్ల సహ్లా. 2 శార్థంబని త. ఘాతకు 


తృతీయాశ్వాసము కేరీర్‌ 


విన్నాడ నందుల $ విథమునం గవయ 
కున్న లతాంగి నీ * కోడినవాండ 
వృద్ధని చూచితి + వేని కావుంబు 
బుద్ధిబోలింపంగ 4 ముదుకకు ఘనము 
వావమూవీ నావిట 4 తము బాణత నము 
నామాట నమ్మనవే 4+ నాభార్య నడుగు 
మభినవనున్నథుం 4+ డనుచు నెల్ల పుడు 
సభవారు నెగడు నా 4 చక్కదనంబు 
భావులు కోరి త + ప్పక చూచి రేనిం 
గాముని మదిలోన 4 గాసనుకుం గొనరు 
1అంగన యీ యింది + యావేగమిపుడు 
పొంగుడువంగుడై 4 ఫొలసిపోకుండ 
రశీంచి తేని వా + రాణసి కరుగు 

" నక్షయంబగు పుణ్య థీ మబ్బు నీ కిపుడు 
చందన గంధి యీ + ఊణమె మో పితేరు 
లందబు స్వర్గన్గు 4 లయ్యెద రిపుడు 
కాక నీవేంచినం + గామాతురమున 
మాకు జావకపోదు 4+ నురణ ముందినను 
జలమున (బహ్మర 4 తనుడనై. నేను 
బొలియింపకయ నిన్ను $ బోనీను సుము శి 

. చములయజగంధి నా + మాటకు నాను 
పలుకవు నక్కిళ్లు + పడియెనో చెవుడు 
దొడరెనొ నెనుముద్ద + దుజిగిరో నోర 
నెడయ దన్వులమూట + లేల మా కనుచు 
వెలుపల ధోవతి + వేసి లోపలికిం 
దలందూర్చి మోాకాళ్ష, 4 దడనుచు. జొచ్చి 
తలుపు దగ్గణమరాయం థి దడవయ్యె విప 
కులుని మైజుంజురు $ గొన్న వెంట్రుకలు 
నరపగడ్డంబును 4 నలుపును జూచి 
“తెరల్‌ యా యెలుంగొక + దిక్కున కొదిగి 
వజ నృుగం బని $+ వెస గుజ్జుమన లం 
బాటుండు మన్మథ 4 పరవశుం డగుచు 


న. 


1. అంగనయిట్టియగావి సయ వేద నము, 


156 


నవనాథ చరి త్రై 


నది వెద్దభ లూక 4 మను "తెల్విలేక 

న శంక + నూంది చిజ్దనుచుం 
దలరొదవే యొబజ్జ 4తన మూడ్సి స 
గొలువ నొజ్జలతో నె * గుటగుట యనుచు 
బలిమి(ఖై 6 స డక లో * బడను నీ వనుచు 


నలుపారు నెలుంగును 4 నట వీణప దోశం 


(బీతిము రాకొమా + రితెవేణి యనుచు 
జేత బిగ్గరంబట్టి + వేరందిన్చుటయు 
గాటనొట 1గం| డించి + కోర లాండొంటిం 
౫టనగటం దాశీంప * గర్నంబు గలల్‌ 
హాతాత హామాత 6 యనుచు మోం:చేతు 
లూతగా వెనుకకు + నొజుగి వెలికిల. 
బడి పాజుకొని గుండె $ బలువిడి నడచి 
పడంగ నెలుంగని 4 బాతలింపంగను 

న త్తణి విపుంవై. 4 నదరంట నుతికి 

(కొ త్త నెత్తురులొ త్తం థ్ధ (గొవ్వ్యాడి గోళ్ల 
జిల్ల్టులున్రూవంగ $ సిరమును నురము 
గుల్లలతి త్తిగాం థీ గొట్టియు "వుడయు' 
జరణయుగంబు గ 6 తునులు నురంబు. 
గరములు జిగిబిగి * గా నొగిలించి 

విడిచె నంతటితోడ + విటశిఖావుణి! 
నడ దొల్లిటి వివ $ యవ్యథ లెల్లం 
గెరలి భల్లూక మో 4 [కీయం దన్ను గజవ 
హరిహరి 'గోవింద థీ యయ్యర్లో యనంగ 
దరియంగ వచ్చి యం 46 తయుం. జోల. జూచి 
మరివచ్చే వడుగులు 4+ మందన గదినీ 
వగచుచు( చేరి మొ 4+ వంటి వెద్దలకుం . 
దగిలి యీాదురవస్థ ఖీ దై వయోాగమున 


వచ్చె మానుపం గల + వా రవ్వ రనుచు. 
'జెచ్చెరం గాళ్లును 4 చేతులు వట్టి 

వెలికి నొయ్యన దెచ్చి + వెజవకుం డింక 

సనెలులస లే దెచ్చట + నేల దూరమున . 


1. నొండీయ, 


తృతీయాశ్వాసము 157 


కనుచు గంట్లను నెల్ల 4+ (నడరెడు రక్ష) 
(మొన ర 'వెల్వడ న్‌ త్త ఉ యుదకముల్‌ దెచ్చి 
రోయకం దను వెల్ల 4 రోత పోయ గడిగి 
తోయంబు (చావించి + ధోవతి గట్టి 
యొల్ల నం గూర్చుండం + నునుపం దొల్లి టి 
డిల్లంబు గాండొక $ తీరుపడంగ 
హీనస్వరంబున ఖీ నిట్టని పలికే 
భూనాథుక న్య ని * ప్పుడు మోర లెచట 
నణంచినారో చెప్పి + | పాణదానంబు 
తడయక చేయనే $ దయ మోటు ననిన 
వడుగు లిట్లనిరి + నావంక కించిత్తు 
దొడరదు ననుుఃడి + దుష్టవ_ర్పనము 
నావుడు నుస్పని 46 నాభ్లోక్త గాక 
మివశవూ యింక 4 మేదినీనాథుం 
డిట్టి నా దుర్భ్భ_్త 4 మెటింగిన వెడల. 
గొట్టించు మేనెల్ల థీ గుక్క_చ్చులొ వ 
'కానున నే నింకం $ గాసి కేగదను 
నూవారి కింతయు + నుబువక చెప్పుం 
డని (బహ్మచారుల + నందణం బోవ 
బనిచి "తా నిచ్చట + బడియున్న వాడు 
(దేవ నా యెజింగిన + తెజుం గిది యనిన 
నీవంశికోత్తము + నెలుంగ నొప్పించ 
నరయంగ నామోన $+ నాథుం డిట్లనియె 
నితని దుర్జుణము మా + కెన్న 'చేమిటికి 
మృతి a జపుడు నా 4 దృష్టీ వై వైంబడినం 
బడెనుంగానె స్పైన శ బలునొప్పిం వాసి 


యొడలు తొల్లి టియట్ల 4+ యుండు. గా కనుచుం 
బలికిన నప్పుడు + పరమయోగీందం 
తిలకునిదయం జేసి + దిగ్షన విపు 
నవయవంబులు గంటు 4+ లన్నియు మాని 
నవరస తొలింటి 46 జాడనె యుండే 

చా (ag 
నంత నాభూనురు6 * జామోననాథు 


158 


న వన 
కాతతభ క్తి సా 4 ప్లాంగ పృణాను 
మొనరించి యోదివ్య + యోగీం[ద నన్ను 
మనమున గప మోజు + వనిచి రశ్నీంచి 
తింకంబోనొల్ల నే 4 నెందు మోపాద 
పంకజంబులు గొల్పీ + (బతికెద శిష్యు6 
గావించుకొను మన్నం + గలకల నవి 


' నీవంటి (బాహ్మణు + నికి నుపబేశ 


మోక మచెన్యరి + కిచ్చె మేము 
నీకులం బట్టిది 4 నీకీల మదిగొ 
యే నునవచ్చుః బొ 4 మ్మెక్కడి కైన 


గామీడి ఫీక్రీంపం + గా దన బోయ 


వినతుయై_ యిట్లను 4+ విను మనఘాత్మ 
ఘనతరంటై న యీ + గవాననుధ్యమున 
నుండు చోద్యపుగువ్వ + యొకటి యెవరికి 
నిండు సాధింపంగ + నెమ్మేన దాని 

న న స RE WL 

త అన p00 100 00 22. ==. యేయంగలేక 
వొాంచియుండంగ నొక 4+ భూపాలుం డరుగు 
బెంచి నాతో దీని + తెజుం గౌట్టి దనిన 

దీని గుండెను ధృతిం + దిన్నమాననుండు 
మాన వేశ్వరుం డగు 4+ నటి దీని మూంస 
మానిన యతండు ని 46 రావమయుం డగుచు? 
దా నెన్నం బెక్కెండ్లు * ధరణిని [బదుకు 
దీనినుస్తముం దిన్న + ధీరుండు సిద్దు 

డై నిత్య సాఖ్యంబు + లందు నటంచు 
జెప్పినం జాల వి + చితంబు గా 
దప్పక యా గువ్వ + తలం (దెవ్వనేసి 
శకెరలీ మాంసంబు నా కిచ్చి ను _స్హకము 
ధరణీశ్వరుండు (మింగి * దాని గుండియలం. 
దనతోడం బుట్టినా * తనికి. గొంపోయె 


ననవుడు ముల్స్యే్య్యదు. + డా విరూపాకు 
నాతనికిని జూప + నవనీశుం. డనిన 
యాత. డీతండు గాం + డనుటయు. చెలియ 


తృతీయాశ్వాసము 169 


వీవీంపు మిప్పుడీ 6 వేపాంతరంబు 
దతుతం కొని; తానుంటం౭చేసీ 
యెబుంగంగలేవై తి 4 వీతని నన 
మజియాతనిని జూచి 4 నుళ్స్చే వ్రం(దుంజూచి 
యిలలోనం బమషముల $ కీ పభావంబు 
గలుగ దెక్క.తమునం + గలిగె నీ గువ్వ 
కానతియిమ్మన్న + నంతలో నాత్మ 
లోన. డెల్లమిగ నా 4 లోకించివన్య 
పతికి నిట్లనియె న + స్పరవము యోగీం[దు6 
డితర పములకెల్ల $ నీ వెంపు గలదె 
విను మోకపోతంబు $ నృత్తాంత మెల్ల 
కపోత వృతాంతము 
ననిమిపాధిశ్వరు 4 కన్ని వేళలను 
వముందారనాథనా + మంబు గంధర్వు. 
డందటలోనం దా 4 నాత్ముండై యుండు 
నుండనా దివిజేయదుం + డొక్క_దినమున 
ఖాండవ ద్యానంబు + గనుంగొను వేడ్క 
కృంగారములు చేసి 4 జీవంబు గలుగు 
బంగారుుపతిముల 4+ పగిది రంభాది 
వారకామిను లీరు 46 వంకల దన్ను. 
చేరిసేవింప శ € చీ సమేతముగ . 
నరిగి యవ్వునములో + నసద్భశ[ పసవ 
పరిమళ విభవము + పరమసంగీత 
మాధుర్య నుంజుల 4+ నుంజు మంజీర 
నాధవీ వనలతా + మంటపంబులను 
వర్మి తహోడశ 4 వర్ణనువర్ణ 
వర్హమనోహార + వైభవ శోధి 
పరిపక్వ మృదుశర + ఫలరసపాన 
పరిణత మదశుక 4+ (పకరానులాప 
సరసరసాల వీ 46 శాల భూజనముల 
బరపారు నీడల 46 బాల్య పవాళ 
లలితారుణ (పనా € ళగాసలోల 


నేవింప జేనీన సమే, 


160 


నవనాథ చరి త్ర 
కలకంఠకులకంఠళ 6 కాకలారాన 

రుచిర పున్నాగ భూ + రుహమూలములను 
ఖచర విద్యాధర 4 కామినీ రణిత 

బారు వీణారవ 4+ (శ్రవణ విశాల 
సారంగసంకుల 4 జాతిలవంగ 
లవలీలసత్కుంద 4+ లతికానుకుంజ 
నివవాంబులను నిజ + నికట సంవ్లుల్ల 
వకుళ చంపక కుర 4+ వక శతపష్మత 
వికసిత స్తబక న + వీనవురంద 

రసథాత కలధాత + రచితవేదికలం 
బొసగంగం గళి స + ల్పుచునున్న వేళ 
విరులుగో సెడు. వేడ్క. + వెలయ రంభాది 
తరుణులు తవులోసం 6 దహాతవా నిగుడం 
బరవై న గురివింద + పందిరుల్‌ దూళి 
నురగలపారుగున 4+ నురుగుచు చాంగి 
చూతపోతముుల + నుద గొమ్మ లెక్కి 
కలయయూచిన కింశు 4 కంబులు మెట్టి 
జెలంగెదు కలికి రా 4 చిలుకల. బట్టి 
చాలువారు తలిరాకు 4 సెలగొమ్మ + లాయ 
కిలకిల నగుచు కో + కిలలను జోడి 
(పవముదంబుమిోఅ చం + పకములు డాసి 
కొముకు మించిన పువ్వు 4 గుత్తులు గోసి 
మలయజ[దుమముల 4+ మజుంగున దాంగి 
యలరు "విందీలగెయు త యాష్థలల నాయి 
తొరలసపూంటేనెల థీ తుంపర్ల జడిసి 
పొరింబారిం గలుగొట్ల 4 ఫొంతను న నుడిసి 
యలమువాసనలను 4+ హోయని కోరి 
ఫలములు గల మాది $ ఫలపాదపముల 


గిరికొొని నిమ్మల థీ అం దనరి 
తజదైె న వొన్నల + తాన్రులం చెలగి 
కలికి కన్నుల తిల 4 కంబులు చూచి 


తొలగి యశోకప + జ్ము-ల నోలి డాసి 


తృతీయాశ్వాసము 161 


1పొాగడపూల సిగలం * బొందిక 6 జెరివి 
"మొగలిరేకులు చాల్ల + ములం జూలం దుజిమి 
వన్నెలు పచరించి + వనిత లందజును 
సన్నుత(పసవభూ 4+ వణములు పూని 
మురియుచు( జనుచెంచి * ముందర నిల్వం 
బురువూతుం డా పువ్వుం + బోండ్లునుదాను 
ఏకనిత కనకార + విందపరాగ 
నికరపింజరితపా + నీయమై తీర 
కలితకల్ప,దువు $ గళిత [పసూన 

లలిత సౌరభసము + ల్లసిత (తరంగ) 

జాలమై తన పొంత 4+ చందన శాఖ 
బాలపల్లవభవ 4+ పవనకిశ్‌ ర 

నిథిరితకణ విరా + జితమై శశాంక 

విశదోరి దోళికా 4 వినరవిహార 

చతుర హంస బలాక 4+ సారనచ్మక్ర 
ఏితతకోలాహలా + న్వితమై తనర్చు 
కనులాకరంబు చెం 4+ గట బారిజాత 
కమనీయశాఖల6 * గలయం చెనంగి 

తనరారు మల్లీ ల + తామండపమున 
వినుతచింతామణి + వేదివై నుండి 
జలకేళిసలుపు న 4 చ్చర పువ్వుంబోండ్ర 
లలితవిలాసలీ * లలం దనవేయి 

కన్నులు ఏలసిల్ల 6 $ గాను గొనుచు 
నున్నయ త్తటే నప్ప $ యాజాకరంబు 
నందులో నొక రాజ 4+ హంసి తన మది 
గందర్ప కేళికి. + గాతుకం బెసంగ 

విభు కేన బుచ్చంబు 4 విప్పుచుం గదిసి 
యభినవలలం ద + ద్యగభాగమునం 

(గ్రీడించి నులయుచు $ గేకరింపుచును | 
చోడువాయక్‌ యిీాందు € చును గాలువాంచి 
రు ముక్కున 4 కొన మోపుకొనుచుం 


జై కొనం దదత్తర + పడక మున్లుచును 





1. పొగడల సెగలు పుక్కిట జెవిరి, 
N-—21 


162 


నవనాథ చరి త్ర, 


వులంగి చూచుచు బలు * మా జెలయింప. 
గలయక జేజటొక 4+ కొలహాంసివలన 
నలమునిజేశుతో 4 నలిగి యొక్కి ౦త 

తలంగి పోవలో వెంటం € దగిలి 'తానలుక6 
'దెలుపవచ్చినం దరి $ తీపును బెట్టి 


(యలయించుం జై. బడ 4 నరిగ కళ్లెదుర 
. నిలిచిన నొండొండ 4 నిగుడించు స 


నెలమి పుచ్చము [కేవ + నేగిన మరలి 
పదము త్తి "వసనేయు 4 బాలమృణాల 


_ వుదిదనకీలూని 6 యరుబేర నలిగి " 
. మటితరంగల * మోూందికి దొాంటు 
ఊాంటినతోడనె 6 దాంటిననవులం 


బొడవైన తానుర 4 పూగద్దె యెక్క 
వడినది చుట్టరా థీ వచ్చిన నై నెరలీ 
పొడుచుముక్కున నంత $ పోటు సహించి 
తడయక నెయ్యంబు( $ దార్కైనంజేసి 
కలయ వీఖీంచు'నా 4+ [క్రమము నీషీంపం 
దలంపులో నొరయు కం 4+ దర్వు దర్పమున 
చలివెలుంగుల నీను 4 + చందకాంతంబు 
చలువల నొొప్పారు థీ జగతివై. CTS 
పరునమై వికసించ్లు 4 పన్నీరు గురియు 
విరుల చప్పరములో 6 వినులమై వెలయు 
ఘనసార కణుపై * కతములలోన 

నొనరు పానుపుమోంద ౪ నుప్పొంగు వేడ్క 
ననువుగ శచియును 4+ నవురనాథుండు 
మనసిజ[క్రీడాభి 4 నుత సౌఖ్యలీల 
నందుచునుండిన * నా చప్పరంబు 

నందు గబోతమై * యారతి చేష్ట 
లందంద జూచుచు + నణ(కువ నున్న 
మందారనాథు నేమురి + పాటు. గాంచి 
యీోగొంది నెటనుండి + యేతెంచె నిప్పు 
డీగువ్వ యనుచు ను + శేశ్ళరుం డాత్మ 
నవ్విధంబంతయు + నరసి యా(గహము 


తృతీయాశ్వాసము 168. 


నివ్వటిలంగ నోరి * నీచవిచార 
నిన్ను నేసఖఘుబోలె 4 నెయ్యంబుమోాణి 
మన్నింతు నెప్పుడు + మడి నరలేక 


కపటరూపమున నీ 4 కల్ల గావింపం 
జపలాత్మనీ కెట్లు 6 సమకొనె నొనను 
వదలక నిను, బట్టి + నధియింప6 దగిన, 
యదనైన నా చిత్త + నుట్లాడంబడదు 
కావున భూమివె6 + గాననసీను 

నీ విట్లు గువ్వవై + నిలువు పొమ్మనినం 
గడు భయంబున వాందు * గజగజ మేను 
వడక చె దై న్యంబున 4 నానవు 'కెజుంగ్ని 
నాకేశ గునుతినై + నాచెనినట్టి 

0మూా కల్ల కిదితగు థీ నిటమి+ద నెట్లు 
శాప మానము నాకు 4 సవుకూరు నట్టి 
యాపొందు దయమోణ 4+ నానతీవలయు 
నానుడు నిట్లను + నముచిసూదనుండు 
భూవలయమున న 4 దృుతవి[క్రమమున 
దీపించు ఘూర్జర 4 దేశాధిపతికి 
నేపారబు[త్రుగడ. థీ యొల్లభోగముల 
నసమానుండగు విరూ 4+ పాత.భూపాలుం 
డసమున వేటాడ 4* నరుదెంచి నిన్ను. 
దలర్నదెవ్వ నేయ నం + తట శాపము క్తి 
కలుగు నన్నను వాడు ౪4 (గమ్ముజ (మొక్కి. 
యుకమహాత్త (౦బు నా $ యొడల లోక ముకు: 
(బకటంబుగా వినం 46 బకకుండ నన్ను 
వెదకి చంపలగరారు 4 విబుభేం[ద సాకు 
నది గల్లం గృపసేయు 4+ మని విన్నవింస 
నగులాక నీ గుండె 4 లర్థిం దిన్నతండు 
జగతీశుడగు తర 4_సముదిన్న యతంథు 
చిర జీపీయె "తెన్రల్‌ + చెందక (బతుకు 
సిరము మింగినవాండు థీ సరత డౌ ననిన 
బలదై త్యభీది నా + వై నిట్టి మహిను 
గలుగుట జగలిం [బ$ కాశంబు చేయ 


164 


నవనాథ చరి త్ర, 


ననుపు మొక్కని నన్న 4 ననూులతీం్యదుం 
డనెడి గంధర్వుంొ 4 మృ్యనియె బాకాలి 
నరనుత మందార 4+ నాథుండు గువ్వ 
వురినీకు దాని సా 4 మర్గ్యంబు తెబుంగు 
మూలముట్టుగం జెప్పి + పోయినవాండు 
మూలతీందుం డని 4 మత్స్య నాభుండు 
చెప్పిన నెజుకును 4 శిష్య పుంగనులు 
నప్పుడుగొనియాడి 4+ రమ్భ్మహోమహాుని 
నా యోగిపుంగవుం. + డంత నాశబర 
నాయకుయజూచి స 4 నతి విరూపాత్సుం 
డడవికి వేటమై 4 యరుదెంచి నుమ్ము. 
బొడగనినట్టి చొ 4 ప్వును సిద్ధుండై న 
తెజింపను" మావెంట( + దిరిగెడువిధము 
నెటీగింపుమొగి నీవు + నితనియ(గజుని 
కనికామరూపత్వ 4 మతనికి నొసంగి 
చనియెం దా మునుల యా $ (శనుములుచూడ 
ననిచతుర్లశ భువ 4 నాథధిశు పేరం 
భావనాతీత (ప + ఛావునివేర 
"సీవకోత్పలపండ 4 శీతాంశువేర 
భృంగీశ తాండవ 4 ప్రీతాత్తువేర 
గంగాతరంగసం 4 గత మాళివేర 
ఘనవృ_ల్తిశాంత భి ఉంవృత్తిహృాదయ 
వనజ[పభాత ది 4 వాకరువేర 
నభిమతార్గ (ప్రదా + యకువేర నిత్య 
శుభమూంర్థి మల్లికా + సున దేవు వేర 
నారవితారశ + శాంకమై వెలయు 
గారనామాత్యపుం 4గవక ఫ్రతంబగుచు 
ననువ్రైంద నీ నవ 4+ నాథ చరిత 

నును కావ్యమునం దృతీ 4 యాశ్వాసమయ్యె. 


— 00-0) $6 3 -- 


1 శల, 


నవనాథధచరి త 
! లో 
చతు శ్‌ శ్వా న ము 

(శీవిలసిల్ల నా + సీద్ద యోగీం్యద్రుం 
డావలం గొంత ద 4 వ్యరుగుచునుండ 
నెలుకలు( బీల్లులు 4 నెలమిమై గూడి 
పులులును గోవులు. + బొందొంది పొనల 
సింగంబులును గరి $ (శేణు లెనంగ 
ముంగిసలును సర్ప $ ములును బొందొంది 
గడిందిచేచులు శీశ + కములును గదిసి 
వడిమోజు లేళ్లు శి 46 వంగులుం గదిసి 
బలుసాళువములును + బకులుం. దొరసి 
చెలలో నచ్చెరువంది 4 శిష్యు లందటును 
ముదమారం గరముల * ముగిచి యిట్లనిరి 
నుదనారిసుతుండై న 4 మ ల్పే్యయ్యదునకును 
గురునాథ పళుతతి 4 కూడి యన్యోన్య 
విరసత్వ ముడిగి యీ 4+ విధమునంజేరి 
యున్నచందము 'వెరం * గొందించె ననుచు 
విన్నవించిన నవ్వి + వినుతింప నొప్పు 
మునుల పుణ్యాశ మం 4+ బులం గల్లు (ప్రాణు 
లనిశంబు వైరను థీ న్యోన్యంబునొంద 
వనుచున్న వేళ సం + యమికుమారకులు 
ఫఘనసమిత్కు_శ ఫల + కందమూలముల 
కాచోటి కేతెంచి 4 యమోో్మన నాభథుం 
జూచి తదీయ తే 4+ జో విశేషమున 
నరుదంది గోరతు + చాథుల నడిగి 
తిరముగా నర్యూగి ¢ తెజిలాల్లం దెలిసి 


యొనరం గాతుకమున 4+ నొండొరు. గడవ౦. 
జని ముఖ్యులగు ముని + జనములతోడ 





166 


వ చే 1 
న నాథ చరి త్ర, 


నెందు నెన్నంయంజూడ $ మిట్టి మహాత్ఫు 
నిందు శేఖరుంక దా నీ జగంబునకుం 
జరియించు వేడుకం 4 జనుడెంచె ననగ 
నురుతర భ_క్త్‌ శి 4 మ్యులు దన్ను (గొలువ 
భూనుతనుహినుసాం + పుసం బెంపుమోొోటు 
మీననాభుండను 4 మేటి సిద్ధుండు 
వచ్చుచునున్నాండు $+ వాడుపో యనిన 
నచ్చెరువునం గుతూ 4 హలము సం|శ్రమము 
లందుచు నిజహృద + యారవిందంబు 
లందు సందడిగాను $ నమ్ముహామహాని 
నాదివ్య యోగీందు + నా జగళ్చూజ్యుం 
'జోదాము ప + బొదండని యనుచు 
డాలుగడ్డములు కుం 4 డలములు 'మెడల 
వేలుజన్ని దములు థీ (వేళ్ళ దర్భలును 
భూతిపూంతలు జేవ + పూజ సజ్ఞలును 
నాతతకృస్టాజి 4 నాంబర జ్‌. 

నలుదరు దాతు తొ $4 వళములు నతు 
నలయంబులును నిడు * నాలై న జడలు 
వినుత ?నదీపుణ్య + విములాంబుపూర్ణ్ణ 
ఘన *కమండలమ్ముల్లు + గరుడ మాణిక్య 
కాండంబులను బస 4+ గవుకించు వేణు 





దండంబులును ఘోర ౪ తపమున జాల 
నలజడింబడి గృశ 6 మైన చేవాములు 

నలవడ నే తెంచి + యమ్మహామునులు 

తనుం బదివేల్లు చం + దముల దీవించి 
వినుతులు గావింప 4 వికసిల్లి వారిం 
గరుణామృతము నిండ: 4 గడలొత్తు చూడ్కిల 
బరిపాటి నందణుం 4 బరగ ఏీక్షించ 

చెన్నొంద _వేశ్వేజ, + సేమంబు లడిగి 
నున్నించె నెంతయు 4+ నుత్స ఫ్రనాథుండు 


దాన నుప్బాంగి సం 4౪ తసమున మునులు 


కె పోదండుదర్శింప బోజాడుయనుచు జె. సత్నుణ్యాది, 


యు 6 బశింపదచ్చును తి 


8, “కనుండలువులు ఆ 
ఆ RT TCT TT 5 


ట్ట 167 


మాననంబున భ్కక్టి * మల్లడి గొన 
చేతులు మొగిడించి + సిద్హయోగీం్యద 
భూ లేశనందన € భుననె నై పూజ్య 

నేయు నూతపముల + న్నియు ఫలియించె 
నేడు మూ జపను ల + న్నియుసు సిదించె 
నేడు మా కోర్కెల + న్నియు సంభవించే 
నేడు శివుండు స + న్నిధియయ్యె మాకు 
బరవుసావన భవ 4+ త్పాద సంస్పర్శం 

బొరసి మాయా(థమ + భూము లన్నియును 
నతి విచితంబులై 4 యమ లె గారుణ్య 

నుతి నింక నరుదెంచి + మూ నుఖశెల 

లలర వఏీషంచి క థి 'తాధ్దులః జేయ 

వలెనని యాళూగి 6 నరుని దోడ్కొనుచుం 
జని యర ర్వ వపా ద్య్రాది 4 సముచితవిధులు 
దనరం సౌవించి (ఏ 4 త్యాహవనమున, 
దీపింపంగా భక్షి 4 'భేనుదుగ్గములు 
దీపులంటల నిచ్చి * తృ్త్రిం oe 

చాను శిష్యులు (పమా + దంబు నిండార 
ఓనేను ర్మాతంబులు + నిచ్చ వసించి 

కదలి మర్నాడు బు $ శుకుని రమా (శ మము 
గదియంబోవంగం [నోన 4 గలగల (మాయా 
కారాకుం (బోనులో. * గానరాకుండ 
చారుదూలమువ ల 4 బడియున్న వాము 
నడుము దిగిన మోన + నాథభుండు (దొక్క 
-వెడందగా విప్పి బల్‌ ౪ విడింబడగా త్తి 
యడరించి జిహగల 4 ల్లార్సి వి తరము 
నొడియుచు గన్నుల + నొగి నిప్పులుకుల 
మిడికించి కోటలు + మెజనంగ నోర 
నుడుగక భగభగ 4+ నొదను పూత్కార 
జనిత విపూగ్ని న + చ్చటి ఫపొదల్‌ గవుర 
సునతర భీషణా 4 కారతం బేర్చి 
యంతలోననె యమ్మ + హో భుజగంబు 





బాబ లాంనానామాలనానానాననాు. 








1. నయిదురాతిళ్లు నదచటవసీంచి. 


168 నవనాథ చరిత్ర, 


వింతగా మానవ + వేషియె నిలువ 
గని మోననాభు 6 జెక్కడం బొడగాన 
మెనయ శేమిటి కిందు + నిట్టి విచిత్ర 
నుని వెబగందుచు 4+ నతని కిట్లనియె 
మును భుజంగాకార 4 మున నేంచి యిపుడు 
మనుజుడ వయిన యా 4+ మార్గ సెం 
వినుపింపు మనుటయు 4+ వినతుండై. వాండు 
తనపూర్వచరిత మం $ తయు. దెల్లముగను 
వినుముని ముదవమూర + వినుతించి పలికె 
నాగార్జున సిద్ధుని కథ, 
నిలలోన దొల్లి న + రేం ద్రజిత్తనంగం 
గలడిందువంశ శే 4 ఖరుండగు నృపతి 
యారాజు సతి మాళ 4+ వావనీవిభుని 
కరూరిమికో6తురు 4 కొడుక నేనై తి 
వారలు నేను (ధు + వంబై న వేళ 
చేరిన నాం డొక్క 4 సిద్ధముఖ్యుండు 
యెజుకమైం దల పోయ + నీ కుమారుండు 
నెణయోగి యగులాని * నృపుండుగాం డనుచు 
నరిగిన పిమ్మట + నై చేండ్లు చనల 
సరగున మాతం[డి + చదును చెప్పించి 
పరువడి నటమింద  పం(డెండొ *యేంట - 
నురుమవైభవంబున 4+ నుపవీతు. జేసి 
యరుదుగా నిరువాగ” 6 హయముల.6 బరప 
గరులనేర్పునం జిత్ర + గతు(ల) నముర్చ 
నిటలంబుగా వింట + నిరుగడ నేయ 
నెటువంటి జెట్టతో 4 నెదిరి వెనంగ 
బరిజింప నేర్పించి + పరిణయంబునకు 
నిర నంద సనుకట్టు + నెడ నొక్కనాండు 
వేటాడ మనమున 4+ వేడుక వ్రైడమి 
గాటమైనను వేట + కాం[డును గొలువ 
నీకాననము చొర 4 నిచ్చట నొక్క 


రవానాననామండునా మారా లలా. లా తల నకోతువునవనులాాళతనరులు ప. ోనాడోాయలానాు నాపుకు ధతాలకా డాబా సనక లోలా లాబాల. ననన కనొనుతనాననకాధాలాాలలాల ననగా వానా నాయానా భానవ ాగాగానావానానానాలనాణాకాం. 
తన ల న నలల నానా నాలాల తడలా. వదానాజాాతాలనరాజాాాంంలారంం 


1. వగుటయామార్షమా తెజగు. 2. ఇది కవి ప్రయు కమనిమే తో చెకిని, 


చతుర్థాశ్వాసము 169 


సూకరంబు దును 4 సుడివడ నొంచి 
నురింగిన మృగముల + చొప్పు నందజును 
నరిగ్ని రెవ్యరు నిల్వ 4+ కంతట నొంటిః 
దెరు వెజుంగక తిట్ట 4 దిరుగుచు నెదుర 
నురగ కళేబరం 4+ బొక్కటిం గాంచి 
"తెలియక (తోవర్ల + దీని. గన్లొన్నం 
దలంకుదు రని వింటం 4+ దలంగించి బిట్టు 
చిమ్మిన నడి పోయి + చేరువం డపము 
సమ్మ్శుదంబున. జేయు 4 తుణికువై . బడియె( 
బడుటయు నమ్ముని + (పవరుండు గోప 
నుడర నామిందం ద + ప్పరయక నన్ను. 
గనుంగొని వలికె భీ 4+ కరముగ నిట్ట 
వనభూమి మునివృ త్తి + వదలక నీతి 
పన్నగళవముేనె 4 వ్యగచనవై చి 
ముదముననున్న నీ + మోవాంబుకతన 
నొదవువముత్తాగొని 46 యురియుచు నిచట 
పవనాశనంబనవై + పడియుండు మనుచు. 
దివిరి పల్కిన దొంటి + చేహంబు విడిచి 
యురగంబనై దుఃఖ ౪ 'మార్వంగ లేక 
పరుసగా నమ్ముని + (పవరు నిట్లంటి 
నక్క_ట నాదోషవ 46 మరయక నన్ను. 
దక్క_క శావీంప్తం + దగునే మునీం[ద 
యెజుంగకచేసిన + యెడ సెగ్లువెట్లి 
చెటుప శెన్యాని ను 4 స్థిరశాంత మతులు. 
-కావరంబునచేను + కల్ల చేసినను 
గావక తెగజూడం 4+ గలదె ఘనులకు 
నురుకృపాహీనులై + యోపిక లేక 
ధరంజేయు తపనుల + తప మెట్టిత పము 
ధరణీశ్వరుండ నేను * దపసివి నీన్ర 
దొరయుదే నాకు నా 4 తోడి భూపతివె 
శబరుండు ముట్టంగ $ జాలనిభుజగ | 
టా 


1. నిన [రు చనగ వైచి 
Na—22 


170 


నవనాథ చరి శ్ర 


శబము నీమింద కొం 4+ చక పట్టివై వ 
నే నంతనీచుండ 4+ నే తలపోయ 
భూనుత దివ్యత + పోధన[పవర 
"తెరువునం బడియున్న + దీని వీశీంచి 


నరులు వెజతురు ప 4+ న్నగభీతి ననుచు 


వింటికొప్పునయబాణు $ విసరితింగాని 
కంటకంబున వేయం 6 గజుకంఠళుసాతీ. 
ధరణీశ్వరుండనై. + తనరుటమాని 
యురగంబనై పడి + యుండ నెట్లో రు 
ముదముమోణ(గ సౌధ 4 ముల నుంటం దక్కి 
యొదిగి యేపుట్టల 4 నుండుదు నింక 
సరసాన్నములం దృష్తి * సలుపుట యుడిగి 
పురువ్రుల దిన నెందు. 4 బోదు నేనింక 
బాన గర్పూర కాం + బూలంబు విడిచి 
విసము పుక్కిళ్ల నే 4 వెరవునం దాల్తు 
ననుంజేరి _వేరేంచి + నరులు దవ్వులను 

గని వెంటంబడి చంపం 6 గడంగదు రనుచు. 
బలువమవూాటు వగచునా $ వై. గృపామృతము 
గులికెడిమాపు న్ని శ్న గుడిచి యాతపసి 
తనమనోవీధి నెం + తయుం దలపోసి 

కనికల్ల నామిందనుం 46 గలుగమిం దలంచి 
ననుంజేరవచ్చి స + న్మతిని నిట్లనియె 
ననఘాత్మ నీ నేర 4 మరయ శే నిట్లు 
పాపంబుచేసి నీ 4 నై నాగహించి 
శాపమిచ్చిలి నేమి 4 జాడ నీయసుము 
పాయుదు( గానిలో 4 పల. దన్వువిడచి 
పోయమెడువారును 4 బొల్బు శ్రీనగము 

చేరి తదున్నత 4 శృంగంబు చూచు 
వారును గేదార ౪ వారిబుణ్యంబు 
వలనొప్పండేసిన 4 వారును, బాప 

ములు తొలంగుదురని $ బుధులు చెప్పుదురు 
గాని నే నటుచేయం * గడయలపట జాగ. 
మాన దీదురితంబు 4 నురియొండు వెంట 


ళో 


చతుశ్తాశ్వాసము 171. 
థి 


నేల యీతలపోత థీ యిం దకీలంబు 

శై లసానువులందు. + జరియింపుచుండి 
పడి తొలంగుదు నిట్టి 4+ పాప మేననుచు 
పరమేశు దననునః 4+ పద్ముంబునందు 
ధర్శాబేవత రూపు + దాల్సి 'వేవచ్చి 
నిర్శలాత్మక వాన 4+ నీకేల యనుచు 
ననువ్రైెంద నటువట్టి 4 యతనిం గార్ముండ 
నునిచి యిట్లనిప ల్కె + నోమునిచం[ద ' 
కడవంజేసినపాత 4 కమునకు వుదిని 
జడిగొను నట్టి ప $ శ్వా తపమునకు 
బరిణమించితిం బూర్వ 4 భవనమున నితడు 
దొరకొని చేసిన + దోవంబు కతన 
నురగరూపంబున 4+ నుండంగవల సె 
నరనసిచూడలో విను 46 మదియు నెట్లనినం 
బరికింపం దొల్లిటి + భవమున పీఃడు 
ధరణీశుండై_ పుట్టి థీ తడ్దయు వేడ్క 
దడయక వేటాడు + 1(తలంపున)మిోటి 
కోడుభయంకరనుగు + గహనంబుం జొచ్చి 
ధీరుడై చనిచని 4 తెరువున నున్న 
ఘూారభుజంగంబు 4+ కుబుసంబుగాంచి 
యంతు నాతెరువ్రన 4+ నరుచెంచు విప 
కాంతను బురువునిం + గడుముదమునను 


నులికింపంయబూని యా 46 యురగకంచుక ము 
దలదూర్చుకొని + చొచ్చి చారుణలీల 

వడి బున్ఫ్సురని (మోయ 4 వణ కుచు నేల. 
బడి (బాహ్ముణుండు 8. 4 (బాణముల్‌ విడీచె 
నప్పుడు నెంతయు $ నంతరంగమున 
ముప్పిరిగొను శోక + మున నోర్వలేక 

యావి పవనితీయు ౪ నాన్ఫపుంజూచి 
కావర౦బున నిట్లు $ కపటంబుం దాల్సి 


కయాతాల్రవనాలో తలపు లక కవామాారానాటకనాని నవస నానా నాననముకు కనా ననన నతాకననె కాలని 





1, దద్దయుమోర. 


172 


నవనాథచరి త్ర, 


నడు6ంకక వెజుపించి $ నా పాణవిభునిం 
దొడిబడంజంపిన 6 దోవంబు కతనం 
దరువాతి భవమునం + దరలక్‌ గట్టు 

దరి జెనుబానువై 4 దారుణాటవని 
బడియుం౦డు మన్ను శాఖథపం బీచ్చి యగ్ని 
వడి. బొచ్చె దన్నపాణ 4 వల్లభుంహాడ 
నావి[పవరుండ వీ 4+ వాధరారవముణుం 

జౌ వీండు తొల్లి (టి 4 యా వెనుబొము 
కుప్పుసమే ఫణి 6 కుల మయి తోంజెం 
దప్పదు దైవ కృ + తం బట్లుగాన 
వలవదు మునివర 46 వగపు నీ కనిన. 
దెలిసి యాతండు ధర్మ 4 చేవత కనియె 
నోవక యీరాజు 4 కొసంగిన శాప 
మేవిధంబున వీడు + నిటమోందం ఇెలియ 
నానతి యిమ్మన్న, + నామునిపతిక 

ధీనుత యాధర్శ 4 చేవత పలికెం 
(గవముముతోనటు గొంత 46 కాలంబు చనం 
(బవముద మార(గ ముని + పతుల రశ్నీంప 
మిాననాధథుండను 6 మేటి సిదుండు 

"తా నిందు. జనుబేరం ఈ దత్పదస్పర్శ 

"కా కుండలాకృతిం థీ (గచ్చ నుడిగి 

కై కొను దొల్లి యా $ కార మానృపతి 
సిద్ధ దేహం బగుం + జెచ్చెర నట్ల 

నీదించు నీకును $ సిద్దపదంబు 

అరుగుము నీయా[శ 6 యమునకుం దొల్లి 


తెజింగున నని ధర్మ 4 దేవత చనియె 
మునియుం (గమ్ముజవచ్చి + ముదమున నాకు 
ననయము వృత్తాంత 4+ మంతయు జెప్పి 
మన్నన మిజు నా + మది గుందు నాజి 


సన్నుతంబగు నిజా 4 (శమమున కరి” 
నేనును జిరకాల 4+ మీ య్సేతునుద్ది... 
(నూని వెందల్లనుంటి 46 మతి యిపు డిచటం 
'బావనంబై న మా 4 వాదపద్మములు 


చతురా శ్వాసము 178 


నావీపు సోశినం 4+ తనె శాప మెడ ౩6 
గారుణ్య మిగురొ త్తం * గనుంగాని తనకు 
శారీరసిద్ధి (ప 4 సాదింపు మనిన 
మోాననాథుండు వి $ స్మితముఖుం డగుచు 
నాన రేళ్వరున కి + ట్లని యానతిచ్చె 

రాజవై నెమ్మది 4 రాజ నాఖ్యంబు 

సం. ras కొనుచుండు 4 టుడిగి యాూవెంటం. 
దగునె ఇరాశీశ్వర 6 త్వము నీకు ననిన 
మగుడ నాతండనె $ నుత్స్యనాభునకు 


నోజగన్నుత దివ్వ + యోగినై మిగుల. 
చేజంబు నలిగి ను 4 స్థిరభ క్తి కియు క్తి 
(మొక్కి. నీపాదాబ్ద 4 “ముల? నొల్పుచుంటం 
దక్కి రాజ్యములందు 4 దగులదు మనను 
అని యని (ముక్కు_చు 4+ నందంద వేండు 
కొనుచున్న నత్తటి + గురుండై న శివుడు 
ముద మలరంగం: దన 46 ముందట నిలిచి 
కదియవచ్చిన యట్టి $ గతి వొడసూ వె వెం 
దనయ నీ 'వనితకిల + దయ నుపచేళ 
మొనరింపు వీండు శి 46 ష్యుండు మాకు మున్ను 
నని యానతిచ్చి మ 4+ హో చెను డంతం 
జనిన నాత్స్చ్పర్యంబు 4+ సమకొన మోన 
నాథుం డాగోరతు, + నాథ్ళుక్షు మనుజ 
నాభుని(జూపి స్నా + నంబు చేయించి 
కొనిరముశ్లి నావుడు + కువల యెశ్వరునిం 
గొనిపోయి చేరువ + కొలనం (గుంకించి 
మెయినిండ భసితంబు + మెణివడిం బూసి 


శద శూ త 6౦ 


es వన్నె థీ + కండనుణిచేసీ 
గుతుతుగ నర్దున + కోటరంబునను 
నురగభూపంబున 4 నుండుట. బేసి 
నాగాద్ద నాఖ్యుండ + నం దగు ననిన 
రాగిల్లి శిష్యులు * (పణుతించి రంత 


174 





నవనాథ చరి త్ర, 


ఖణికాఖ్య సిద్ధుని కథ, 
నెసంగు తపంబున + నిజ్ఞింకులింక 
వసివాళ్గువాడుచు $ వరన మేను 
ముడివడి మడిమేలు + మోవ (వేలాడు 
జడలును వలచేతి 6 జపమాలికోయును 
గాలి దూలాడెడు $ గడ్డంబు. జంక. 
బోల నునిచిన భూతి + బుజకాయయును 
నమలినజలపూర్మ * మగు కొనురడలము : 
కొమురార en + కుండలంబులును 
దన కలవడం (బమెోా 4 దంబు చి త్రమున 
మొనయ నాకుణమె స + నుని వచ్చె నటకు 
నాలీలం జనుజెంచి 6 యసవులోచనుని. 
బోలి దిక్కులం జను 4+ భూరిలేజమున 
నొవ్పెడు సాథము 4 ఖ్యుని. గాంచి భక్తి 
ముప్పిరిగొనం బేరి + ముదమునం జాంగి 
(మొక్కిన నిజకరం 4 బున లేవనెత్తి 
మిక్కిలి కృపంజూచు 4 మోననాథునకు 
మునిపతి కరములు * మొగిచి యిట్లనియె 
ననఘాత్శ్మ నావీను 4 లార నీమహివు 
విన్నది మొదలుగా" + వెలయు నీమూ రి 
కన్నులపండువు * గాం జూచుభాగ్య 
మెన్న(డు సమకూరు + నింక నా కనుచు 
నున్నచో నిచటి క 4 త్యున్నతలిల 
నరుగు దెంచితిరి క 4 తాధుండ నై తి 
సరగున నొసంగవె 4 శారీరీసిది 
నావుడు నమ్మూన + నాథుండు డెలిసి 
పోవ నమ్ముని + పుంగనుం జెవ్వం 
డనుచు నాగార్జును 4 నాననాంబుజము¢ 
గనుగొన్న నాతండు + గరములు మొగిచి 
యితండువూ ముని శాప 4 మిచ్చిత న్నిట్టి 
గతినుండం జేసిన 4 ఖం డనిన 
నాముని(జూచి యి 4 టన మినసనాథుం 


వగా నాలాల యానలాబలాల. సంాతాంర్తాటిరు నారాల. రపులాబము నవత నల నానా లాలలాడానరలలా సంస్తల. 
న న. 


1. దూలగా. 2. ముదము సాష్టాంగ, 


చతురాశ్వాసము 175 
థి 


డీ మూర్భుతన ము నీ + శేటికి నొదవె 
బలియుకోపంబు పా * పమునకు( దెరువు 
కేలంగుం జి త్రము దాన 4+ గాసియాం దపము 
తపసికి శాంతంబు + దయయు ధర్శుంబుం 
గృపయును దగుం గాక 4+ కినుక మే లగునె 
మున్ను విశ్వామి(త్ర + మునియును నిట్ల 
పన్నిన కింక ద 6 పమును బోనాడె 

నని పల్కుటయు నమ్మ + పహోత్మునితోడ 
ననువుగా నాగార్జు + నండు చెప్పినట్లు 

తన పూర్వవృత్త ముం + తయు నొప్పంజెప్పి 
వినుతించుటయు మోము 4 విక సిల్ల నతని 
దాయ రమ్మని పిల్చి + తపమువై. (బేనుం 
చేయుము నీకును $ సిద్దత్వ మేల 

చనదు పొ మ్మనిన నా 4 సంయమోాశ (రుడు 
నునమార నిట్లనె + మళ్ళే ఏందుతోడం ’ 
గూరలు వేళ్లును + గూడుగాం గుడిచి 
నారచీరలు గట్టి + నట్టడవందు. . 
నుపవాసములం (గుస్పి 4 యోరంత (వొద్దు . 
జపములు సలుపుచు + జలముల నడువు 
జలికాలమునను వే. 4 సవి బలునుంట 

లలము పంచాగ్ని మ 4 ధ్యంబున మరియు 
వాన. దొప్పంగ( దోల్‌ * వణశుచు బయట. 
బూని తపంబు స 4 ల్పుట సాలలోడింది 
చాలు తపఃఫల + చర్చ నీనాద 
నాళికాయుగసేవ 4+ నాకు సిద్ధించే 
నింటిముంగటను బా + లేజుండ గుంట 
వెంట బా అడు నట్టి + వీజిడి గలంజె 

యని చాలి మొక్కిన + నమ్మహాళ్రాగి 
తన శిష్యవరుల నం + దణను వీవీ.ంచి 
'తెజింగొప్ప నిమ్ముుని + దత యొట్లనుచు€. 
దరమిడి యేమి చే + తము దీని కనిన 








1. డుస్టు నకుం బూర్వ్యముత్వము రాశపోవుట సంజ్ఞా వాచక ములలోం | బాయికముగా6 
గనంబడుచున్నది. + 


176 


నువనా శయ కృత 


చేవ యీతనికి సు $ స్థిరముగా నిండు 
(నీవిలసిఖ్లైడు + సిద్ధపదంబు 

అని విన్నవించిన + నమో్మాననాథు 
డనురాగమెసల నాశ గార్జునుం జూచి 
యిన్మునిముఖ్యున థి కివ్లు సిద్ధత్వ 

మిమ్ము నెయ్యంబున $ నీవన్న బూని 

యా సంయమిం్యదు సి + శ్ఞాసనానీను 
జేసి శంకరు నాత్మ 4 జేర్చి హస్తంబు 
సిరమున నునిచి యా 4 [శితులకు భక్తి 
తెరువైన యూాంకార 4 దివ్య వముం(తంబు 
లలర నాదట మొద 4+ లను కర్మయోగ 
ముల రాజకమూగంబు 4 ముదమారం చెలికి 
చెచ్చెర నణిమాది + సిద్గులన్నియును 

నిచ్చి తా గురుం జూచి $ యింక నానుంబు 
ననఘాత్మ గృపసేయు 4 మనిన మ ల్ప్యేం్యదు. 
డనియె నీతండు తన 4 యజ్ఞానమునకు 
ననుతాపమునంబడే 4 యఘు మెల్ల బాపు 
గొనె ధర్మబుద్ధి కె 4 క్కు_డు ఖణిం గల్లి 
కావున నీరోాగి 4 ఖణికావ్యాయమున 
భూవలయంబున * బాగడొందుచుండతు 

నన శిమ్యలును వెడ్క_ * నౌ మాననాథుం 
గొనియాడ నా ఖణి 4+ కుండును దనకు 
నవురు తపస్సాధ 4 నాళియు ఛేను 

సమితియు విజ్ఞాన 4 సంపన్నులై న 
మునిముఖ్నులకు నిచ్చి + మోదంబుమోణుి 
జనియె మ ల్స్యేం్యదుని + చరణముల్‌ గొలిచి 
రేకాన్‌ సుఖ్యుంఢు * నదులు నూళ్తు 

వాసి కెక్కిన నదుల్‌ 4+ వనములు గడచి 
పొంగారు పశ్సిమాం 4+ బుధి తీరమునను 
మంగ ళావృతవమగు 4+ మహనీయమైన 

పుట భేదనము డాయం 4+ బోయెొడువేళ 


నట:బురీశుండు మృుతు. + శె నం దన్మం(తి 
అక ఉద సా 
పకకన [(ప$ బుద్ధుండు నేర్పు 


చతుర్థాశ్వాసము 177 


ఇచెంగలింపుచు నుల్ల  సిల్లు వాకి లం 
జాలంబెంపగు గజ + కౌలల నళ్వ 
శాలల వడి రభ 4+ శాలల 
భంశారమిండ్లలో + పలివంక సే 
లుండలోం దగిన తా + వులను స జక 
లగువారి నునిచి య + య్యవనీశ్వరునకుం 
దగ నందనులు లేమిం + దలపోసి చూచి 
ప్రట్టమేను(గు చేత 4 బట్టిన వాని TD 
బట్టంబుగట్టీ నే*ర్వడ నిశ్చయించి 
క (బీ ౪ + యంబుతో. బూజ 
చేసిన యావ్నార్త + చెని సోశుటయును 
మిాననాథుండు వేడ్క * మెణయ శివ్యులకు( 
డా నిది చెప్పియు 6 ఛ్యాతీశుబొంది. 
(బనుద మారం జొచ్చి + రాజ్య వై భవము 
లవురంగైై కొని మన + మార భోగించి 
(కన్నుజుం జితంబు 4+ గా వచ్చి యిట్లు 
మిమ్ము. గూడుదును న్న + మోననాథునకు6 
చేతులు ముగిడించి 4 శిష్యు లిట్లనిరి 
యీతలంపెల మొ + కిట్లు వాటిళ్లె 
ఫఘనయోగ రాజ్య సౌ + ఖ్యము ననిశంబు 
ననుభవింపంగ నొల్ల 4 కకట సంసార 
జనిత సౌఖ్యము. గోరం + జనునె యెక్తైన 
ననఘాత్శు నినుందెల్ప + నలవియె మాకు 
ననునెడ గోరముం + డ మృపహాతుునకు 
వినయమొప్పంగ విన్న 4+ వించి (మొక్కు_చును 
జగతిలో సంసార 4 సౌఖ్య నిర్మగ్ను6 
డగునేని మరి వాయ 4+ నభనుండు నోపం 
డదిగాన మోామేన థీ నట్టి సౌఖ్యంబు 
గదిసిన వెంపును 4 గణుతింప మంచి 
ద్మీకియ నుండ మో + రిచ్చగింపుదురొ 
మోకు బుద్ధియు. జెప్ప 4 మే మెంతవార 
నంగ మత్స్యేం(దుం డి + ట్లనియె గోరతు 
ననఫాత్శ నీ చెప్పి + నట్టిది బుద్ధి 
N—28 


178 


తననన 55) 


మైనను సంసార $4 నుందలి సౌఖ్య 
నూని చూడక తోయ + దది యె రుచియొ 
యింక మాటు త్తరం శ విచ్చిన నికర 
శంకరు నాన మా 4+ చరణంబులాన 
యనుటయు నొండాడ 4+ నలుకు గోరయ్‌ుం 
గనుంగొని తాం బర 4 కాయ[పవేశ 
నురుదుగా నొనరించి + యరుజెంచు దనుక. 
దిరముగా మూరు మా + దిన్య జేవహాంబు 
నుడుగక కాంచి యిం + దుండుడ యనుచు 
మోననాధుని పరకాయ పవేళశము. 
దడయక యొక పర్వ + తపు గుహ(జొెచ్చి 
గద సననుందై. 4 శివుని జి త్తమున 
సిద్దముఖ్యుండు ను 4 సిరముగా నిలిపి 
వాయువాకుంచన 4+ వశముగాం చేని 
యాయత కుండలి + కరుగ నూల్కొ_లీపి 
యలవడ (గంధిత 46 యమును భేదించి 
యల యూర ర్ల పకుండలి 4 4 కల్లనం జేర్చి 
యరుదుగార బూర యో 4 గాఢ్యు డై వొల్చీ 
నురియుదశ ద్వార + మార్లంబు లెల్ల 
(బాతిగా సూమ్ము రా + పము దాల్స్‌ మోంద 
జ్యోతి స్ప్ర్వరూపుండై. * చొప్పున వెడల 
వేమారు శిష్యులు '$ చెబింగంది చూడ 
నామాననాథ్టుని 46 యాత్మ భూనాఖు 
బొంది. జొచ్చుటయును 4 జోయి. జన శంబు 
చెంది (క్రనమ్ముజను వ 4 చ్చిన రీతి దోంప 
కన్నులు ఏచ్చె వ క్ర్కంబును దెజ చెం 
'జెంన్నొంద మేనెల్ల 4 జీవంబు నిండె 
నెన్నిక బంధువు + లేడ్చుట మాన 
మున్నుపోయిన (పాణ + ములు రాజునకును 
ముసడి వచ్చె నటంచు 4+ మంతులు దొరలు 
తగుబంధుజనులు నం 4+ తఃపురాంగనలు 
సయ్యన ముదవుంద + సకలభూజనులు 
దలు ము నునమోా(ద + దయ చేసె ననుచు 


చతుర్థాశ్వాసము 179 


మేటి వాద్యంబులు $ మిన్నంది [మోయ 
బాటించి కనక కుం * భంబులు నిలిపి 
ముకుటతోరణములు 4, మణితోరణములు 
ముకురతోరణములు + ముదమొప్పం గట్టి 
తఅచుగా. జ్మితప + తాకముల్‌ నిలిపి 
మెజయుగలవడముల్‌ ¢ మెచ్చుగా. గట్టి 
మహనీయనుగ నివ థీ తా. శు. 
బహురత్నదీపికా 6 పజ్బు_లునించి 
యాజెడి పాడెడి 4 యట్టి వారలకు 
భానుర మణినుయా + భరణనున స్త 
గోసువర్తాదులు 4 కొండుకొం డనుచు 
వసుభావురుల కచ్చు 4 నార గారుణ్య 
మెసలంగ _బ్రాహ్మణముఖ్య + _మేధ్న జనాది 
సమితికి, బాయస $ శర్కరాపూప 
నునుహీతిదధిముధు 4 సూవాజ్య శాక 
సరసఫలో వేత 4 సాలో్యోదనములు 
వరుస దృ ప్రిగం బెట్టు + వారల నంత 
నారాజ "శేఖరుం + డందజు(జూచి 

ప రిట్టివారని + వివరింప లేక 

యూర కె నాటాడ + కున్న నూహించి 
యీ రోగమహిమచే నిట్టి విభాంతి 
'పరిగొనె నృపునని 4+ బంధువుల్‌ హితులు 
వరుస మాజంగ వె చైద్య 4+ వరుల నందణను 
వుసలక రప్పించి + మందు 'వెట్టంచి 
సుసరమై తెలివ్రెందు 4 చొప్పు లేకున్న 


Prag we బు Or 


భూవరునుం(త్రిప్ర 4 బుద్దుండా తెబిగు 
భావించి యెవ్వండో 4 'పరమయోశీందుం 
జేపారం దన యాత్మ + నీరాజు బొంది 
లోపల నిలివెనో 4+ లోల గానవలయు 
ధీయు_క్టి నితనికి. + బెలిపి రాజ్యంబు. 
'జేయింపవన లె. అత * శారీరిగాను 


లకక పలు అవటు అరదం సతత పటం. సం తలు! యవలు లారని శరర. దాకాశసారిననితననతాతలు మమత ందద మతాల చలల సస అననన కవిని నదర దప ర నాకు 





OST. బం ఇ RT Ts 


1 బలిశ+ె నృపుజని. 2 వరులుమోరిన వి పనరులు నందరును. 


180 


- కతన స 
పదినూరువురును. 2, రత్నా వతియాను రమణి కయును రత్నా, తి 


నవనాథ చరి శ్ర, 


బరితోవీ.తునిం జేసి + పరమానురాగ 
భరితుండ్లై రాజ్య వై + భవముల దృష్టి 
పురికొన( దొల్లిటి + భూపాల సతులం 
బరకాంత లని మాని 4 భావజ్ఞు. డెలమిం 
బాటించు మాహన 4+ భాణంబు లట్టి 
పాటలగంధుల. * "బన్ని రున్రరను 
రమణతో నెంతయు 4 రనుణీయ లై న 
రమణికాచేవియ 4 రత్నా వలియును? 
సౌమ్యాంగియును * బుస్ప థీ సంపూర్ణ గంధి 
రన్యూవి భమయును 4 రాజాననయును 
జి తరూావికయును + శీతావతియును 

జి తభామినియును 4 | శీగంధికయును 
సానర డదాహొయణి 4+ శుభలతణయును 
ననువారి. బరిణయం + బై నారివేర 
చారహకన్యక థీ పట్టణం బ బూకటి 
థారుణిస్థలిం (బస్‌ 4 “ద్ధముగం గట్టంచి 
వారినందజ నుంచి 4 'వరచిత్రవ స్త 

బారు భూషణ పుష్ప $ శంస దతక 
జాల నింవెసలయసచు 4 జాతి సత్యములు 
పోల గళలుండు 4 పొందు మే లెజింగి 
యనుకూల రతికేళి + నందంద నేర్పు 
లొానరంగీడింపుచు + నొక్కొ_క యెడల 
గడువేడ్క_ గజతురం + గంబుల నెక్కు_ 
దొడిగి పూసియు కట్టి + తుంటవి లూప్పు 
నసియాడు నడుములు + నలసయానములు 
రసమొల్కు_ బించాధ 4 రర్ణ్లబు. ws 


es రాయు శీ శ చన్నులును 
గల వారసతులు డ 4 గలి కుంచె లిడలం 
గొలువుండి దెట్టయె $ కొండొక తడవు 
నుల్లులం బోరించు. + నుధువేళ లీలం 


(బసవ 


1. మనువార, 2. దంచనమైతీ ౫. 


చతు రా శ్యానము 181 
థి 


జల్లుబోరాడును 4+ జలకూపములను 
వనవాటికల లీల $ వ_ర్తించు వెంట. 

జను బంధుజనులతో. 4+ జలుపు సద్ది“ న్ఫీ 
నాటపాటల తోడ + నభినవ రీతి 
వాటువగా స + జనులకు నొసంగు 
రాగిల్లి యా “త్రి + రాజయి రాజ్య 
భోగంబు లనుభవిం * పుచు యోగనుఖము 
మజచి తా సంసార + మగ్నుడై యున్న 
తఆింబెద్ద బేవికి + ధరణీత లేశుం 

డతిమోహ మొనరింప + నారమణికక్తు 


1నుననూర మరినల 4+ మనలె వేవిళులు 
దనికి యాహోర నుం 4 దలి చవిద ఇ నం 
%్పలుచనై. మెతీంె 4 బడల నెన్నడుము 
కలీమిం ౫ కొన నాభి 4+ కడువికసించె 
యా 

నారుగపై ప జఫఘ * నంబు నున్సె క్కె 
నూరులదరులను 4+ నూగారు ఏరిసెం 
బల కెక్కెం జెక్కు_లు + పాలిండ మొనలు 

౦౧౧ 
నలువెక్కె_. దెలుపారె 46 నయనంపు యుగ్మ 
వూ విధంబున నవ 4+ మాసముల్‌ నిండి 
యావధూమణి గాంచె * నభిరామవూ_ర్థిం 
దరుణార్క_ తేజు నం * దను నటినా ర 

ల --౨ 
ధరణిశ్వరుండు విని + తద్దయు నలరి 
కనక రత్నాంబర + గజవాజి ఛేను 
ధనధాన్య తతులు మో ౪ దంబు దీవింప. 
గవిబుధవందినా 4+ గధసమూహంబు 
కవనీసురులకును + నాదట నొసంగి 
వురియర్శ కునకు. గు + మార్త మంజనంగ 
వరుస పేరిడి మణి * "కర దీధితులు 


తులకించు ముద్దుల * తొడనవులు దొడిగి 
పలుమాబు నింపులు 4+ పచ3ంచు వాని 
ముద్దులం గడుంజిక్కీ + మొదలి చెవామువ 








——————— ల... ల మటల ళా. 


182 


నవనాథ చరి ర్‌ 
సిద్దుల దల(పునం + జింతింప మణచి 
'రాగిల్లీ యుండ గో $ రశత్వుండు మొదలు 
గాల శిమ్యవ * ర్లము దములోనం 
దలపోసి గురుడు సం 4 తత రాజ్యభోగ 
ములడిక్కి_ మజిచె ని 4 ప్పుడును మనలను 
గడుంబెద్ద కాలమి? 4 కల్యాణ తనున్ర 
కొడనుండి దరలక 4+ కాచి యుండితిమి 
ముదనున నమ్మహో 4+ తుని కడశేగి 
వదలక తోడితే * నలె నింక నస 

జె రంగికార్యంబు ¢ చర్చించి మాచి 
గోరతునాభుం గ 4 న్లొని యిట్టు లనియె 
నరనుతుండగు మోన 4+ నాథు చేహంబు 
కరమర్థి మే మిటు * గాబయుండెదము 
కొదుకక చని నీన్రు + గురునాథునా త్యం 
గదియింపు నీదివ్న + కాయంబుతోడ 
గురుడు మాకందణ + కును ముఖ్యు(డై నం 
గరుణిచి తమయందు6 6 గల మహత్వంబు 
నెమ్మితో నీయందు + నిలివెగావునను 
సమ్మదంబున మిారె + చను టిప్పు డుచిత 
నునితీన్ను.[ బార్థింప + నగుంగాక యనుచు. 
దనగురునాథుని * తనువ్పెప్పగించి 
యచ్చోటుగదలి స 4 య్యనం బట్టణం౦బు 
చాచ్చ నవ్వేశ నా? వతోణీవిభుండు 
పరిపరివిధముల6 * బాదరనంబు 


. కరణి భంజళ్టం (దొ + క్కని చోట్లు (దొక్కు.. 


తురలరెక్షుమూ నెక్కి. + తూర్యముల్‌ (మాయం 
గరులును భటులును 4+ ౫న్రలు గాయకులు 
దొరలు (పథానులు $ తోం జనుబేర 


నరుదుగా వయ్యాళి 4 కరుగంగలాంచి 


' నురలియేవేరంద $ న్యార్గంబునందు 
మరుల్లువేషముపూని + మౌాసినచిక్కు 


తలయును జింపీభొం + తయు కునకములు 
నొలయు గోలయు. జేత + నున్న పుమేయును 


చతు రాశ్వ్యాసము 188 
థి 


"సెలవులంబడి నుబ్బి 6 చెక్కులమిోా:ద 
నొలి కెడుజొల్లుం (గే + శ్లురుకు చూపులును 
వెడనవ్వుగదుర భూ + విభుని డాయుటయుం 
గడురయంబునం గోల + కాం (డదలించి 
వడి (వేయవచ్చిన 4+ వారి వారించి 
పుడమిోశుండాతని + పోలిక (దెలిసి ; 
దరహాస మిగురొ త్తం + దన వశ్రారముకు : 
నరిగి నుం[తులు మొద 4+ లగువారి ననిపి 3 
యొక్క_(డునొక చోట + నుండి యాజోగిం 
దక్క_కపిలినించి + దగ్గరనునిచి 

వచ్చితె గోరతు + వరుండ నాబొంది 
నిచ్చలుం గావంగ + నినున మ్మియునిచి 
వచ్చియుండంగ నిట్లు $ వత్తురే నేను 
వచ్చెద నని యున్న 4 నాడ నావుడును 
జాగిలి మొక్కి. హ + _స్తంబులు మొగిచి 
శ్రీ గురునాథుతో + శిమ్యుః డిట్లనియె 
చవౌారంగి మొదలుగా 4 సకలశిష్యులును 
ధీరులై భవదీయ + దివ్య కాయంబు. 
గాచియున్నారది * గాన మోాయాత్మ 
నాచింతవలదు మో 4+ కని మజిపలికె 

నెటు వ్రాయెనయ్య మా $ యొటుక నముహోత్మ 
కటకటా మున్నెజుం 4+ గనివారిం. దెలుప 
నిరవగు, నెజింగియు + నెజు/గనివారిం 
దరమానె దెలుప వి ౪ ధాతృనకైెన * * 
రాజశేఖరుడు గా + రవమున మోకు 
నోజగాంగఅవీన + యోగమార్షమునం 
చేజంబు మోజు వ 4+ _ర్టింపుట మేలు 
రాజవై వెంపున 4 రంజిల్లుకంకు 
నలరునాభరణాదు 4 లను వస్త్రములను 
బాలంతుల నందలం 4+ బుల గజంబులను 
బొలుపొందు ఘనసౌధ + ములు పట్టణములు 
నిలువక చెడుటడి € నిక్కంబుగాన 

వీనివై నుక్కు_వ 4 విడిచివేంచేసి 


184 


నవనాథ చరి త్ర 


ధీనుక భవదీయ + చేహంబుచొరుము 
అనియని పలువ్వొటు 4+ నందంద తణీమి.. 
తనకుంజెప్పంగ నా 4 తని కిట్టులనియె 
హరుండిచ్చి నట్టి యో 4 తరచూ. 
పరంగు నీనంసార * బడబాగ్ని చేత 
నివిలేని సౌఖ్యంబు + లిటనాకులలి” 
సవతు చేంచాయని 4 సంబంభమునను 
గాయమేమైనను ౪ గానిమ్ము నుతునిం 
గాయజుసన్ని భం * గాంచితి నొకని 
నేలిలిభూతలం 4+ వింతయు సౌఖ్య 
లీలంజాలంగం౭దే + లిలి నిదిమేలు 
మారలందటజును మూ + మింది సద్భ క్రిం 
జేరి యాబొంది ర 4+ వీంపుం డేనురక 
ముజికొంత కాలంబు 46 మసలినపీదప౦. 
'దెజంగొప్పవత్తు నీ + తెజుంగున నీవ్ర 
వచ్చుట దెలియ నె థ వరికి రాకుండ 
జెచ్చెర నా(పియ 4 శివ్యపా మ్మ్‌నినం 
దలయూ:౭చి వెజబగం౦ది 4+ తనలోన గురుని 
సొలయుచూ సంసార + సుఖము లీకితిం 
దీపిగావేయని 4 ధీరుడై వురియు 
గోపాలకుండు నిజ 4 గురున కిట్లనియె 
చిచ్చుకువేంకియు 4+ సీతుకుం జలియు 
వచ్చిన మాన్చంగ + వచ్చునే యనఘ 
పుడమియు మిన్నును $ 'పొనరంగ జేయ 
వడియబాబునేటుల 4 వంకలుదీర్ప 


లే 'దిమిరిసింధువు నీరు 4 తీయంగాంజేయం 
న గమలారింజెందిన + కందువాపంగం 


తలమెను న్నెట్టి ఇ నె 6 దలకు జింతింప 


నిలనుహాత్కులంబాంది థీ నట్ట తామసము. 
దెలుప శ క్తుండుగాండు 4+ చేవచేనుండు 
సలలిత సంసార 4 సౌఖ్యంబు నీకుం 
'దలవమున్న్మల య్య ని తతి నని తన్ను6 





1. పుడమి మిన్నెల్లను పొగడుంగ మైల, 


చతుశాశ్యాసము 185 
థి 


బలుమాటు దూటు గో $ పాలు నీహీంచి 
తబిలక సుఖముల 4+ తహతహాం జిక్కి 
మజీయు నిట్లనియె నా 4 మత్స్య నాథుండు 
మదగంధముకు మూంగి + మలయుతుమ్మెదల 
కదుపులుగలిగిన 46 గంఛేభ ములును 

మంజి శ్ల్రంబరిపాటి + మరిగిన నటన 
ర ంజిల్లుచున్న సా థీ (వూణి లేజులును 
వలన్‌ ప్పద్ధండ్రేల + వ్యజాలమించు. 
దులకింప మించు నాం 4+ దోళికావళులు 
జిగిం దొంగలించు రా 4+ జీవంబులకును 
మగలై నకన్నుల 4 మ _త్తకాశినులు 
బహురత్నభూపణ 4+ భర్మాంబరములు 
బహుళంబులగుచున్న 4 బంగారువిండ్ల 
గాటము యెదిరిన $ కడిందివై రులను 
ఛాటిమైం నజుము స స$ దృటనమూావహాములు 
కరమొప్ప 'నమృతంబు 4 కంకు మేత న 
సరసాన్నములును నీ 4+ చవులును విడిచి 
యుడుగక యొంటిమై + యొక గుహాలోన 
ముడంగియుంజెడు యోగ 4 మార్లంబునొల్ల 
వడింజను మింక నీ + వచ్చిన త్రోవ 
నదియు.గాకను సృష్టి 4+ కంతయు. దామె 
మొదలై నయట్టి శం * భుండు పద్మజుండు 
నిందిరారమణు,డు $ నిష్ట్రసాఖ్యముల 
పొందు వాయంగలేక + పుష్పకోవములుల 
నొడల నాననమున $ నురమునందాల్చి 
కొడుకులంగాంచి యె + కుడు వై భవముల. 
దగ నుండుదురు తముం 4+ తటివార లొరులు 
నిగిడెడుం జి త్తంబు 4 నీ వాక్య సరణి 
ననుడు గోరతుం డి + ట్లనియె మ క్ప్యెంద 
వినుము లోకములుగా + వింప రథీంపం 
జంపను గర 6 జగములలోనం 
బొంపిరివైవ రూ 4 పులుమూండుచాల్సీ 

Na—24 


£86 


నవనాథ చరిత్ర, 


మెణసియుందురుగాన 4 మిన్నక వారి 
దజునులే దీషణ 4+ (తయ మదిగాక 
యెొక్కడవ్రూయె మా 46 యొజుక మాకింక 
దిక్కెవ్వ రిటమోంద 4 దివ్యయోగంబు 
నేటికి విడిచితి * రీశుండు మోకు 

ఛాటించి యొసలిన $ చ స 

మును సర్వసిద్ధులు + మొదలంటం బోయి 
కనుగానలేక యా $ కష్టనంసార 
జలధిలోంబడి మూఢ 4 జనుని చందమున. 
'జెలియ'నేర టంచు + దీన దోషమునం 
బలుమాటు (గ్రమ్మెడు 46 బాప్పటబీందువులు 
దలముగా వదన ప 4 ద్శాంబువై నెరయం 
జింతింపం దన [పియ 4 శిష్యుతోడుతను 
నిం తేల వత్స నీ కిశ్షైుడ్వం ననుచు, 
దొరంగు చాప్పములంజేం * దుడిచి తద్వ క్త 
మురమునం జేర్చి య 4 యాగీ వ రెణ్యుం 
డనియె గోరఠు నా 6 యంతరంగమున 
ననవరతము వాయ $ కతిముద్దులాండు 
గలండు కొవూరుం డొ 4 క్కారుండు నీ వతని 
చెలువంబు తేజంబు $ చేష్టలు ముద్దు 
పలుమాటు నగవ్రలు: 46 బరగుతదంగ 
సౌకుమార్యంబు లో 4 చనపర్వ మొదవ6 
గైకొని చూడవు * గాని చూచినను 
నదియె కొండాటమై 4 యన్నియు ముజుచి 
యొదులదు వబ్బాలు + నొనర నిచ్చటికిం 
గొనివత్తు నని పోయి 4+ కొంత సేపునకు. 
జనుచేర నురన్ర ప 4 చ్చల పదకంబు 
కళుకుల రావిశే + కయు నిం[దనీల 
ములమద్దికాయలు థీ పువ్యరాగముల 
బొద్దులుం గురువింద 4+ ములవిలసిల్లు 
ముద్దుటుంగరములు 4 ముత్యాలసరులుం 
బులిగోరు నేవళం 4+ బులు నందమైన 


చతుర్తాశ్వాసము 187 
థి 


నులిగడియంబులు 4+ నూపురంబులును 
కనకఘుంటలును మూ ఖీ గలున్లు గజ్జలును 
దనరు మేఖల కటి + స్థలి నలవడలో 
ముద్దులా ర్పెడిపట్టి థీ ముద మొప్ప. దెచ్చి 
యద్దివ్యయోగీం[దుం + డా శిష్యునకును 
జూపి యక్కు_నం జేర్చి థీ చుంచుదున్వుచును 
దీపు లుట్ట వాని + తెలివియు రూపు. 
బలుమాటు నంకించి 4 పలికెడు గురుని. 
దలంపక గోరయు + దగను నిట్లనియె. 

మును శుక్ల కోవీతం + బులు ముద్దగట్టి 
నునపాపరత ఖై న + కాంతల యుదర 

ముల జాల మలమూూత $ మునను నుప్పాంగి 
నెలలు గా నేవ్యాపు + నెలవ్రలం బుట్టి 
నీరుబుగ్గలభంగి థీ నిమిషమా[తమున 
భోరున రూపతి 46 పోమెడి వీరు 

నుతులె భవత్కాపా + సుధవాడవై న 
మతిసిద్ద దేవుల 4 నుగునేము గాక 
యెందును నిల్వక 4+ యేగెడు నిట్టి 
బొందికై విభ్రాంతి. 4 బారల నేమిటికి 
నావుడు గోరకు + నకు నిట్టు లనియె 
నావరయోగీందుం + డకట రోంతనుచు 
ననియెదు "మొదలు నే + యనునున నీవు 
జననంబు నొందితి + సకలచేహులును 
నీగతినే పుట్ట + నెజిలి నీశ్రింత 
కితీళదెంపంగ నేల * దీనంగుమూర 

యను గరునాథుతో 4 నజుక మిగ. మరియు 
ననియె గోరయుం డి + ట్లవధరింపంగ 

నేల సర్వేశ్వరు. 4డీ జగంబాత్మ 

లీలకై మొదల గ 4 ల్సించెడి కొటకు 
నమరించినట్ట మి * థ్యా ( థాంతిగాన. 
దమసొన్మునుచు( జిచ్చు $ దటి బట్టరాదు 


తక్కిన "వేమియు + దాంచినం బోన్ర 


1. మొలశట్టుకటి, డి, నీలమై. శి, తెనగితెంపగా"నేల, 


188 


నవనాథ చరి త్ర, 


చక్కికిం గొనిపోవం + జనదు మో కింత 
యజ్ఞాన మేటికి 46 నలమె మోతోడి 
సుజ్ఞాన మెల్ల నె 4 చ్చోం జూం న్రా యె 
నీరితి దరువాత 4+ నెజబుల చే జగము 
వారలచే నింద $ వచ్చు. మోక రుణ 
ననభు నుజ్ఞానుల + మైతిమి మేము 
మును మోకు బత్నిదా + మొదలికి లేదు 
తనువు మోందియు గాదు + తనయుండేరీతి 
జనియించె చెప్పుండా 4 సహాజమైనట్టి 
మో శరీరముతోడ 4+ మిాయాత్మగూడి 
వాసి కెక్కి_నయట్టి + వనితకుం గన్న 
తనయుని. గొనియాడం 4+ దగు నదిగాక 
జననాథులై మున్ను 4 సమసీనవారి 
పీశీంపవే యని 4 వేవేల గతుల 

నత్‌ణ సిద్ధ దే + పోంధకారంబు 
చెప్పునో" నించుక 4 చెవియొగ్మి వినెడి 
యప్పుడు నందను6 * డా రోోాగివరుని 


చీరపై గింకిరి 4 చేయ గోరషుం 
. ges నిల్చి + చేతికి బుత్తుం 


మ యిమ్మనుటయు + దెంపునం దిట్ట 


వముబుంగ్తుక్తు. గొనిపోయి $ నుల్సే కందు దెలుప 
'దెజంగొండు లేదని 4 దిగ్గన బాలు. 

బడవై చి కంద్దుక నం ¢ పలు నూంది 
చెడందొక్క.. మెటు(గారు 4 మృత్యువు కోర 
వడునవున మిక్కి_లీ $ వాడై న వారి 
వడిగలోలంగొని వొట్ట ఖీ (నక్కలు బాలు 
బొడిచి (పనులు డుస్సి 4 బొడ్డు మోవంగం 
గడుపాజగాం గోసి 4 గజగజ గుండె 

లదరం చేతులు గాళ్లు + నా డొక్క_లోని 
కదివి ముద్దగం జేసి 4 యది మోందు గడిగి 
చక్క_న నరనాథు 4+ సన్నిధిం బెట్టి 

(నుక్క_క పలికె న ౪4 చ్చుగ బాలురోంత - 


చతురాశ్యాస ము 189 
థై oo 


చెచ్చెర బాపి తె 6 చ్చితినన్న రోత 
నిచ్చలోం దలకొని 4 క క. తన్ను 
మును౮గ6 గప్పిన పుత్ర + మూహాంబు కతన 
గనుగవ బాప్పపుం + గణములు (గమ్మ 
గోరముం గనుంగోొని 4 గురుడు నిట్లనియె ... 
నీరీతి పాపంబు 4+ నేల చేసితివి 

పతుయబులేీక నొ 4 పట్టిని బట్టి 

కుకీ[వచ్చితి విట్లు + గురుసుతుం డనక 
కొంతయు దయలేక 4+ కోసితి వీని 
నీత్రాంఛుభంగిం బెం * చితిని యీ శిశువు 
వధియించి చేసితి + వట్టి దుహ్మృతము 

అని పు(తకుని నుర 4+ మందున జేర్చు 
కొను గురునాభుతో 46 గోరతుం డనియె 
వినుడు మి మ్మాయవి 4 వేకంబు' బాపి 
కొనిపోదు నటుచేయం * గూడక యున్న 
నెరవాడిక త్తి (కొ * న్నెత్తురులొలుక 
తరలక దిగ్గన + దనతలం గోసి 

నిలుపుదు నిప్పుడు 4+ నీ మృదుపాద 
జలజంబు పై నని $ సయ్యన గ్త్‌ 
గళమునం గదియింప 4+ గని సం్యభమమున. 
దలకొని లేచి యా 4 తని చేయివట్టి 

చనదు పుత్రక సాహ + సంబు మదాత్మ 
నణంగిన దుమో౯హ + మణంగె నీ కతనం 
బొంది [కమ్ముజి దించి $ బుదిలో ననుచు 
నందంద గోరము 4+ నక్కున గదిమి 

యో జనపతి బొంది * నేం (బవేశించి 
'రాజనై. వెంవొంది 4 రాజ్యంబు సేయు 
'వెరవ్లు నేరక యున్న ౪ విభుగహార్చు మంత్రి 
పురువూతు మం[తిసు $ బుద్ధిం క 
డనువాండు నాకు రా 4 జ్యము సేయునట్టి 
యనువులు దెలుపుచు 4+ ననవరతంబు. 


190 


నవసాథ చరి శ్‌ 
నిచ్చలో నా తేట. 4 గటిగ్న్నియు బయలు 
పుచ్చక కొలిె నే + ర్పున నట్టి ఘునున 
శెంతయు నెజింగింప 4 కేంగసట మాకు 
పంతంబుగాదింక + పాపము వచ్చు 
నని పిల్వం బంపం జ 4 యన జనుదెంచి 
తనకు (మొక్కిన మం[తిం * దగ గారవించి 
చేసన్నం గదియంగం 4 జేర్చి గూఢమున 
నౌ సిద ముఖ్యుం డి*ట్లని యాన తిచ్చె 
నోమం(తి తిలక మో $ యుర్వీశ్వరుండు 
దా' మేనుదొలంగిన * తటి వానిబొంది 
లోన మదాత్శ గీ 6 ల్కొనంజేసి రాజ 
మూనిన వెలికి నే 4 నుంట నీ వెజింగి 
'తెజిగొప్ప నెవరికిం + దెలుపక భక్తి 
నరమరలేక మ 4 మ్మనవరతంబు 
కొలిచిన నీమంచి + గుణముకు మెచ్చి 
తలకొని నేనింక * దనయు.గా నెలమిః 
గైకొని యోగవూ ౪ ర్లము నెటిగించి 
(శ్రీకరంబగు చేహ 4+ సిద్దియు నొసంగు 
కాతుకమున నుంటిం + గపటంబు శేక 
నీతలం వెజిం౧ంపు € నిజముగా ననుచు 


నడి7డు తజిని మ + ల్స్య్యెం్యదుకు (మొక్కి 


కోడునుబ్బి మంత్రి శే + ఖరుండు నిట్లనియె 
నాకోరుకోర్కెలు 4+ నాకు సీద్గించె 
చీకుకు దృష్ట్రాయు. + జెవిటికి వీనికి 
యాశొన్నవానికి + నభివుతార్థములు 
మూూకుకు వాకు రు 4 గునకౌవధంబు 
సారమైనట్టి మోా + చరణపద్మములు 
వంక నానమునమున + కించుసేవయును 
శంకరునాన మో + చరణంబులాన 
నావుడు మే వంద థీ నాథు(డుల్ల ౦బు 
వావికి విలసిల్ల 4 వరకృపామృతము 
దళుకొత్తుచూడ్కు. లు 4 దనర్న బ్రబుద్ధు 


చతుర్థాశ్వాసము 191 


నలరంగ వీతీంచి + యనియె మున్నెలమి 
శివుడు నాకొసలిన 4 సిద్ధులన్నియును 
నవిరళ విద్యార 4 వాస్యముల్‌ డెలిపి 
తక్కి_న మణి మంత్ర, + తంతెంపధముల 
జక్క-న నెజింగించి 46 సకల సిద్దులకం 
పూజ్యుడై వెలయ ¢ బుణ్యత్రయోగ 
రాజ్య పట్టము సుస్థి 4+ రముగాలం గట్టం 
గోరి పాలించు నా 4 కరార్మిశివ్యుండు 
గోరతునాథుండీ + గుణవిభూషణుండు 
భూనుత సా(మాజ్య + భోగానుర క్రి 
నూని తమ్మందటి థీ నుల్లంబులోన 

ముజచి యేమున్న నీ 4 మరులు వేవంబు 
తెజింగొప్పయబూని యె + తెంచినాం డిటకు 
వముముందోడుకొని పోవ 4+ మూకింక నిందు 
నిముపవమూ[తంబును 4+ నిలువంగ6 జనదు 
జననాయకుని బొంది $ చయ్యనం బాస్సి 
చనియెద మో రాజ్య 4+ సంగతిం (దోవం 
గావించి నోరతుం 4 గదిసి రమ్మునుచు 
'వేవేగ బాలకు 4 వృత్తాంత మెల్ల 

నా విమలాత్తుతో + నలయక చెప్ప 
గలేరక్షుచేతికిం థీ మును ు నిచ్చి 
నేరుపుమోణంగ 4 'నీవ్ర డెమ్మనిన 
పదపడి నానుహీ 4+ పాలుని మేన 
నొదవెం దాపజ్వర + ము తమాంగమున 
1నెరుపస్దలింప న 4 య్యెడ f= వైద్యు లెల్ల 
సరిమురీం జేరపు + డౌౌవధ క్రియల . 
నుపచరింపుచు. గర 4 'మొయ్యానం బట్టి 
విపషరీతమై నాడి + విడిచి మో జెడిని 
భూవరు. (బతికింపం 4 బోల దింకనల 
నావేళ నుల్సె ్టంద్రుః + డా సమోరణుని 
నదిమి మూలాభార + మందు దానో శ్రి 


1, ఎరుపు-ఎరియు ధాతువునుండి యేర్పడినదై యుండునోపు, 


199 నవనాథ చరిత్ర, 


పదపడి కుండలీ 46 పదమున నుధ 
ముననున్న నాళీక + మున గొల్పియందు. 
గానకొన కతా గ 4 కుండలీ జేర్చి 
తడయక _బృహ్మారం 4 (థ్రమునయగా జీవు 
వెడలించి యావుహీ + విభు బొందివిడిచి 
చనిన బంధువులు నా + శ్చర్యంబునొంది 
కనుంగొనిరట దివ్య + కాయంబు చొచ్చి 
పోలంగ నిద్దుర 6 వ్రయిమేల్క_నిన 

లీలం దానురలం బో 4 లెడి లోచనములు 
విచ్చి శిష్యులనెల్ల + పీశ్రీంపందడవ 
(గచ్చజు ముదము సం $ (భనుమును భక్తి 
తోరమై ముననులు 4+ తొంగలింపంగం 
జౌరంగి మొదలుగా. * జాంగిలి[ ముక్కి_ 
చేతులు మొగుడించి + శిరమున జేర్చి 
జాతిగా మ'క్స్యేందు + సన్నుతిం జేసి 

రట రాజువానున 4+ కడ లెడువారిం 
బటుబుద్ది నూరార్చి $ పార్ధ వేశ్వరుండు 
మన్నించు తనతోడి 4 మంత్రుల హితుల 
మన్నీలంబిలిపించి + మజి (| పబుద్నుండు 
గప్పుమోణల నెబుం 4+ గనివాని. బోలి 
రప్పింపుండిప్పుడు 4+ రాకువమూరకునిం. 
(గమమునయంబట్టంబు 4 గట్టుద మనుచు 
రమణీజనము. బంప 4+ రయమున నేంగి 
పాపని తల్లికి + (బణమిల్లి వారు 
భూపాలు మంతి (ప ౪ బుద్దు(డు మము 
బంవె నిచ్చటికి నీ 4 పట్టింబట్టంబు 
సొంపారంగట్టింప + శుభలగ్నమరసి 
నావుడు భీతి న + న్నాతి చింతించి 
భూవల్ల భుండువచ్చి + ముడ్తార్చి వాని 
గొనిపోయె నప్పటి. 4+ గ్ల.లైెర్లాయడు నేడు 


సందడి నెటు తప్పి + చనియెనో ని(ద 
నొంది యీగృహమున ఖీ నున్నాండొ లేక్ష 


చతుర్థాశ్వాసము 198. 
థి 


క డు దెడసిద్ధుం డొ 4 క్క_డును భూపాలు 
కడ నుండె నట వాడు 4 గై కొని చనెనొ 
మయొజబుల లేననిన న 4 య్యింతి వాక్యముల 
“తెజింగు (పబుద్దుతా. + దెలియ. జెప్పుటయు 
వెలిమచ్చులను బుర + ఏధిసౌధములం 
దలమైన రచ్చలం $ దగువారి యిండ్ల 
బావుల? గొలంకులం $ బర్ష్మ శాలలను. 
“"జేవాలయంబులం: 4+ బెరలక వెదుక 

బంపి పాపని చేటు + పాటు నిక్కముగ 
నరయించి వగచుచు 4+ నారాజకులుని 
నురుభుజబఅవి.క + మోన్నతునొకని 
వెలయం బట్టము గట్టి + విభు బొందితోడ 
వలనొప్పం దొల్లిటి 4+ వనజలోచనల 
సరగనగ్ని(పవే 4+ శంబు సేయించి 

న మ. + మానినీనుణులం 
పురమున వ. (ప 4 బుద్ధినేర్పనను 
దనరు ననూత్యుల 4 దగ్గజుం బిలిచి 
వినుండు[ పాణంబులు + విడుచు నవ్వేళ 
ధరణీశ్వరుండు నన్ను. 6 దనకు. బుణ్యముగ 


నరసితీరంబుల + నాడుమోూ యనుచు. 
బనిచెంగావున నింక * బతిహితం బొదవం 
జనియెదనని రాజ + సతుల నందణను 
దనపుత వర్లంబుం థీ దానప్పగించి 
వేడుక దనపురి 4 వెడలి నోరత్లుం 
గూడి దిగ్గన వచ్చి + గురునకు భ్‌ క్షి 
నానతుండై నిల్చె * నపుడు నోరతుం. 
డానాథముఖ్యు ని 4 ట్లని వనుతించె 
(శీగురునాథ ను 4+ స్థిర దయాదార 
ఆయూాగిపుంగవ దివ్య 4+ రూగసం స్తుత్య 
యోాగివీయూషప 4+ యోనిధి చంద 
Na—25 


194- 


నవనాథ చంరి త్ర, 


నాగేందవలయనం 4+ దన భవన్మహిను. 
(బణుతింప భాపాధి + పతియును శేష 
ఫణియును జాలెే 4 పట్టున నైన 

మతి జనయబుల కల్ప ౪ మతులకుం దరమె 
మెజమెజయును లేక *మో పదాబ్దములు 


pegs TAMER 


నిరుపమభ క్రి కిని థీ నిచ్చలుం గొల్సీ 


పరిణానుమున నుండు $ భాగ్యంబు దొరకె 
ననుచు నానందాళుం. 4 లందంద తొరలం 


గొనియాడ ముదమంది 4+ గోరతునాథు 
గారనవం బజెసలంగం * గాంగిటం గదియం 
చేరిచి నీయట్టి ¢ శిష్యుండు “లజ 

గాన నీ జగముల + గలకాలమెల్ల 

న్‌ నెపంబునను జే + శకసలక మెలల 
నీ దివ్యతనువున * నీవుండు మాతం 
బాదుగా6 బదనిచ్చి 4+ పరమేకు కరుణ 
నబ్బిన భవ్య యో 4 గామృత లహరి 
నుబ్బుతోం జొక్కున 4 నుబ్బుగం గలిగె 


బీ 
ట్ర. భ్లంగించు + నా మోననాభు¢ 


నొనర గోరక్షుకుం 4 డాందంగముక్కి- 
నురి గురునాథ్డుక్లు..4- మజ్తుంగప్రడంగం 
గరమర్థింజే రంగి 4 కా శ్రకర్న మొక్కి 
చక్కనేం దన పదా $ బ్లములకు నొరం 
దక్కిన సిద్ధులం శ దగ ాగిలించి 
యా మోననాథుతో 4+ ననిమె నోరత్రుం 
'జేమి సేయుదునింక 4+ నీ బాలు ననిన 


వినుము గోరతు మా 4 వీర్యంబువలనం 
అెనుపొంటెం గాన నీ 4 పీన్నవానికిని 
నిర్శలోదక ముల $ నిండారు కొన 
గూరా్యాసనంబుగాం + గొమరార నునుపు 
నుంజునాథాఖ్యను + ముహిమంబేరొంది 
రంజిల్లు చిరతర $ (పఖ్యాతి ననిన 
నగుగాక యని పరు 6 నానతి (కముము 
తగనొనరించె నా $ తడు నాంటనుండి 


చతుర్థాశ్వాసము 195 


పుంజమై మేని దీ 4 పస్తులు పర్వంబొదలి 
నుంజునాథుండన + నుహివు. బెంపొంది 
మెటయుచునుండె నా + మోననాథుండు 
నుణ శిష్యవరుల స + మృదమునం జూచి 
పలికె నిచ్చట నుండ 4 బనిలేదు మనకు 
వలయు నెచ్చటికేని 4 వడింజనవలయుe 
గాకున్న సాక సా థీ కల మన తెజుంగు 
లోకు లెటీంగిన 4 లోకంబులోన 
_నపసడ్‌, వచ్చును + నవ్మురువెంపు 
జపచపనా మునుల్‌ + సలివెడి భక్తి 
నృపతు లీశ్రసమున 4 నిజపుర(పాంత్య 
విపుల _పర్వత గుహా వివిన భాచ(క్ర 
పురవర (ప్రాసాద శ ముల వసియించు 
పరమయోగుల' బాధ 4 పజుతురుగాన. 
జను టుచితంబని + చం[ద శేఖరుని 


తనయుం డచ్చటు వాసి + ధరణీధరములు 
పుణ్యా_శమంబులు ఖీ పుణ్యవాహినులు 
పుణ్యతీర్థంబులు 4+ పురములు గడచి 
నిర్మలోదక ములు 4 నిండారుచున్న 
నర్మద గని కృత 4 స్నానుండై యచట. 
దరలి ముందట గొంత $ దవ్వుల వరలు. 
నెజెలు.సొంపారుచు 4 నిగనిగమించు 
చజులను ముత్యాల + సరులనం దొరంగ 
సరులను బుహ్పనుం + జరులను బొల్పు 
తరులను ఫలములు 4+ దళములు నేల 
నురుల శౌొఖలమో(ద' 4+ నొండొంటిదాంటు 
హరులును నీల మే + ఘుంబుల కరణి. 
కకులును గలిగి భీ, కరముగా నొప్పు 
గిరులను నిండారు 46 కెందమి్మ దొనలం 
దనరు నశేర్మద్ద భూ 46 ధర మెక్కి. యచట 
ఘన గుహ చ్యారంబు థీ గప్పిన నిలలు 


తతఆల వేయించి మో + దముమోణ నందు 


196 


సవనాథచరి త్ర, 


నెలకొని గురుభ క్రి 4 నిరతు గోరక్షుం 

జూచి (పటం + జూవి ను ల్స్యేందు9ం 
డేచిన కృపంబల్కె 4 నిమ్మం(తి ముఖ్య 
డచ్చుగా నుద్వాక్ష థీ మాత్మలో నమిగ 
వచ్చె సౌఖ్యము లెల్ల + వదలి నీ వెనుక 
సమదం బెసంగ నీ 4 సచివపుంగవ్చని 

కిము నీవుపబేశ 4 మెడసేయ కనిన 

నగుంగాక యని పోయి 6 యా సమిోపనునం 


బొగడొందుకొలనం (బ * బుద్దుం (గుంకించి 


ద్ధాసనంబుగా6 4 చేసి ఫీ గురుని 


బుదిలోపల తిరం 4+ బుగ నిల్పి యున్న 
మును చతుర్విధ యోగ 4 ముఖ్య సిద్ధులను 
తన రారు దివ్యాష. * ధములను మణుల 

చి | పబుదు 0 స 
యా వ్‌ WD వా 

ం: a న్‌ 

దామైరల్‌ మొగిడించి + దగ .బుద్ధసిద్ధు 
నాను మా తనికి స 4 న్శతిం గం జేసి 
యా మహా రూగీందుం + డా గువాలోన 
శకేమవూరల నిజ $ శిష్యులు దాను 
నుప్పాంగ యోగామృ + తోన్నత కళల. 
దెప్పలం చేలుచు 4 ధృతింగాంత కాల 
ముండి తా శివ్యుల * ముదమునం డొలికి 
నిండారు సత్కృప + నీథీంచి మజియు 
మోననాథుండు పత్క్మె_ + మిగుల భూ తేశు 
పూనిన కృపంజేసి * పుతకులార 
యోగమంతయు మికు + నొనలహాడె నిపుడు 
'వేగంబె చని పృథి 46 వీ మండలంబు 
గలయ (గుమ్మర బొండు 4 ఘనుడు గోర్య్టుం 
జెలమి మాజంగ మికు 4 నెల్ల పూజు ౦డు 
పరగ శాశ్వతసిద్ధ * పట్టభ(దుండు ' 

గురుభ క్రి వాంవించు * కొని యుండుం. డతని.. 


_ నరనుతుం జౌరంగి + నాథు నే ములిగి . 





చతుర్హాశ్వాసము 19 
థి 


గురుపదముకు దొలం 4+ గుము నీ వటంచు 
పలికినారము గాన + భక్తి నుమ్మతే(డు 
కొలిచి నెముదిం 4 జలిగ్గాండ. కేతెంచు 
మీరు మోానేర్పున + మాక లెల్ల 
ఛారుణివె (|బసి * దము గా 1.౫-జేసీ 
——— +" స్ర్రములు మో పేరు 
విన్నగాతుకవూర 4 విరచించి మరియు 
గురుభ_క్టి నిరతుల + గుణరత్న నిధులం 
బురువార్థ పరుల. (బ + బుద్దుల బుధులం 
గులళీల[ వతులను 4+ గులవ రృ నులను 
నలఘు తేజులను స 4 త్య(వతాన్వితులం 
'జెలివి యోగం బుప 4 చేశించి దెనల. 
లయం (దిమ్మరుచుండ + గా నియమించి 
యెలమి మోణగ మోర 4+ లీందబు నముగుడం 
జలిగొండ కేతెండు 6 చనుండింక నన -. 
ముదమారం గరములు 4+ మొగిచి ఫాలమున 
గదియించి యా నితి 4 కంళకునందనున 
కనియె గోరషుండీ + యఖల భూతములం 
గనుకలి[ద్రిన్మురం + గత మేమి మాకు 
మో పాదములు గి గొల్చి + మో వెనువెంట 
నేసార తుహిన ను 4 హీరువాంబెక్కి_ . 
యందు మోఠానంద 4+ నుడర వసీంచు 
కందువ నిక్క_౦బు 4 గా నాత్శందెలిసి 
తడయక మోాయాజ్ఞ 4+ తలను వహించి 
పుడమి (దిమ్ముర మరిం 46 బోమెద మిట్టి 
చనవిచ్చి కృపచేయం $ జను నన్నదాని 
కనువుతి గావించి + యా దివ్య యోగి 
తరమున శిలలె త్తి * తన గుహ వాతం 
డెజుపి దోపకయుండ( + డ్లైట్ట వేయించి 
చేరి గనోరతూది 4 సిద్ధులు గొలువ 
భోరన గిరిడిగ్గి 4 షు (దోవ 

గ. నతిసమున్నత [3 (ప్రాస 4 హాటక ద్వార : 


గ. ద్దముశానుపించి, 


198 


నవనాథ చరి త్ర, 


వితతగోపుర రత్న + వేది వితాన 
సలలితధ్వజ హేను + సౌధ మాణిక్య 
కలిత తోరణ తురల 4 గ ద్విరదాఖి 
'రామమై కునుమితా 4 రానముమై పుణ్య 
భామమై లోకమా 4+ తకు మహాకాళి 
శెలమితో వసియింప 4 నెల్ల కాలమును 
నెలవైన యుజ్ఞయ 4 నీ పురి. గాంచి 
సరింబొచ్చి యచ్చట 4+ సవిధమునన్గుఖర 


_కరవాళ దళిత సూ + కర కొంఠర క్త 
పంక పంకిల సమి 4+ ప (పచేశమును 


హుంకారరావ ను 4 హో గ భేతాళ 
శాకినీ భూత వీ 46 శాచ సంకులము 
నె కనత్క_నక స 6 మంచిత శిఖర 

౬. 

నుంజుకీలిత శ్లోణ. 4. మాణిక్య కిరణ 
ేవుంజ సంరక్ష న 4+ భో మండలము న 
నతిరౌ[దరూప ను 4 హోకాళనాభ 
వితత జటాజూట 4 వివర భుజంగ 


పటుతేర పూత్కాార + భవ పవమాన 


చటుల చి తధ్యజ 4+ శత విరాజితము 
పణవ భేరీ పటు 4+ పటవా మృదంగ 
ధణధణ ధ్యాన వి + దారి తాశాంత 
కరికర కువారంబు 4 కర్పూర లేల 
పరిచిత దీపీకా * (పకరంబునైన 

యా నవువా కాళి గ + వహాొంబున కిని 
వేమాటు దనూ్నూర్హి 4 వీషీంచి యందు 
గజిగ అమని మేని 46 కండ లొండొంటిం 
దటిగి (వేల్చెడివారు * తలల మొద శం 
దిగిచి గంధంబుగ 4 దేవిపై నెల్ల . 
నిగుడించు వారలు 4+ నెరయ సాహనము 
తోరంపుం (బేవులు ఖీ దుస్పీరాందిగిచి 
తోరణంబులు గట్టం + దెణంగెడువాదు 
గాలాలం దల్మక్రిందు + గా బెట్టు బడియు 





1. పుంజసంజనన నభో, . క న TT మ న. 


చతుర్థాశ్వాసము 199: 
థి 


(వేలెడు వారును 4 విసయం బొదవ 
నరములు (బెంచికి 4+ న్నెర తంతులకును 
నిరవుగాం గూర్చి వా 46 యించెడివారు 
తల లుత్తరించి త 4 త్వాద పంకజము 
జలీయింప కరిపూ 4+ జలు సల్పువారు 
ఎదైన సాధకుల నం + త్రంతం గన్నొనుచు. 
దాను వసించి మో 4+ దమున నాఠ్యాతి 
యా పురంబున నుండి $ యన్ముజు నాండు 
శేపాడి గదలి ఛా 4 (తీస్థలిం బొూదవ 
నెనంస దాగ్గరాపురి థీ జనాండందు 
వసియించి నముబునాండు 4+ వనజ బాొంధథ వుడు 
పొడుపు గుబ్బలిమిాందం 4 బొడచూపు వేళ 
దడయక శిష్యులు + దానునుం గదలి 
చనిపురంబులు నూళ్లు 4 జగతీ ధరములు 
ననములు నదులు చే 4 వాలయంబులును 
నముననూర జూచుచు 4+ మరి యనుస్జాన 
ధనుల నానావిధ $ దర్శన స్థలులం 
బరనుయోాగసలను ద 4 స్ప "తాపనులను 
పరధర్శ "రతులను + బహుకళావిదుల 
యతివరులను సోను 4 యాజులం. బాశం 
పతులను బతిభ క్తి 6 బరగు సాధ్వులను 
వితత మం|తాగను 4 వదుల నీతి 
చతురుల శంభుపూ 6 జాపరాయణుల 
నరుదారం గనుంగాన్ను 4 నమోననాథు. 
డురువీచిసంఘట్ట థీ నొద్ధరాజీవ 
రాజిపరాగాను 4+ రంజిత పత. 
రాజనురాళ చ 4+ (క(కాంచమిభున 
కలకలాలాప సం 4 గతి విలసిల్లు 
సరయును వాంతను 4+ జాలం బరిఘల 
నట్టళ్ల నలవరు 4 లగుక వాటముల 

గట్టనా కోటల 4 ఘన గోపురముల 


నులయు పతాకల 4 మణితోరణముల 


. ధర్మపరుల శాస్తాయితుఆ. 


200 నవనాథ చరి త్ర, 


ధళధళ మించు సౌ + ధముల శృంగార 
వనముల జెటువుల + వనజ దీర్థి కల 
మనసిజ మోహన + నుం(తచేవతల 
మురువునం జెన్నారు * ముదితేల్లం గలిగి 
పరుల క సాధ్యమై 4 పరంగు నయోధ్య. 
జూచి యన్నగరంబుం + జొచ్చి శిష్యులకు 
నేచిన వేడ్క. మ + త్స్యేర్యదుం డిట్లనియె 
నెలమి నీ పురము ము 4+ న్నే లడి రాజు 
జలరుహా మి(తవం * శ(పదీపకుండు 
దశరథరాము(డు 4 దనవీన్న నాండు 

దిశల సత్కీ_ రి చం 4 (దిక లుల్ల సిల్హ 
తాటకి నొకకోల + ఛరయగూల చేసె 
చాటువగాంగ వి * శ్యామి(తు ముఖము 
గాచి నుబాహుని + ఖండించి ఫాల 
లోచనువిలు (దుంచి + లోలత నీత్రం 
బరిణయంబై. పటు + బాణ వికమునిం 
బరశురాముని భంగ + పజుచి కబంధు 
నధ్రటాల్చి ఖరదూవ 4+ ణాది రాతనుల 
కదనరంగంబునం ౪ గాలునిం గూర్చి 
బలియుని నుగీవు + బంటుగా నేలి 
బలభేది తనయుని 4+ బాణ 'మొక్కటను 
దునునాడి యవలీల + దోయజగంధి 
జనకజం జెజుంగొన్న + చనటి రాత్షనుని 
శిరములు చెండాడి 4+ సీతందోడ్కొనుచుం 
దిరిగి యయోధ్య శ్రీ 4 తెంచి యారాజ 
మరుదుగా నొనరించు 4+ నంత కాలమును 
నపమృత్యుభ యము న 4 న్యాయ వర్తనము 
కపటంబు వురి శతు $ ఘాతము లేక 
తల్లియు. దం(డ్రియు 4 దానెమె యేఆ 
నెల్లభూ(పజల( బెం + వెసగిన కరుణ 

నని మవ+పాతక $ హరమైన రాము 


ననన నాననా కానా నామా వా నలపరా జతల. 


1. చానెయయఫుడు, 
శ 


చతుర్థాశ్వాసము 201 
థి 


వినుత చరి తంబు 4 విని శిష్యు లలర 

జెప్పి మ'త్స్యేర్యదుండు 4 చిరలీలం బరలస 
నప్పట్టణంబున + నార్యాతి నిలిచి 

యటబాసి యుత్తరం 4 బరిగిన [తోవం 

బటు బుద్ధిం కనిపాప 4+ బహులతాపటల 
దా(త్రంబు నఖిల *భూ + ధవ ఘునస్తోత 
పా(తంబు నర్జున + పతి చండ కంక 
ష(తనిద౯ళి తారి 4 షతంబు జూడ 
జితంబునగు కురు $ శే తంబు గాంచి 
కియనువ్రున మే వందు + డచ్చటి మహీమం 
దన శిష్యులకు (బమో + దమునం జెప్పుచును 
నారా(తీ యందుండి + యమ్శజటునాండు. 
భోరున పయనమె + పోనుచు నెదుర 
నలినాస్య కంబుకం + ధరి యుత్సలాక్షీ 
నలినీలకుంతలి 4+ నావ _రృనాభిం 


గనునీయ చక్రవా + క స్హనింజారు 
కుముద గంధిని బిస + కోనులవా స్త 
నతులశై వాల రో + మావళీ కలిత 
నతిసమున్నత సెక 4 తాంచితజఘనం 
“గలహంసగతిముంద 4 గతిజలజాస 
లలితక్లీకర హోర 4 లతికా సమేత 


నిలజాహ్నా వీకన + నింపారం గాంచి 
యెలమి శిష్యులకు ను 4 త్సే దు డిట్లనియె 
జలిగొండకూంతురు 46 నవతి యీ గంగ 
మలహరు జడలలో 46 మలయు నీగంగ 
కపిలుని కోపాగ్ని 4 గనలిన సగర 
నృపతనూజులనెల్ల + నిర్లరపురికి 

గా జి 
ననుకంప చిగురొ త్త 4 ననిపిన గంగ 
యొనర రానేరక 4 యున్న వారై నం 
దను గంగ గంగని + తగ జీరుకొనిన 


మును ఘోరనుగు తపం 4+ బుల దానములను 


రు 
1. జనుచుండ. 2, నఖిలల శే ధ్వజమనస్తో (త. తి. యనమున్ను. ఈ, గతవాంనగనున 


నుద్దతఖాన్యరహీత క. శేఖరం 
N—26 


202 నవనాథచరిత్త 


నుపవాసవిధుల చే + వూపదారముల 
జపముల సంధ్యాది $ సత్క_ర్మాములను 
'౫గతువ్రలః బుణ్యతీ ఖీ ర స్నానములను 
(వతములం దక్కిన * వాననేమిటను 
బణి వాని మేటి పా + పంబుల నెల్లం 
జెజుచిం గ్లైవల్యంబు 4 చేర్చు నీ గంగ 
యనుచు మతే నీ౦(దుండు + నాదివియందు 
జనలోక సేవ్యమై + జంతునంతాన 

జీవ నౌషధ పుణ్య + బీవనంబులను 
సీవక్ర (శ్రీకర + శిఖరంబు లయిన 
పరలోక సోపాన 46 భంగభంగముల 
గురుధర్మ్య మారాను + కూల కూలముల 
నాతతఖ్యాతిం ద + టావనీజాత 
జాతిలతాజూాత 4+ సతతాను విగత 
శీతలచ్భాయాది 4 చిత సుజాత 
1మాతభూాజని స్మత్చ * సూన గంధాది 
సమదపున్సంధయ 4 ర్యుంకృతి ధ్వనుల 
నమరినము క్తి ప + దాంచిత (శ్రవణ 
కర్ణిక యగు మణి 4 కర్ణికం జేరి 

వర్ణి ంచితత్సుణ్య + వారిలో. (గపంకి 
యా వెంపు శిష్యుల + కనురాగమాత @ 
నేపారమ ల్సే స్టం(దుం థీ డిట్లని చెవ్నె 
వినుడు వి(పునిం చె $ వేసినవాండు 
అనిశంబు లనృతంబు + లాడెడువాండు 
గురుబేవతాదూపు 4 కుడు కృతఘ్నుం౦డు 
పరసతీలోలుండు 4 బాలఘూతకు(డు 
కామించి గురుపత్ని * గవసినవాండు 


తాొనుసంభునం గల్లు * ( దావినవాండు 
మొజిలగ్‌ సువర్ణ ౦బు 4 (ముచ్చిలి నతడు 
తెజనల గోవుల 4 దెగటార్పు నతడు 
వీరనంబు తలకొని ౪4 విషమిడు నతడు 
కెరలి యింగలమును 4 గీలించోవాండు 


న. 
1. చారనాతని, లాం 





చతుర్థాశ్వానము 208 


ఖలుండును నాదిగాం * గల పాపరతులు. 
సాలవక్‌ వచ్చియి 4 చొట నృుతింబాంది 
కన్నువినుకలి కం 4 కణమును దమ్మ 


గన్న పాపనిపుళ్ణై * కంచంబు' as 
వెన్నలపువ్వును + వెడవింటి చోదు. 
డిన్నట్టి కన్నును $ (దివిధము బౌొబు 
న _ మెడకప్పు.౪ నెముులపూస 
చేరుగావించిన 4 బెబ్బులి తోలు 
మూండు ముల్కుల స + మును వేలు జడలు 
గూడందీర్చిన కోర + కొప్పు. చామరలం 
గలువల నిపపించు $ కన్నులు నాల 
వలపులందగిలించు 4+ చవాహానో _తృముము' 
గలిగి నెన్నుదివెండి 4 గట్లు న్నెత్తమున 
నలవడ వీవహారింతు 4 రని 'నాథముఖ్యుం 
డటువాని (శ్రీకాశి + వాత ఘోరదురిత 
పటుగతికాశి నొ 6 ప్పగం (బవేళించి 
యనవరతంబును 4 నఖలాగనుముల 
విని ము _క్తిగలదను 4 విశ్యాసమునను 
దూరభూములనుండి డి 4 తుజుములుగట్టి 
వారక చనుదెంచు + వారును నురియు. 
మహనీయమగు ము_క్రి + మంటపంబులను 
బహుపుణ్యక థలు చె 4 ప్పంగ విన్న వారి 
వరుసం జాం దాయణ + (వతములు నెలలు 
జరుపుచుమృతికి వా $ చఅచెడివారు 
వరకురంగమ నున 4 వ్యా(ు వృుశేంద 
శరభ-చర్మములవై + శంఖముయూర 
గోముఖాఘూర కు + క్కు_ట మత్స్యసింవా 
నామనిచి(తౌన 4 నన్గులె బడలు 
,నడుముల నొడ్డియా 9 లు బిగించి 
పొడివ్రుగాం దోడన్రలం + బంగి నిక్కించి 
ముక్కుులతుదల: జూ + పులనుంచి వెదవు 
లొక్కి_౦త గదలంగ + నుజ్యల స్ఫటిక 
జపమాలికలు (చే ళ్‌ + జరుపుచు నుం 


204 నవనాథ ురెగత్రై 


జపములు నిష్టమె * జరి వెడువారు 
నలవడ భూతి స 4 రా్యాంగములందు 
నలందిచెన్నారు రు + (దాత మాలికలు 
ధరియించి చం[దార్ల 4+ ధరు నుమారనుణు 
బరమేశు శతనుఖ + (ప్రముఖ గీర్వాణ 
మకుట కీలిత కోణ 4 మాణిక్య దీప 
నికర నీరాజిత 4+ నిజపదాంభోజు 
భావజసంహోరు + భవరోగవై ద్యు 

(శ్రీ విశ్వనాథు నా + (శ్రితపారిజాతు 
నురగభూపణు పోడ + శోపచారముల 
వరుసతోం బూజించు 4+ వారిని బిల్య 
దళముల సర్భప + తండుల వివిధ 

ఫలపల్ల వాంకుర 4 (పనరమై వెజటయు 
ఫలఘృుతముల దధి + వాయనాన్నముల 
వలనొప్ప 'వేల్చెడు + వారిని ధర్మ 
రతులను యతులను 4 (వతులనుం కాళు 
పతులను జూచుచు 4+ (బనుదంబుమోాణు 
నావిశనాభు ను 4 హోనుం(త నుతులు 
గావించి సర్వాంగ + కంబులు మూవ 
నవనింజాంగిలీ (మొక్కి 4 యచ్చట చేడు 
దివసంబు లుండి య 4 దివ్య యోగీం[దు 
లటంగాళి విడిచి (ప శ యాగకు నేగి 
చటుల నితానీత 4 సారకల్లోల 
పటలసంఘట్టనో *దృట రవ విజిత 
పటునట త్క_ల్పాంత + పన్నగాకల్ప 
చండభుజాదండ 4 సంరటత్క_థిన 
డిండీరదుస్పవా థీ ఢీమథిముధ్వాన 

మై న్యకచ్యక పో + తాధాననికర 
మోనకర్క_ట ఛేక 4 మేదురముకర' 
కులశింశుమార సం 4 కులమై “యా [ది 
కులిశమై జగములు 4 కొనియాడనెసంగసు 
నాక సరిద్యము * నాసంగనుమునం 


ద 
1. వాశతాయనమకర, 2, పీమ్మాదిి, =. 





చతుర్థాశ్వాసము 205 
య 


చౌక చేయక (కంకి థీ సమ్థదంబెసంగ 
నద్దినంబెల్ల (చా +4 రటవనియించి 
(పొద్దున మటునా(డు * పోయి యచ్చోట 


భువనేశ (రునిభ క్రి 6 బాడగాంచినాంటి 
దివస మచ్చట నుఖ 4+ స్టితినుండి కదలి 
వరలుభూారుహకోట 4 వై శ్వ్యానరంబు 
1నెరయుపాశుపతంబు + నీలకంఠంబు 
జా గేశ్వర*ంబన, 4 జను సరోవరము 
నాగగెవురారు పు 4 ణ్య స్థా సానములను 
దినములు మూడును 4 దిపసద్యయంబు 
దినము దినార్టంబు 4 తెజంగొప్పనిలిచి 
తారటు చని రట 4+ ధరణీధరంబు 
చేరువలోనం (బక సిద్ధమై నట్టి 
నరసురకిన్నర 4 నాగగంధర్వ 
రసేవితంబై ను 4 వర్ణ కుంభముల 
మెజియు గోపురములు + మేటికోటలును 
*తురగలిం చెడిరత్న + తోరణంబులును 
అందంద మారుత + హారతిని దొలంకు 
నందులపడిగెలు 4+ నభవుంద చెలంగు 
పణవ భేరిళంఖు 4 పటవామృదంగ 
మణిఘంటికాడిండి + మధథాగ్టనములును 
బై నెని దిక్కుల. 4 బర్ఫ్వుద్నశ్లాంగ్న. 
హం కోరల బొం 4 దుగలపురంవు '. 
బలుకులు నిండారం 4+ బసీండి పళ్లేరము 
నిలీపి ముట్టించిన + నిండువెన్నెలల 
తెలుపులు వెదజల్లు + దీపమాలికలు 
కలుగు కేదారలిం + గముదిక్కు కేం 


యాభువనాధీశు 4+ నంవికారవుణు 
నాభ _కృవత్సలు + నర్ణి దర్శించి 
పదివేలభంగుల ౪ (పణులించి (మొక్కి 
మదిభ_క్తిసేకొన్న $ నుత్స్య నాథుండు 
సంశయింపకవచ్చి + జలములు (గ్రోలి 





1. నేపారి. 2, రమ బెప్పజనం 8. తరగభటరత్న . 


206. నవనాథ చరి త్ర 


వంశ పావనులగు 4+ వారు ము క్సికిని 
హంసమండల మెదు * ర చనం జేయు 
హాంసగుండముమాచి 6 యాజలం బౌని 


చోట ననుర క్తి * నాదినంబుండి 
saint వముబునాండు 6 సీతధామభావు 
1తారా[దితారక * తార మరాళ 
2 సారసఘ నసార + సౌర సారంగ 
దరహాస చం 4+ దనీకుంద బృంద 
హార హరిది అ సుభా * హోర గోతీర 
ఏిశద(పభావళి + విన్నున సకల 
దిశ అనగ గప్పి థీ కెట్టుకొనంగ 
వెలుగొందు నవరత్న + వీనుల శృంగము ల 
మెలంగాడు కస్తూరి థీ మృుగములగముల 
చలి వెలుగులు వెద 4 చల్లు నె _త్తృములం 
|. “జెలంగాడు నప్పర థీ స్ర్రీలమొ త్ర pen 
దరుణ[పవాళోల + తాంకూరములను 
ఏిరిసియే( పొద్దును + వెలయు కంజముల. 
" గొవమురారు నెత్తమ్మి * కొలయలదరుల 
రమణంజరించు ను $ 'రాళబృందములం 
గమసీయముగం జం[ద * కాంతంపు-జరులం 
(బవుదంబునిండార6 * బాడుకిన్నరుల 
ఫఘనరనంబుకు మాటు $ గరి ,౧చుహరుల 
ననిక౦బు6 జరులం నోరాజెడ్‌ కఠరులC( 
దిరముగా నీడలు. 4 తిరుగని _త్రర్తుల 
సరితపంబులు సల్పు + సన్నుని వరుల 
జెలులన్లు దాగూడ.శ. చెలయగు నిర్ణరుల 
'బలువిడి చరులా వైం + బారు హారుల 
దివ్యావధములను + దివ్య వృతుముల 
దివ్య విహాగముల + దివ్య ఛెనున్రులం 
బరుసవేదుల బలు 4+ సారు నుందార 
తరుణ కదంబ చిం + 'తావుణీ తతుల 


చాన యంనాటంాలాంతు నకును? అజాత నాం దమతు ల ద నా కనోలా గయల డం నాల లలా శోజాయతాలాకారనా వునా. 


lL తారాతిఠాఖినో ద్దారమంచార, 2. సారసారస ఘనసారసావూర, ధర. 8. దనకి 
రంగదబ్బంద 4. తాతోరాం కుజముల. 








చతు రా శ్యాసన ము 207 
cy 


రమణీయమగు సిద్ధ + రసకూపములను 
నువుహిత *బహుపాద + శతోభితంబగుచుం 
బొలుపొందు నీహార + భూధరేంద్రంబు 
నెలమి శిష్యులు దాను 4+ నెక్కి. యొండొండ 
నస విచి(తంబు 4 లెల్ల గన్న్లొనుచు 


_మసలక చని మున్ను + మదనాంతకునకుం 


'జెజఅంగొప్పం బార్వతీ + చేవి తపంబు 


నెరపిన తావును 4+ నీలకంధరుని 


తాలిమి జెరుపం బం + తముయూని యేక 
దూలగింపుచు వచ్చి + తుంట విల్కా_ండు 
ఆదిబేవుని నిట + లాగ్నిచే శిఖల 


' బూదియగాం గాలి + పోయిన "తనం 


బర్వతక న్య కా + పరిణయోత్పనము 
గీర్వాణు లెల్ల వీ * తీంచుచు వేడ్క 
వచ్చినతాను నీ 4 శ్వరునిచే సురలు 
పచ్చనివిల్కా_ని 4 పాంణముల్‌ మగు 


_ బడనసిన ఠావును 4+ బరను సమ్మదము 


గడలొ త్త శివ్య వ 4 ర్లముకుం జూపుచును 
జనియందు లోచనో + త్పవకరంబై న 
ఫఘనగుపళ+భవనంబుం 4+ గని (పవేశించి 
యాలోన దివ్య యో; గామృత వార్థి 
నోలలాడుచును శ్లి.4 _ష్యులుం, చానునుండె.. 
నని శుతుర్లశ భువ 4+ నాధీశు వేర 
వినుత 'వేదాగను ఖీ వేద్యుని చేర 
భావనాతీత[ప + భావునిపేర 

సేవకోత్సల పండ + శీతాంశు చేర 
భృంగీశ తాండవ $ పీతాత్తు ఆజ 
గంగాతరంగ సం 4+ గతమాళి వేర 

ఘనము క్రికాంత భి + శై వృ త్తివ్భాదయ 
వనజ (పభాత ది + వాకరు వేర 


న బహువ్చాద్య-* 


208 


నవనాథచరి త్ర 


నభినుతార్థ (పదా + యకు చేరనిత్య 
శుభమూ ర్చి మల్లికా + ర్థున చేను చేర 
నారవితార శ 4+ శాంకమై వెలయు 
గారనామాత్య పుం 4+ గవ కృతంబగుచు 
ననువ్రెందు నీ నవ + నాథ చరిత 

నును కావ్యమునం జతు 4 థా౯ శ్వాసమయ్యె, 





నవనాథచరి త 
« 


పంచమాశ్వాసము 


కమవవపికివిలులకాగాంకాకరంట్లు.. గనక పంట డన్న. 


సే మనోహరమైన + శీతాచలంబు 
వై మోననాథు డీ 4 పగిది నానంద 
ములను వ_ర్థించుచు + 'మునుకోను కరుణ 
దళుకొ త్తం దనశివ్య + తలిం జూచి పలికె 
సనుధికంబగు యోగ 4 సామాంజ్యసుఖము 
నమరంగ( గై కొంచు 4+ నవనీధరంబు 
నంద చే నిల్సెద ౪ నఖలలోకముల 

మిన నాధుండు శిష్యులను మతవ్యా స్టీం జేయయంపుట. 
నందమై యందువి 4 ఖ్యాతి నెసంగు 
పుణ్యతీర్థ ములను 4 బుణ్యాచలముల 
నాతత ధర్మప + రాయణ్బులె న 
భూతలాధీశుల + పురముల నూళ్ల 
నరులు మిమె్మణు(గక + యుండ నొక్కొక్క. 
'వెరవ్రున. (బచ్చన్న + వేషంబుయబూని 
సంచరింపుండు మిరు + శమమును దనుము 
నంచితజ్లానంబు + నలన్రను మెబయ 
(వతుల వి(పులం బుణ్య + (వతులను బాళు 
పతుల గోవుల భూమి + పతులను యతుల 
పసుల బాలుర 4 విగతక ల్మషుల 
సిద్ధుల విద్యా(ప + సిదుల హితుల 
మన్నింపు. డకుటిల + వుతుల సన శ్రతుల 
సన్నుత గురుభ క్రి + సహితుల హితులం 
బరికించి వారల 4+ భావంబు దెల్‌సి 
కర మర్ణ శివ్యులం + గాం (బమోాదించి 
ఘనసిద్ధ దేవాల + గావింపుం జెపుడు 


క నక నాడు కరుణ. 


Na—27 


210 





నవనాథ చరి త్ర, 


నొనరం గల్పింపుండు $ రయూగశ్యాస్త్రృములు 
పరమత త్యార్థ దీ 46 ప్తంబులు గా 
జరితంబు చెప్పుండి $ చ్చటికి 'రావలగు 
పాపంబు కజవన్రును + భయమును లేక 
యేపారు నటువంటి + యెడల వసింపుం 
డతులితంజై న యో + గాభ్యాసశ కి 
నితరదుర్ల భమైన + యీాదేవాళ క్తి 


 సమరూర నును వపిచారెంచి చూడం 
_ దనుశరీరములు ని 4 తము లని నమ్మ 
 శాదు నిబేబా,ప 4 రాయణుడె న 

భీ న్న 


యాదినాథు(డు దక్క ౪ నన్యు 'లెవ్యరికిం 


గావున నంగర + తణము చేవురక 


నూ వాక్య పద్దతి 6 వముజువకుం జెపుడు 
నని యానతిచ్చి చెం + పార గోరత్షుం 
గనుంగొని నీవాది 46 గాంగ నార్వురును 
జనుండు చౌరంగి మూ + సమున నాతనిక్రి 
ఫఘనసిదసంతతి 46 గలుగక యుండ 
బలికినారము గానం * బనిలేదు తిరుగ 
నెలమి నేముండిన * యెడనె యుంజెడిని 
నావుడు (లీగురు + నాథ నీవాద 

సేవ చేన్తుకనేను + స్థిరగతి నుందు 


రభసంబు నను గో 4 రశండు గదలి 
నభవు శంకరు విశ్వ + నాథు భజించి 
యారా(తి యందుండి 4+ యా నుబునాయు 
సారని_శ్నేయసా + స్పదమయి నిఖిల 
కావముదంబగు నుణి + క ర్ట కాసరసి? 
దామజ్ఞనాది కృ 4+ త్యంబులు దీర్చి 
త_త్తీరభూమినెం + తయుం బరిపాటిం 
జిత్తంబు లలరించు + సికతాతలమున 
విపుల తేజంబులు + వెలయ గూర్చుండి 





ప౦ంచవమాశ్యాసము 211 


యపుడు గోరతూం'డి + ట్లనియె వారలకు 
నింక మిరిట నుండి + యుంగు. డొక్కొ-క్క. 
వంకగాం జరియింప 4+ వలయుళశానులకు 
నుజువకుం డాత్మలో 4+ మన గురుస్వామి 
యొజఅపుగాం గజిపీన + యుపచెశ సరణి 
నేలీలం బనిేని + యెడల: జేయకు(డు 
కాలయాపన నుని 4+ [కవుమున నిలిపి 
యనుపవమలాటగా 4 శాభీర భోట 
జనపదంబులకుం దాం * జనియె బెంపొదవ 
నరిగెం గళింగవం * గాంగభూములకు 
నరనుతుండగు మేఘ. +. నాథు డిం వెస 
మతియు మహారాష్ట్ర + మహా దేశములకు 
భూరి లేజుండు సిద్ధ + 'బుద్ధుండు పోయె 
నెలమి విరూపాతుం. 4 డేగ. గర్లాట 
లలిత కన్నో జిమా 4 ళవ చేశములకు 
నూర్జిత యశుండు సొం 6 పొదవ( గాలీర 
ఘూర్ద కేంకణ మత్స్య థి కోంక్రణం బులకుం 
గలిత (పభాన్రుండు $ ఖణికుండు నరిగ 
మళయాళ బర సర + వుగ భాం[ధ పాండ్య 
చోళభూములు చనం + జొచ్చె విజ్ఞాన 
న్టీల్రి నాగార్జున + + సిద్దుల డింపార 
నీరీతి నందజు + నెల్ల దిక్కులకు 
ధిరులై చని మున్ను + తిరిగిన ఠాన్స 
లనక వెండియు చతు 4 బై 2ిముధ్యమున 
వినంజూడ వసియింప' 4 విస్మాయక రము 
లగు తీర్ధములను "చే + వాలయంబులను 
దగుపురంబులం బర్వ 4 తగహనంబులను 
మెలంగుచు. గుగుబుది + మెజసి సజ్జనుల: 
దెలిసి మానస్థితిం + దెలుపుచు దీకు 
లొసంగి సిద్ధుల జేసి + రుర్విం బెక్కం (డ 
పు స్‌ వాళ రది. ,యెవ్య రనినం 
బండిత (పవర న 4+ డ్యాషది నోరే 





వ ఇట్టి పరౌకాగములు Gi వకనిత్వమునం (టసిద్ధములు. 2, సలయమున, 


212 


నబ నా యబ రత, 


కుండు రతనఘోర 4+ కుండును లోక 


నాథుండు నచ్యుత + నాథుండు గగన 
నాథుండు నవధూత + నాథుండు చం[ద 
నాథుండు పశ్సిను 4+ నాథుండు యోని 
నాథుండు నరేవ 4+ నాభుండు (పతిభ 
నొనరగోడామాడ 46 యును నాగగోడి 
యును జినారయును మ 4+ యూర సిదు(డును 
పాయనిశాంతి సం 4 పన్నుండు కీర్తి 
(శీయును సోమువా + సియు బచ్చళియును 
'బచాలగోవిందుండు 4 (పకట వివేక 
శాలీయు హారిమిండి 6 సంజాయనంగ 
భూవి శుతులు మహా 4 తులు చిరకాల 
జీవులు గోరతు + శివ్యులు, 3 సిద్ధ 

పుంగ న్రండును నున 4 ములనీ (దిప్పుటకు 
సంగతిగాం జరి * జలు చరియించె * 
సూర్య నాథుండును 4 డోకాయ నుజను 
కార్యానుకూలి తె + క్కా_పీ సింధూరి 
పాయయ్యు మోహన 4+ పాయ గవి్య్భారి 
పాయయ్యు బరహిత 4 పరుండై న నిత్య 
నాథ్టుండ్లు నత్కీ ర్తి ౪ నాభు(డు. సత్య 
నాథుండ నాకూరి * నాభథుండు' సిద్ద 
రానుళా'యును నునో 4 రథుండు - ye 
శేవడి పరువడి 4 నసీదనాముండు వ 


సిద్ధబుద్ధుని (వీయ 4 శిష్యులు పీవుల 


బుద్ధిమైం జర్య లొ $ ప్పుగం జెవె వ్పెనత(డు 
మజి/[్యయుపవాయయు + మహీ పాలే విఖ్యాతి. 
జరగిన యట్టి క 4 పాల దండియును 
ఫఘనరసాయన వేడి + కాలవంచకు(డు 
అనపాయకీ రిక ౪4 ల్యాణయోగియును 
మిక్కిలి మతముల + వెజయు పాషాణ 


భుక్కు_ను నరభుక్కు + భూత నాభుండు 


భుక్కు_లు ననుపుణ్య ఛీ పురువులు శిష్య 





పం చనూశ్వాసము 218 


లన మేసునాభున + కతండు జరిజల్లు 
నొనరించె సరదుటి + యును దూరభాతు 
ననఘుండు గదతో థీ గాస్ట్రనాహ్యయు(డు 
నాయతబుదిం బెం * పారెడి ధూను 
పాయయు భల్లూక + నాయయుందై ల 
పాయయు వ్యాళియు + భానుముంతుండు 
పేయదూరుండును ర 4 సేం(ద్ర పాయయును 
నుతవుతి నాగాష్ట థీ నునిశిష్యు లతే(డు 
హితకరుండై న ర + సేద పాయయును 
1నాగిరత్సపాయయు + నుచ్చ యాఖ్యుండును 
బొగడం జెన్నగు కతు 4+ పురి వసియించు 
కాలపాయయు వ(జ 4+ కాక నాభుండు 
జాలాం(ధ శిష్యుండు 4 శ్రై౦య్యద పాలుండు 
సుందర యోగీం[ద 4+ సువుహితానంద 
మందిరుండై న క్షా* మండును బూర్జ 
గిరినాథుండును శుభా + కృతి యెందియాణి 
గురుండు నాళివ్యాప 4 కుడు భువనేం( దుం 
డును (దిలోచనసిద్ధుం 4 డునునను వార 
లనవద్యుండగు విరా 4 పాతుని శిష్యు 
లమ డై నదియు థీ నన్ఫుతం బు ననగ 

నను రెడు (గంథంబు 4 లర నిర్మించెం 
గవములనాధథుండును $ గతరోషుండై. న 
యమృతనాథుండు స 4 ఊానందరాళుం 
డానుగన్నారా ళుం + డను ఖెచరియు ను 
నానత పరవాది 6 యచలనాథు(డును 
మనుభావనిధి పర + మానందయోగి 
యనలోను స + డౌ యోగి మహిని 
జెలంగు లోహిత గ + సింగనాథుండు 

ఫీల గుణహోరి వి + రించి నాథుండును 
రాగవర్టితుండు సా 46 రంభుండు నన 


య న ల న న. 


1. నొగిరత్నర సముచ్యయోఖ్యయులీల. 


214 నవనాథచరి 


స య. 


(క్ర 
నవ్వ 
లలవడం జరిజల 4+ సధికుం డొనర్సె 
నీరీతి వినియు న $+ నేకులు వారి 
వారికి భువి శివ్య + వరులైరి భక్తి 
నంతగోరతుకుం 46 డాత్ము (పభావ 
మెంతయు విలసిల్ల * హీమనగ సేతు 
పర్యంత మైన భూ $+ భాగవుంతయును 
బర్యటనంబునం * బరను పూతముగం. 
గలయంగ మెలంగి ది 4 గన నటు మరలి 
వలనొప్పం దనగురు * స్వామి వీకీంప 
జనుచు చశాంతర 4 సంచారు'తై న 
జనములచే నీల ఛి శై లంబుమోంద 
నలఘువిచ్చితి ది $ వ్యాహపధనుణులు 

గల వని విని చూడం 4+ గా మదింగోరి 

వీకమైం గావేరి * జేదికాతటముం 

గైకొని నిజశ్‌ష్య 4 గణములు గొలువం 
బురములు వనములు. ౪4 బుణ్యతీర్థములు. 
గరమర్థి నడచి లీ 4 (ఘంబున నరిగి 

కనియు జిత్తంబునం 4+ గాతుకం౦ం బొదవ 
ననతిదారంబున 6 నాయోగివరుండు 

కటముల మదము లు 4 త్క_టములరై దొరులోల 
దటసంచయములు నా 4+ దట సంచరింప. 

దమ కలవడిన దు + రను కలభముల 

గముల వీశీంచి సీం + గములు గర్జింప 

నల బలావాక శంక 4+ నలబలం జెసలోయ 

గలసి నటించు (శ్రీ + గల శిఖ పతతి 
రుచిరలీలలు మనో 4+ రుచి రచియింప 

ిఖ చరంబు గముగమి + ఖచరగాములును 
లలనలులోరి లీ 4+ లల -నలరార 


గురుపూగముల నవా 4 గురుపూగములను 


1. నలబలొయక 2, ఖచరంబుగలిమి నాశఖుచరో కాలములు, 


పంచమూశ్వాసము 215 


వరకదంబములశా + వర కదంబముబ 
వారిజంబుల సల 4+ వారిజంబులను 
వీరభూజముల సౌ + వీరభూజముల. 
దనరుచు లెందును $ దనరుచు నెగసి 


నునకూటముల రాయ + ఘున కూటములను 
విరళత్వగతి విర + సీరం బోవంజేసి 
ధరనొప్తు నమ్మజో 4 ధరణీధ రంబు. 
గని యానగంబు డే 4 గజి (బవేళించి 
మునిజనస్థితి నాద ౪ ముల నుల్ల సిల్ల 

ee మొగడలు విరియు త + ముల నగ్గలించు 
భుగభుగమను వల * పులు ose 
కొనకొని చనందొచి సి 4 గురువ్రలువా రి 
తనువులు విదలించి + దళములయదుట. 
దళుకొత్తు పూంేనెం + (చావని మదించి 
మలనసి జుమ్మని [మోయు 4 మధుకరంబులును . 
గానురారః గంధపుం + గొండ నె త్తములం 
(బవముదలీలల మించి 4 పాడుకన్నియల 
నలరించి మెల్లన $ నరు దెంచుగాలీిం 
దల లెత్తు నునుంజిరుం. 6 దరంగ యుయ్యలల: 
బిరిగొన్న( వేముల + [వియులతో గలసి 
సరిదూగియాడేడు 4 వ. 
మిసమిసమను జిగి + మించువెనె న్నెల 


పొసగ నెసస వినం + *బులలో సగంబు 
"మసంగి మేనులం బెంచి + మేలంబుగొనుచు 
రసికులై మెలంగు మ $ రాళదంపతులు 
సాలవక జఠరరో 4 చులు నలుగడలం 
దళుకుతళుక్కు_నం ఓ దటుచుగొం బెలయ 
నెడనెడ వడింబుటం 6 బెగయుచుం బెల్లు 
జడయుచు నొండొంటిం 6 బెనలసచుం బెరని 
తండతండంబులై + *తవముకంబు గొనుచు 
నిండారుజలచర ౪ నికరంబుగలిగి 
యనిమిపోత్సన కారి ఉ యగు తనవారి 


rr అననన నాలను నమా నవమ వపా పనానా మనస చాలసనననానాననవాగానానా సమయం ననన యానా నాలానసనసనాపసముంనోనన నన న. 


1. నిగడువల. 2. బులులొ సగు, తి. తమరపంబగుచు, 





216 


నవనాథ చరి త్ర, 


మనమూరంజేరి స 4 మృతి (గుంకువారి 
*కలుపంబులనుబావీ 46 గరిము. జెన్నారి 
పొలుపొందుజంభారి 46 పురి వునోపహోారి 
నులభసంగతిం జేరి + సుఖములంగోరి 
జటెలగసచుండెడివారి: 4 జేర్చు కావేరి 
రయమునదాంటి తీ 4 రంబున నుచిత 
నియమంబు లన్నియు + నిష్టతో జరిపి 
నిండు వెన్నెలమిోం:ద 4 నిగిడిన వెండి 
కొండ యొవ్చారు లా + గున భూతిపూంత 
నరుదైన గారదే + హాము (పకాళింపం 
బరగు నాచం[ దిక వ నెజసంజ 
గిరికొన్నగతిం దొడి + గిన పట్టుగంత 
2నరయయ నగతృంగ థీ నిలయమై వెలయు 
వాసవ్లీధనువు 3 + వడి వు _స్హకమున 
భానురంజై_ పట్టు ఖీ పట్టియ మెజయ 
ననువ్రెందం “దరి గొండ 4 నడిచుట్టుకొనిన 
ఘనభోగి భోగంబు 4+ కరణి నెన్నడుమ 
బజెలమై యెడ్డాణ + బంధంబుదనర 
వదనచం్యదునిం గొల్వ 4 వచ్చినరీతి 
నత్మతచ( కంబు 4 నాయక కోటి 
నతువూలిక్ష యుజ్జ్వ + లాకృతిమెటయ 
యోగదండముగేల 4 నొప్పమేదినికి 
నాగతుండై న పు 4 ప్పాయుభా రాతి 
చెలువున శోభిల్లి ఖీ శమ్యబ్బందంబు 
బలసిరా నానీల $ పర్వతం బెక్కి 
(కందుగా నామిోందం 4 గలుగు తీరముల 
కందువ లన్నియు 4+ గనుంగాని వోలు 
నారా[తి యందుండి 4 యమ్మ్శాజునాండు 
చారుమార్లమున నా౪4 శెలంబు డిగి 

రయి ౧ 
చరియింపనున్న జీ + శంబులు మోరు 
చరియింపు డని శిష్య + చయములం బంవి 
(శీ నుల్లి కార్జున 4 (శీమహాబే్య్చ 


1. కలుషపంబులుం జేరి. 2. చనెరయి నంగళ జ క | 
ఎంగ. 8. వాసవందనపుకై వడి ఉ, చలిగాండ. 


పంచమాశ్వాసము 217 


సోమార్థ కేఖరుం 4+ జూచు కాతుకము 
మనమున నిండార 46 మహిను మోజణంగను 
నెనయు [నీనగమున 4 శేతెంచి యచట 


వినఃజూడ నరుదార +4 2వింతం దాంజూ చె. 
దనరు మంజరుల నె 4 తానవులం జలు 
అణా ౧౧ 
భూరుహంబుల ముని 4 ప్వుతులు [పమద 
మార భిమొంచేహి + యనుచు డజినం 
బరిపక్వ ఫలములు 4+ ష(తముల్‌ నిండం 
గురియు పాదపముల 4+ గుంపుగాం బొదలి 
తిరముగా నీడలు 4 తిరుగని తరుల 
నురత కేళలోల 4 నురసిద్ధ మిథున 
పరిలులి 'తానల్ప 4 పల్లవతల్స 
య 
పరివుళ నురభిత 6 బహులతాభవన 
సముదయంబుల శినా 4 రన లాచరించు 
సమయంబు లెటింగి ని 4 శృలభ _క్తిం జేరి 
పొగడొందు ఫలదళ 4 పుప్పృమూలంబు 
లొగి వృద్దమునులకు 4 నొసంగు క్రో,ంతులను 
థి . wed 
మరిగి పంచల బ్రహ్మ 4 మం త్కజపంబుం 
బరువడిం బలికెడు + బాలకీరములం 
బంఛాత్షరీమం త్ర, త, 46 పఠనమైం బొందు 
పంచమ శుతిసే a $ పరభృతంబులను 
(గందుగాం జథపరి 4 శాంత మాననుల 
నిందిందు రండు మో + రిట మహీజముల 
నీడల నొక్కి_౦త 4 నిలువు. డీపండ్లు 
వేడుకం గొండను 4 విపహాగసంత తులం 
బరమేశ సర ధ్యాన + పరిణతానంద 
పరిపూర్ణ చిత్తులతై + బాహ్యంబు మజుచి 
యున్న “"యోగీంద్రుల + కినొడళులం గదిసి 
నున్నని మేనుల థీ నూల్కొంను త్రీట్ల 
నపవారింపగ రాయు $ వారిణపోతములం 
. దపనులుచోప రం + (ధద్వారములను 
ముదమునఈ దలలె ల్సి + ముని కుమారకులు 


క నల. 








1. శరణయు. 2. విద్య. 8 నొడవక, 
N—28 


218 


న ఆ. 


1. నాఠపానీనులై. 


నవనాథ చరి శ్ర, 


చదువు మునోవార 4+ సామ గానముల. 
గన్నుల ఏని సొక్కు_ * గడలుకొనంగ (6 
బన్ను గా నటియించు 4 పన్నగంబులను 
నెమి్మ( (బాణాయాను $ నిరతుల మేన 
గం మెడి ఘర్మాంబు * కణములం గర 
తాళవృంతంబుల 4 తనుగాలి చేత. 
దూలించు గంధసీం + భురసమూహముల 
1నాతప( శాంతులై 4 యరుజెంచు యతుల 
కాతతనిజగరు 4 దాతప్మతముల. 
జూటుసేయుచు నాక 4+ నంబున వచ్చు 
శివపరాయణములు 4+ సేయు సద క 
నివహాంబులకు నిజ $ స్వీ ౫ కాయంబు 
లొరగుగద్దియలుగా * నొగి నిశ్చలతల 
నరలుబెబ్బులుల దు ర్యార హేమంత 
వేళల నుధ్లమై + వేసవినాండు 

వాల శీతములై న * సలిలాశయముల 
(నీకె. లనాయక 6 సేవానుర కు 

లొ ధివలోక మై లారసోపాన 
భంగంబు బై నిజ 4 (పభ లెల్లం గడలం 
దొంగలించెడు సము + తుంగ కృంగముల 
గామభేనువులను ౪ గనునీయ కల్ప 
భూవిారుహూంబుల౬ + బుణ్య వాహినుల 
"జేవఖాతంబుల ఖీ దివ్యావధముల 
చేవాలయంబుల + దివ్య లింగ ముల 
జలతృణ[(గాసకా థీ స్ట (పతానముల 
బలసినజో్యోతులం + బరునవేదులను శ 
పావుల చింతామణి + వేదికాసలుల 
రనుణీయవుగు ; సిద్ధ 4 రసకోపములను 
విలసిల్లి నిజక్సం? + + వీషణవూ త్ర 
కత్తి ల ¢ నన్నిటలడప 
(కమణ నూన థీ య. రాక్‌ 





పంచమ వ్యాస ము 219 
నెమ్మదినుండెడు 4 నెలనుల నిలుపు 
నతి మహిమోన్నతి + నమరు [శీనగముం 
గుతుకంబు వుదిం గీలు + కొన నెక్కియందుం 
దపన(ప్రభాధగ + *ద్ధగితవినూత్న 
తపనీయకుంభ (ప + తాన సంగతము 
ధవళగోపుర చతు 4 శారబంధురము 
(పవిములము కాత + ష(తరాజితము 
నరుణవితానర 4 ద్యుమును సమిార 
తరళితవృహభ కే * తనభాసురమును 
మణిరంగవల్లీకా + మంట వోజ్ఞ సఫలము. 
(బృ్రణుత నానాధూప + పటలవాసిత ముం 
గాంతాసనుక్సిత 4 కర్పూరశకల 
కాంతి నీరాజన + కారితిశోభితముం 
బటహఛభేరీశంఖ + పణవమృుదంగ 
పటుఘుంటి కాముఖ్య శ్రీ బహువాద్యరవము 
నైన *గీనహమల్లి + కాష్ట్రన నగర 
భూనుత(పాసాద 4 మునకు సద్శ క్తి 
దీపింప నరిగి త $ ద్దివ్యలింగముల 
నేపార దర్శించి 4 యిలంజా.౮౧[మొక్కి- 
పదివేలభంగులం $ (బణుతించి యచటు 
కదలి (పసిద్ధలిం థగ స్థానములకుం 
జనుచుందన్మహిమ లా 4 శ్చర్యంబుం జెనుప 
గనుంగొంచు6 (బియమొందం 4+ గా వచ్చివచ్చి 
పాపవినాశన + (పఖ్యాతిం దనరు 
నాపుణ్యతీర్ణంబు 4 లాడుచు నందు 
గుహనివాసంబున 4+ గోరతీకుండు 
వముహిత ఈోగానంద + వుగ్నుండై యుండి, 
అల్లమ్మపభునిరాక, 
నావేళం (బభురాయుం + డను మహాత్ఫుండు 
ఈ వసుంధర నెవ్వ + రెవ్వార ట్టి 
యాభార మొనరింతు $ రట్టివారలకు 
నాచరిితకుం దగు $ నటువంటి సుప 


జ ఉక ౮౩ పా సవా వునా మతినాని! 07” ఎఅదిపనవినని 





నన న క 
1. గంధగిఠవినూత. 2+ కాస్టనమహానగరు. 


9920 


నవనాథచరిత్ర్‌ 


సన్హత( గృపంజేసి + చరియింతు ననుచు 


సన్నుత స్థావర + జంగనుంబులకు 
నురుబుద్ది నుపనకార 4+ మొనరించుకొటజరకు. 
గరమొప్ప టన. + కటకంబు వెడలి 
వచ్చె నా గురుగుహే 4 శ్వర లింగలీల 
నచ్చెరువందంగ 4 నా(తోవ గలుగు 
ధరణీధ రే్య్యదముల్‌ + తద్వీతణములం 
బరుసంపు గిరులన + భాసిల్లుచుండెం 
గలతరుల్‌ దివిజ వృ థీ శ వులన "వెలసె. 
లలిత వల్లులు గల్ప 4 లత లనవెలసె. 
గొవురుమించిన కొలం 4+ కుల సలిలంబు 
లమృతోపమానంబు 4+ లై విలసిళ్లె 

నిట్టి చందంబున + నెలమిందా నడచి 
'మెట్టిన మార్లంపు థీ మేదినియెల్ల. 
జిరపావనంబుగా6 4 జేయుచు. జారు 
చరితుతై యు_త్తరా 4 శా(గ్రితులై న 
పరమపుణ్యులం స్త థీ భక్తి న వార 
లిరవ్రెంద వేండిన 6 నేమైన నిత్తు 

నని సంతసిల్లుచు థీ నల్లన ప్రభవ 
ఘనకృపాంభోళశాళి 4 2 తజనుడేర 


నానుహాత్తుని చర 4+ ణాంబుజ స్పర్శ 


సామర్థ్య సంపద 4 జన 1న య్రైదురం 
(గాలు నదీనద 4+ (పతతి పుణ్యంబు 
లైలోక *పూజక 4 కంబులై వెలసె 
జెలణపచులీలని + ల్చినశావు లల్ల 
జెలు'నెంద నిర్మల 4 శ్నేతంబు 6 లయ్యె 
నటంజని ముందట 4 నల్లమ [ప్రభువు 
దటముల దివ్యాహ * ధంబులు గనులు 
నిధినిధానంబులు $ నిర +౨౦బై న 


సహ ee + జూడం జితంబు 





తతత 
1. "నెన్నెదుర. 2. పూజారువాంబు లై, | అర్హ ర్ల శ బ్దమనకో అరువామని లల గ్రంథ 


ముల గననగున్తుు శీ నురలు _పాదుకలును, 


పంచమాశ్వాసము 291i 


లగుబిల(పత తులు + నంజనంబులును 
దగు షన. + దలంప్తు రత్నములు 
నలజాతివై రంబు ౪4 లన్నియు విడిచి 


కలిసి చరించెడి *+ ఖగమృగంబులును 
జన నిక్కి చూచిన 4 సత్యలోకమున 
కను వ్రైెంద నెగయించు 4 నచ లశృంగములుం 
బరుసవేదులనలం 4 _బఖ్యాత మైన 
వరవ స్తువుల నందు + వరుసన నెదుట 
వెదకుచు లెక్కి_౦ప + వెగ్గలంబై న 
విదిత సాధకులకు + విస్మయం బొదవ 
నడపాడుతీంగెలు + నవ్వెడు తరులు 
నుడి వెడి 'శిలలును + నూతన రుచుల 
దీపించు పొదలును 4 దివ్య తేజనుల 
నేపారవెలుంగు మ + హీరుహంబులును 
(దావిననూ[(త నం 4+ తఃకరణములం 
బావనంబుగంజేయ.: + బరగు ముడు౮/సలుం 
దజింయజొచ్చిన రసా 4+ తలముల గొందు 
లెతింగించు బిరుదున 46 నెసంగు విలములు 
దడయక సాధక + తతి దమ్ము. జుట్టి 
యడిగిన వస్తువు + లవి యెవ్వియయినం 
(ద్రవ్వితండములు గా. + దడయక యిచ్చు 
నవ్వనుభాధరో + దారరూటనులుం 
గలిగి (తిలోక వి 4+ ఖ్యాతమై మాతు. 
ఫలదమై మెజియు (శ ఖీ పర్వతా(గంబుం 
గనుంగొని యామోంద 4+ గామితారములు 
తనుంజెందు ననుచు ను $ భాను విముక్తి 
గొనసాగ నున్నయా 4+ గోరతునాథుం 
డనియెడి యట్టి స థీ నుర నాథకుని 
నెలవ్రునుగని పట్టి + నిర్మలమూంర్తి _ 
నలక వినొ దార్థ *మై యీాశ్యరు౦డు 
2రోగా రులకు గుష్షు ఖీ రోగంబునూన్న 
సంస బెంచినలీల స నెసంగ జీవంబు 4 





వర లదునాటానినడాననా లంకను. 





టమ... అలో సెడసిడుట.జలపతులుత న?! 


1. నెలవుకొనియట్టి యానిర్భ్మల, 2, రోగార్థలను... దాల్చి. 


222 నవనాథ చరి శ్ర, 


ఏరిసిన బొందికి. 4 వెలయునంజీవ 

కరణి యేతెంచిన + కరణి మూకునకు 
వరవాగ్వలాసంబు థీ వచ్చినయట్లు 

కరుణ దీపింపం జ 4+ క్క_న చనుచేర 

నా మహాత్ముని చర 4 ణాంబుజంబులకు. 
దా(_మొక్క_ నొల్లక థీ తద్దయు ఖిగిసి 

కడు బింకమును నహాం 4+ కారంబు నాత్మ 
1సడలంగాం. జరణ హా శ _స్తంబులు మొగిచి 
గురుత రాసనమున6 $ గూర్చుండ నునిచి 
పరిపాటి నొయ్యన + భావించి (ప్రభున 
కిరవ్రెంద నురి యతం + డిలం జాంగి (మొక్కి. 
పరవముసమ్శూుదమున. + బలికె నెందుండి 
యిటకు విచ్చెసితి 4 రేమి కారణము 
పటుగతి ననుంబంపు 4+ పని తెరంగేోమి 
యల మోర లేతెంచు + టతులితభాగ్య 
ఫలనిద్దిమాలంబు 4+ పరికింప మాకు 

నని సముచితభావ 4+ లాథు గోరశ్ను 
వినతో కు లాలించి 4 విని [పభు వనియె ' 
జడియ 'కచ్చట మను + జశకేణి మనసు 
గడంజేర్చ వలసీయుం ;4 గాయంబు వలసి 
యడియాస నుడుకుచు 4 ననిశంబు దుఃఖ 
పడువారి కళవళ 6 పాటు మాన్పంగను 
(గచ్చజ బలువైన +4 కడనుండి కదలి 
నచ్చి నారము న. 4 వారక మేము 
నావుడు గోరతు 4+ నాభు( డవ్విధము 
భావింప గొంత చే 4 పరుగ లాకికపుం 
బలుకులు నుచితంబు 4+ పచరింప నితండు 
పలికెడు పరమార్థ 4 భావంబు దోంప 
నిదిగాక మున్ను న 4 న్నెబుంగ కుండినను 
మొదల జూచిన వాడు $ పో బేర్కొ_నెడి 
నియ్యన మునిచం[దుం 4 డిచ్చం జింతింప 


నయ్యాదినాథు. డై డె? కంబు గావలయు 
వ జ జ క. క 


1. నడరగా. 


బా mealies 





పంచమాశ్యాసము 228 


నని విచారించి యి $ ట్లను మహాపురుష 
గోరకుపభువుల నంవాదము. 

నిను నిక్కముగ నిదా + నించి యెండై న 

నంత స్త మెటుగ ని * న్నరయ నాతరమె 

వింత నీజాడ యె + విధమున నింక 

నెజింగంద నునంబోల 4 బేమి నీచొప్పు 


నెజయ నా మెటుకకు + నిగుడదు చనవు 


నీవె యెజుంగుదు 4+ నీయున్న నిజము 
నావుడు గోరతు 4+ నకుం (బభు వనియె 

' మదిం దమెణుంగని 4 నుందబుద్ధులకు 

నెదిరి యంత _స్హంబు ౪ నబుగగుట దలంప. 
జీంకు దర్పణము వీ + ఖీంచినయట్లు 
సాకలరూపు మి 4 న్నక నిదానించి 

తేటగా నెవ్వరు + తెలియలే రనిన 

నూట నేర్పులకు నీ * నుది సాధ్య మగునె 
యనిన 'గోరషుండా 6 యల్లమ (పభువుం 
౫నుంగాని మాయయా 4 కరణిందాంచానం 
 దగుదేహ మగు'నురి? 4+ దనకు నాటిదిన 
మగునట్టి యెజుకచే + మాయ ధర్భమునం 
బరగు కాపాలిక + పథమున దన్ను 
.నెజబు(గు నుపాయ ను + దేమి చితంబు 
పనిలేని నూటలక్షీ + బలిమినే మధికు 
'లనిపించుకొనువార్‌ 4+ మూ (పభురాయ 
యనిన: నల్లమ[పభు + వనియె గోరతు 

విను నెముులును దోలు $ విణ్యూ(తములును 
నెత్తురు ముజికియు 4+ నిండారురోంత 

తి త్తిమై కుళ్ళిన + తెక్కలి డొక్క 
తాొననియెడు మూరు ఖీ తన్నట్టు ఆటు 
గానెట్లు చెల్లునె * కానాల సంప్ర 
చాయంబునను నుండ. 4 దగునె యీకొణంయత 
యాయత సం(పదా శయ స్థీతి నింక 
నెజబుంగంగం జూలో. 6 యినది. నాన్రడును = 
మణియు గోరడ్వుం డ 4 మృహితాత్ఫు కనియె 


294 నవనాథ చరి త్ర 


_ జేయనేరని జడ 4 చిత్తుల కరయ 
కాయంబు రోతౌట 4+ గలబేని నిజము 
చాయ నేర్చిన రీతి 4 నరనమై తనర 
"నే యుపాయము లేక 46 యీ శరీరంబు 
నిత్యమై మాయ పో ణిమి నిచ్చపజుచు... -. 
మృత్యుదేవత కడి 4 మిని వెక్కి_రించుం 
| దనువునిద్ధము (పసి + ద్ధము నుమ్మి యనిన 
విని పభు వతనిందా 4+ వీతీంచి పలికె 
నో వెజ్హి మృత్యువై + యున్న యానాయ 
 యావలందగ బలు 4 వై యుండంజేసి 
. చావంబొమ్ముని (పయో + జనముకు రాని 
_యీ వట్టి యాస నీ 4 వేల పొంజెదవు 
"తెలిసి కన్లొనిన నీ * ేవాంబె సుమ్ము 
నిలయ మంతకు నాకు 4 నివ్వధి నమ్మి 
పలికినయట్టి యా 4 (పళయంబు నిన్ను 
నలంపకవిడుచునే 46 యనిన గోరత్షుం 


అవరు శల్య 


వే వేగందెమ్మింక 4 వెస బట్టుంబట్టు 

యది తీ వఖడ్డమె * నట్టి సత్వమున 
వదలక్‌ నామేను 4+ వడివేనీ చూడు 
ముజకనా మెరోను + మొకటి (_దెవ్వినను 
నెజిదప్పి విజిగిన 4 నేను సిద్ధుండనె 

యిది చూచుకొను దృష్టి + నింక నీపాద 
మదియె ది క్క_నుటయు 4 నల్ల మ పభువు 
చనునె ని న్నూరక 4 చంవీపరీత్ష 

గొనుట మే మెటుంగని 4 కూరకర్ణ్మంబు 
నుతి గుహేశ్యర_ లింగ 4 నుత మిది గాదు 
నెబయం దుత్తునుక లై + నీమేను చేడు 
చెడిపోవంగా చేహ + నీద ముందటను 
బడయు వారెవ్వుర 4 ల్పజ్ఞుల శేము 


| ల 
1 చేయ అను దానికి రూపాంతరము గాలనని వాడినట్టున్న ది 
foe స pe WT ళల Flug ne Pre Eat హ్‌ నీ. 








పంచమాశ్వాసము 295 


వెజతుము గోరశు విను మన్న నతండు 
తెబింగాప్పడేగాం (భు థీ "దేవు కిట్లనియె 
నతిత్మవళస్తాంభి + హతిం జావవచ్చు. 
గతియయ్యెనేని స + ద్ల్షతి యంట దరయ 
వండనోర్చునె మున్ను " 4 వాయింపనోర 
కుంజెడుక డవ *యిీా + కొంకేల నీవు 
నిరుపమశ _క్షివై + నిర్శరభావ 
భరమున ననుమాన 4 పడక నాతనునుం 
గొట్టి చూడు మటన్న + గురుగుహేక్వరుండు 
పుట్టింపనొంప నే + రులు గలవారు 
కడగి చంపిన నేమి 4 కష్టంబు దీని 
గడవనేటికి మాకు. 4+ గాదన వీని 
కుతుకంబు చెల్లీంచి థీ కొకైద నతడు 
నృుతుండై న నింతకు + మిక్కిలి బలిమి 
గలుగు గోరతు ని 4 క్కడ సృజియింతు 
నలన్రమై నని మది + నాయ త్త మొదవ 
నడిదంబు దృఢముపీ 4 నవురించి కదిసి 
వడియులిపించి స 4 త(ంబునం బూని 
వెడచెేతి చెట్టుగా + బిట్టు (చేయుటయు 
ఖణిఖణింగున కూత * గడలుకొనంగం 
దన వేటు చేతికెం + తయు బిరుమై న 
ననయంబు వెజగంటె + నల్లమ( పభువ్ఫు 
కొండలు గంవించెం 4+ గుంభిని వణంకె 
నొండొంట వెస డొర్లె 4 నురుగండవిలలు 
నొడలగోరతున 4+ కొకరోముమైనం 
జెడందెగ చేటి వి + చితమా కాని 
యప్పుడల్లమ[పభు $ వనియె గోరతు. 
కప్పిన మాపహాంబు 4 కతకూాన మాయం 
గడుజూడ వైన నీ + కాయసంసిద్ది 
డసితి వ్‌వుని + ప్పటి యనువునను 
పృథువజశారీర 4 పిండంబు బలిసి 
(పథితమాటకు నిది + పనియయ్యె నేని 





Po పట 


Wm (పభుదేవరకు నిట్లనియె 2. యీ (కొ త్తవిధియాలనీవు. తి, గుంమ్మి. 


Na—29 


226 నవనాథ చరి శీ, 
లేదు సంచేహంబు + నిలివెదో (పళయ 
మో చేవాసిది చా 4 నేలకాలువనె 
యని చేతికై దువ + యవనివై వెచి 
యనియె 'వెండియు. (బభు 4 వాతని తోడ. 
గడంగి వేసిన సిద్ది 6 గలవాని మేన 
నడరుసె ఖణిలను + నలరెడు (మోత 
యరసిచూచిన సద + యెనదిగాదు 
తిరముగా నమ్ముకీ * లెటజుం గయ్యె నేని 
కలుగుంటో (పళయ మ $ క్క_ట నిద్దదే హి 
కలవడ సిద్ధత్వ 4 వుల్చమే యనిన 
నోర క్షు డిట్ల నెం + గులిశపాతమున 
దారుణతర ఖడ్డ 46 ఛారాభిహతిని 
శీతోవయులం జావం 4+ బెడక వ(జంబు 
శాతిం 1 గాఠిన్యంబు $ బలసినయట్టి 
కొయంబుగాచేని 4+ కడపటదీని 
కే యుపాయము గుజు $ 'తెద్ది సిద్ధింప 
నట్ణమాళ ల బని 46 వలదు దృష్టంబు 
నెట్టనంజూపుమా ః నీనిజంబనలో 
సాయల్లను( పభు 4 వనియె నస్సైన 
నీయు గృ కరవాల * మెడపకపూ 
సీ చేతి లావెల్ల * నెరయ నా 
బూంది] జేయుము ఖడ్గ 6 మున న ye 
న చ్చేడునూటలు 4 వర్ణ ౦పనేల 
చెచ్చెర నిజము వీ 4 ss గోరకు 
యననవుండు బేవాసి 4 న 2 నీత్రనువ్రు 
ఫఘసనళశ_క్రియును నువి 4 ఖ్యాత సిద్ధత్వ 
మును గనుంగొందమి $ ప్పుడు సోధనముకు 
నిన తేజ వెనుయబండు థీ విదియె కొన్భుళుచు 
నడిదంబుయబూని న స వ్యాపసవ్యముల 
వడి వేయమూండుభా + వంబు లణంగి 
(ప పవినులంబుగ బట్ట ¢ బయలై న తేజ 
నువీరలంబుగ. బర్వ *నా (పభుమూ క్రి 





1. గారిన్నాంబు, రి యాక'లని, 








1. శాఖడ 


పంచమాశ్వాసము లల్లో 


నప్పుడు గోరు 6 డావెంపుజూచి 
యిప్పుడు నా(వేట్ల * నితని జేహంబు 
చప్పుడుగాదు శ 4 ఛ్ర్రంబును నొప్పు 
దప్ప దంగములు సి * దములుగా నెగసి 
తూలన్రు వాడికై * దూంపడా బయలు 
తేళడు వాలుని + చేమి చోదంంబు 
ఇతండు (లీగురునాథుం + డిది నిత్వనునుచు 
మతిం దలపోసి య $ మ్ముహితాత్తుకనియె 
వీశమై నను నీవు + (వేయ నా మేను 
హో ఖంగని నినా + దంబు వెల్లెగసె 
మిట్లించి యెగసెన 4 మెయిని ఖ్బడ్డంబు 
నెట్టన దెసబూన్చి 4 నే నిన్ను (వేయ 
బయలు (వేసిన లీల 4 బట్టింత లేక 


నయమున మత్క్భపా 9 ఆము జాటిపోయె 
నెటింగింపవలయు మూ 4 కిట్టి నీగణము 
'తెజంగు మహత్వంబు 4 తెల్లంబుగాను 

ననిన నల్ల మ[్మపభు 4 వాతనితోడ 

ననియె గోరతు కా 46 యంబు తానెంత 
బలిసిన నంతియె 46 బలీయు నామవాయ 
బలియంగ మాయయు 4+ బలియును మూం:డు 
బలిసిన సిదిచే 4 పడదట్లు గానం 

గలిసి యిన్నియు సిద్ధిం ఖీ గట్టిన యిట్టి 
మాయందలంగించి + మన నేర్చు వాండు 
నేయెడ సిద్దుల 4 కెల్లను రాజు 

నావుడు నయ్యాది థీ నాథుడు దాన 
యీవేవ నులవడ + నిటు వినోదమునం 
దనువెదకెడి వారి * తలంపుల సిద్ధి 

యొనరింప నుర్వివై + నుదయించినా(డు 
నేడు నా కోర్కుులు + నెరయఫలిం చెం 
బోం౭డిమి నని యుల్ల 46 మున సమదంబు 
పొనర నా పభులింగ + మునకు గోరత్షుం 

డనె క 4 నై యింతేదాశ 





బ్రలర్ర 


నవనాథ చరి త్ర 


నూరక విగిసియు 4 నుంటి నావలని 

'నేరమి లోంగొని 4+ నిండారు కరుణ 

నవలోక నము సేయు 4 వునుచు నందంద 
యవని. జాంగిలీ (మొక్కి. * హస్తముల్‌ మొగిచి 
భయభ క్తలొదవం ద ౪ 'త్పాదపద్శముల 
పయి దనఫాలంబు. + బలుమవూజు గడియ 
(మొక్కు_చునుండె న $ ప్పుడు గుహేశ్వరుండు 
(గక్కు_న నెరయం [(గౌాంళ గిన యట్టి పదను 
గని లోహా మదికిన 4+ కరణి గోరక్షు 
ఘనభావపరిపాక + గతియును నుంచి 
తనమును దెలిసి యీ + తని కుపదేశ 
మునరింతు నింకని + యుల్లంబులోన 


నెసంగిన కృపళ్శబియం + జెసంగంగ నతని 
నొసలంటి మన్నన 4+ నూల్కౌన నెత్త 
నా గుహేశ్వరు.కరు + ణావలోకనము 
వె ీలుకొన నంతం + బాసె గోరతు 
నుదనుత్సరములు సం 4+ భాషణం జేసి 
మది మణి వెల్ల (గ 4 మ్మణి (నుగ్గివోయె! 
గరమున. బట్టిన 4+ కాయంబునందు. 
దిరమైన వమాూాయయు6 4 దిగిన దొలంగ్‌ 
మరి నిర్మ్శలంబై న 4+ నుననునుం దనువు 
దొరికె నాతనికి సం + తోవంబు నెరయం 
దోరంపుం బులకలు $ తోరణ కేణు 

లె రమ్యుముగ. దన 4+ యంతరంగమున. 
గింకరత్వను౬ బూని + గిరకొన్న భక్తి 
నంకించి యా కరు + ణావృత జలధి 
నోనుహానముహిను స 4+ ర్యోన్నత చరిత 
యేమార్లమున నిల్లు + నింక నే ననిన 
నాలించి విను మని 46 యాతనితోడ 
లిలనప్పుడు (ప్రభు + లింగ మిట్లనియె 
నీచేవాశాశిన్య + మోచేవానిద్ధి 
భేదమింతియె కాని + పృథునిత్యము క్తి 
సీద్ధియాగతి. గాదు + చెనటి దురాశ 


పంచమాశ్వాసము ల్లైల్సర 


పద్ల్దతిలబోక స దృ క్తి గుహేశ 
పోదపద్శాములకుం ఖీ (బణతుండ వైన 
నాదిశిమ్యండ వ 4 త్యంతము మూక 
ననిన గోరతుః డి * ట్లనియె గుహేశుం 
డనునతం జెందుండు 4+ నా నెల వేది 
యాతని సేవించు 4+ టది యెట్లు నమిి 
యా తెజిం గెజింగింపు * మనుటయు. (బృభోవు 
పలికె నావస్తువు + పనిలేదు నీకు 
నలగు హేశ్వరబేవుం * డన నేనె సుమ్ము 
గువానాల నాత్మ త్ర 4 ధువాతత( మెసంగ 
వముహిమనొందుటం జేసి + మాకుగు హేళ్లుం. 
డనునానముముయ్యె ని య్య భిథాన మేను 
మునుకొని లోకుల * మొజుగెడుకొజుకు 
వెలయ నటింపుదు + విహిత మైనట్టి 
చెలువున ననిన నా 4+ సిద్ద పుంగవ్చండు 
పలికెను నల్లను + [పభుతోడ మజియుం 
గలదె గుహేశ యీ + గతి జాణతనము 
పలుకులు విడువ్లుమో + పరికింప నీవ 
నల గుహెశ్వరమూ ర్తి + వైన నీచేత 
నిది లక్యుమై లింగ + మేటి కున్నదియొ 
నెదురులేరై రెమో +౪ కిది గారణముగ 
గిరికొన్నకర్మ భక్తి ౪ జ్ఞానమూంర్థి 
నెలిగింపు వునుటయు 4 నిట్లను([ బభున్ర 
తలకొని నాదువి 4 ధంబుర్వింజెప్పం 
గలవారినెల్ల (జ 4 క్క_న లింగనిష్టం 
దగిలించి ము _క్టీకాం 46 తా వివాహంబు 
తగ నొనరింతు ని 4+ తాంత సత్మ_రుణ 
నీవెరను నటింప 4 ని టగ్గ లింప 
భావభేదంబున + బరగు సంగంబు 
గల దందు శేపట్టు + గల శివభ క్రి 
నిలి చెడు భ కుని ! 4+ నిజవందనముల. 
బలికిన కీర్తన 4 పదికోట్ల వచన 





1 నిజనందములను పలికికి _ర్లియుంబది. 


282 నవనాథ చరి త్ర, 


మతినిల్సి తత్‌ క్షణ 4 మా(తన తాను 
దుమ్మెద మయైనపాం + దునను నోరవముం 
డమ్మేనం బృథ నప్పు 4 లాకార తనువు 
నిమిషమా[త్రంబున + నిజగురుభక్తిం 
గొనురుగా గావించు + కొనియె నా(పభును 
దనలీల వెలయ నా 4+ తని గూర్చుకొన్న 
"వెనుకందా నటచనె $ విషయనున్‌ వ్యాధిం 
బరిత_ప్ప సాధక + (పకరంబుమిోంద 
గసరుకృపామృాతదృక్ష్‌ + గురియుచునుండె 
నటం బెంపుమోజు నా$ గార్జున నాథుం 
డిట నటననక ను 4 స శ 
గలయం జరిందియొ + క్క_నిం దనవేర 
వెలయ సిద్ధుని చేసి 4+ వివిధాహధముల 
మణిముంతయోగాది 6 మర కర ఇలను 
నణిమాది సద్దుల థీ నాత్మ పణీత 
రసవాదనార శా 4+ సన ం౦బుల( చెలికి 
వముసలక చేవా మే 4+ నురక నీ వింకం 
బరగ న న హ్‌ థీ స చేయ గిరికి. 
జని మోననాథుని $ చరణాబ్దములకు 
వినతుడై నియతి సే; వింపుచునుండె 
నాశార్టునునిశిష్యుండ _ రసవాదము, 
న్‌ా. నాగాక్డు + నాఖ్యుండు గణం 
భాసిల్లు రసవాద 6 పాటవం బవురం 
బసిండిగావించున $ పస్పరవ విఖ్యాతి 
నెసగా జగంబెల్ల + కనిదియరుదనల్గ 
ననువు విచారించి + యా కృత్యమునకు 
ననువె వైన కందువ 4+ లరయుచు వచ్చి 
(నీ వల్లి కార్డున + శివలింగ దివ 
ఛానుమై పురుషోర థీ దాయక ంఖై న 
(శీనగంబునేంగి “శిష్యులు గొలువ 
నా నశగేర్యదము. గల + యంగ వీక్షించి 


1. నాయధథ (పకర,2, నియ్యరుద నగ, 


ప౦ంచమాశ్యాసము 288 


మును గుశ ధ్వజ నాను + మున బొల్బు నతని 
తనయ ఫ్‌ ౦భుండుమెచ్చం + దపమొనరించి 
తనపేరు తత్పర్య + త స్థలింగీ రు 

'లెనయం గల్పించిన 4 యే శేళ్వరంబుం 
గనిడాయం జని కొతు 46 కం బార నచటం 
బనస చంపక పారి + భదరసనాల 
సాలతిందుక గంధ + సాల హీంకాల 
తొల ఖర్జూర శీ 4 తక పిచుముంద 
వుండార సంవీర 46 మధురమాకంద 
కందరాశాగరు 4+ కటకపున్నాగ 

నాగ కేసరలుంగ 46 నారంగప ప్లూంగ 
పూగశోభితములై 4 భూరికల్యాణ 
మూలంబులై ముని 4 ముఖ్యుల కెల్ల 
“కాలంబు వసియింపం 4+ గా నిరవైన 
కూలంబులను జేరు 4+ కుసుముపరాగ 
వాలంబులై మించు 4 వనజవనాంత 


రాళంబులందువా 4+ రక (మాయు నుధుప 
జాలంబులును సుభా 4 సదృశ తోయముల 
నోలంబులందు. బెం + ఫొదవు మృణాళ 
నాళంబు లింపార 4+ నవులి లీలాను 
లోలంబులై (పీయు 4 లును దాము గలసి 
వేలంబు లాడుచు 4+ మెజయు హంసములు 
గాలంబులకునై నం $ గలలక (కొవ్వి 
దూలంబులన నతి $ స్థూలంబు లగుచు 
చేలంబు విడిసిన 4+ విధమున నెరసి 
వాలంబు లల్లార్సి + నారివిహోర 

నీలంబులై. విర 4+ సించి యొండొంటి 
నాలంబునై డాయు 4 కును 
గలిగి భాం? కంబులలి దన్ను 
దలంచినమూ[ తాన $ దలంగింపంజాలి 
వెలసినడా కృష్ణ $ వేణి దర్శించి 
పొలుపారు తత్తీర + ముల నుతిశెక్కుు 
నవముహాదుర్దాల 4+ నవగుండములను 


N—80 


284 


నవనాథ చరి శ్ర 


నవ రవులనవ 46 నందులంజూచి 
యవిరశానందుం డై. యా పుణ్యతటిని 
నవగాహమునరించి 46 హరుని భజించి 
వావికి దీరోప 4+ వాసంబు జరిపి 
చేచేగనాచార + విధులొప్పం దీర్చి 
భికాశనంబును + 1 బీతిగాం గోనియు 
నీవీంచి తనవారి $ నెమ్మి నిట్లనియె 
నాకు నాగార్జున 4 నాధగురుండు 
తేకువమై నుప 4 చేశించినట్టి 
యసమాన వాదవి 4 ద్యావి శేసపమున, 
బసిండిగావింతు నీ + పర్వతంబెల్ల 
సిద్ధులలోనం (ఇ ౪6 సిద్ధు జెంతయును 
సిద్ద్‌నాగార్టున థీ శిష్యం డనంగ 

నిని హాతంంప్ర మో + రెజింగింపు డింకం 
బదిలంబుగాగ మో + భావంబు లనిన 
వారలందణు గురు 4 స్వామి తలంపు 
భారి 9 రికి ( a 4 మునకును. బొత్తు 


వ. నయ నం 4 దము దుర్గ భమను 


పలుకు లన్నియు. బూర 4+ పతుంబుగా ల 
దలకోని సేయు దు 4 త్పావా మొసప్పార 
నీ కార్య మనుటయు 4 నెసంగు మోదమున 
నాకందువకుం జేరు 4 వగు పర్గతమున 
మునుమైన తలి రాకుం థీ బొదల బొంపముల 
ననల1 మొగ్గల? (బసూ (4 ముల మంజరుల 
బూపల( బించెల + బులును దోరలను 
దీిపారుఫలముల + దీపించు తరులం 
బరివృతంఖై మాటు 4+ వడి సెలయేటి 
_తరిగరం బొప్పు నా 4 తతగుహాంతరము. 
జొచ్చి వారలు మున్ను 4 శోధించి చూచి 
వచ్చిన (వీయనూర 4 వసియించి యందు 
రసములై దును నుప 4 రసము లెన్మిదియుం 


1. మెంల్లంగం బ్రనూన, 


పంచమాశ్వాసము 285 


బసరులు ముందులు. 4+ బాహాణములును 
గలువరిబులును జాలం + గా సవుకూరి 
వలయు మంతె"వధా 4 వళులకు బలియు6 
చేసి మనోజయ + సిద్దం బెంపొంది 
యానీనులై లుల్లా, 4 యాజినరచిత 

గురుభ స్త్రీకల నిన + గోంవులు సలిపి 
సరములు బొందుగా 4+ సంధించి భ క్రి 
గురునాథు. దలంచి త + ద్దురువు భజించి 
వర్థైపుజాది. దై 4 వములకు (మొక్కి. 
నేర్చిన మందుల ౪ న్నియు వైచి యగ్నిం 
గూర్చిపుటంబు [గ $ క్కునం బెట్ట నపుడు 
వెసనూందువారును 4 వినువక రనము 
పసరులు గలీవీ పా 4 ల్పడ నూరువార 
లనువ్రెందంగా మూస 4+ లవురించువారు 
"మొనసి (క మజ బుటం 4+ బులు బెట్టువారు 
కలయంగ నూందిన + కనకంబుం దివిసి 
యెలమిమైం బెనుర్యబోవు + లీడ్చెడువారు 
వై సంభ 9వింంపుచు 4 నయ్యయి పనుల 
నాసన్ను లై శిష్య 4+ లందజు మెలంగం ' 
బొలివ్రూూక తాంజేయం 4 బూనిన కార్య 
మలవడ ఫలసిద్ది 6 నందిన హృదయ 
నలినంబు వికసింప 4 నాగాద్దునుండు 
కలయంగ వారల 6 గనుంగొని పలిళెం 
దమ పాంణములకం'కె 4 ధర నెల్లవారు 
నవమురం బాటింపుదు 46 రటుగాన దీని 
కతమున నెవ్వ రే + కతమున దుష్ట 

మతిం గీడొనర్హురో 4 ......... 
ఫఘనుండై న ష్‌ డొ 4 క్క_(డు నానగంబు 
నందున్న వా డమ్మ 4+ హోవనుహుకరుణం 
జెందిన పగబి ని 4 రింతు( బామ్మను చుం 


గతిపయపరిజన 4 కలీతుండై. వచ్చి 
యతిభ క్లిమెం దన + కవనతు.(2౭ న 
డు ర 


నవనాథ చరి త్ర 


నాతనితోడ నా 4 గార్జున శిమ్యు( 

డాతత వుధుర వా 4+క క (ముల నిట్లనియె 
బటుదంత హయవీర + భటతతి చలి 
నటువంటి మహిను నీ 46 యందు దోంచెడిని 
యెటనుండి వచ్చితి + వెందులకేలొ 

దిటు వివర్ణ తం బొంద + నేల నీ కనిన 

నా నుహీపాలు. డి $ ట్లనె నీద్దవర్యు 
నామోంద నహితమూోా 4+ నవనాథుం డొకండు 
చెైలనేంగి పూని వ 4 చ్చినవాని తోడం 
దలపడి యుద్ధతి + దక్కిమై నొక్కి 
మదనారణముల సా + యాతే "లేజులను 
దుదిలేని ధనములం | గ్‌ దొడవుల డించి 
చెదరిన గతి గట్టు + చెట్టునుం చేరి 

యదవద నొంది యే * యాసయు లేక 

ముది 1 గాలి దిరుగుచు 4 మహీనెల్ల వారు 
బదివేల కళ! 4 (బస్తుతి సేయ 
నీవెంపు విని వేడ్క. + నీపాదసేవ 

తేపగా కోశకా్దీ 4 తీరంబు చేరం 


గాంతు నేనని వచ్చి 4+ కనుంగొంటి నిన్ను 
నింతలో నా పాప 4 మెల్లను బాసి 
దయమోణ నను6 జూచి 4+ *దండితారాతిం 
జేయు నుదాాజ్యంబు $ సమ్మతి నొసల 
మనుచు చేతులు మోడ్చి + యలికంబుం జేర్చి 
వినతు(డై యున్న య ౪ విభు నాదరించి 
యా సిద్ధ పుంగవుం 4+ డనియె నో రాజ 
నీ సంపదలు నీవు 4 నీ మహీతలము 
నీ వారణంబులు 4+ నీ వాహనములు 
వేవేన మరల ర ౪ ప్పించి నీ కొన 
'ర్లాకేమి మదిలోన 4+ రాజుల న 

క పోకుంట మహిలోన + బుది యూహింప 
మును జానుదగ్ని స 4 నున్‌ శేఖరుండు 
భునపదార్గములు ది *గ్షన సమకూర్చి 





1. దర్సితారాతి. 2, గొంద్ది. శి, పోకుంజ్ల మదిలోన బుద్ధినూహించి, 


పంచమా శాాసము 287 


పీయము మోజులో విందు 4 పెట్టిన గుడిచి 
నయ మేది కృత వీర్య * నరనాథతనయు 
జాముని యింట జెం 4 పాఠుచునున్న 
కామధేనువు బలి + గై కొని యతనీ 
తల(దెంపండే మహీ + ధవుల చిత్తంబు 
తెలీని యెన్యరి నివ 4 రిం పంగ వచ్చు. 
బొలుచు చి త్తరు వ్ర. స 4 ములు నీఖ్ఞ తాలు - 
కలలోని వార్హలు $ గంధర్య్ట్‌ నగర 

ములు జలదాకార + ములు మాయలేళ్లు 
నిల నెండమాను లె 4 య్యెడ రాచమాట 
లలర నన్యాయ ధ $ నార్భ నంబునకు. 
దొలలోరు సాపపు $ ద్‌ నెకింతయును 
నోడరు తెగి చంపి 4 నొప్పించు చోట 
నాడరు మున్ను దా 4+ మాడిన నాట 
మానరు గొండెంపు 46 మాటలు వినుట 
కానరు నుత్తులై థీ కార్యనిర్థ్య యము 
తలప రల్పాధిక థీ 'తారతమ్యుములు 
మలంపటే రింది9య 4 నుదసానుజము ల 
'వెజువరు నిందకు 4 విడువరు చలము 

మజువ రెన్న (డుం బర 4 నుర్మ భేదముల 


ననుపనుఖడ్ల ధా రావలేహనము. 
మొనయు కాళవ్యాళ థీ ముఖచుంబనంబు 
పటుతర పంచాస్య + 4 పరిరంభణంబు 
చటుల ఆార్లోపరి థీ స్టలతపశ్చరణ 

మేరీతిం జూచిన 4 నెటి వారలకు 
భూరిపృమాదంబు 4 pee 

యని వెండియు నతండు 4నను మహీపాల 
విను మీట్టివని రాజ్య + విధములు దెలియ 
బలుకుటగాని నీ 4 వై నవగుణము 
గలదని యాడుట 4 గాదు మా మూట 
నెలమి మైకొనంజేసె 4 చేనియు వినుము 


మోాననాథునకు సం $ (వీతిమై శిష్య 


288 


ననన. 


నవనాథ చరి త్ర 


డైన నాగాబ్దనుం * డను సద్దురుండు 
నా మొద స్పపండేసి ఛీ నన్‌. నాతే3య. 
నామం బొనర్శి నా + నా యోగ మతము 


అనో” 


లెటింగించి మరి సిద + హేనువాదంబు 
*నెతిగించి నాకది 46 యిజెం జలం బూని 
పసిండినై. విరసించి + బంధువులైన 
ననువులు గొనం బూతు 4 రస్యాయమునను: 
ధనలోభనిరతు ల * తజినేంచు దుష్ట 
మునుజుల 2 నృపులను + నురి యాడయణగాదు 
బలిమియుం చేజంబు. + బాడియు మిగుల. 
గలనృపు( డొక్క._(డు 4 గావ లెం గలి 
ననుచు విచారించి 4 నట్టి నమా కడకు 
జన నరోత్తమ నీవె 4+ చనుదెంచి తింక 
నెవ్వరి 'వెతకంబో + నేటికి నీకుం 

మగా.4+ ధనము నే నిత్తు 
జాలువుగా వాజి 4+ సావముజభటుల 





చేలి మాూరతణ 46 మేవురకుండు 


మనుటయు వినతుండై 4 యమ్మహీ పెనాథుం 
డనియె నాతనికి మ 4 హాత్మ నే నాపుణ్య 
ఫలమున నీపాద + పద్మముల్‌ గంటి 
దలప నస్థిర మైన + ధారుణీరాజ 
మల్ప్చనుఖావేవీ.నై 4 యుండ౦ం జేసి 
కల్పాంతనున నర 4+ కంబున నెరియః 
జాల నీచే యోగ 4 సంగతిం గనుట 
మేలు కార్యం ఏట $ క నా స. 
మూని యిట్లాడుచు 4 నున్నాడు ea 
ఘనమైన యితని దుః 46 ఖము మాన్సవలయు 
నని విచారించి నా; గార్జునుం డనియె 
నీలాగు వెడ బుదు 4 తేల భూపాల 
యేలింతు నీచేత ? నెలమిని నేల 


నా..శిష్యుండను నీవు 4 నా గాష్టనుండు 





mr పష మ వ 
1 ెతీంంింపనది యిడెంజాముబూని, 2. నృపులకు మరియాద-గాదు. 


1. ఇచ్చట 151 తొాశప్యతములో సగముభాగము శిథిలము. 


పంచమాశ్యాసనము 289 


వాసిగా నావపేర 4 వరగిరిదుర్ల 

మో చేరువను రచి 4+ యించి నీవుండు 
మా చరింపుము మదీ 4 యాంగరతణము 
వేసర కిత్తునే 4 వేడిన ధనము 

చే సాచినపుడు రా 4 సిగ నమ్ము మనుచు. 
నతని మస్తకమువై 4+ హ_స్హంబు చాచి 
మితిలేని ధనము న + ర్మిలి నపు డిచ్చె 
నిచ్చిన. గైకొని థీ యిచ్చలో నలరి 
నచ్చిన భ క్రిన$ న్నాథ ముఖ్యునకు 
నభివందనముచేసి 6 యనఘఘు నీకరుణం 
(బభు వన సకల సం 4+ పదలును గలి” 
ని వానతిచ్చిన 4 'నేర్పునం బనులు 


వే వేగం బోయి కా 4+ వించెద ననుచు 
నా కృష్ణవేణి మ + హోనది దాంటి 
వీంకనే లేశ్వర + విభు నుత్తరమున 
నాయతంబై_ మించు 4 నక్యమేథా ది 
వాయవ్యమున నవ + ద్వార కవాట 
పరిఘ సమున్నత ‘ po యం(త్ర1 
క ల తోరణ 4 థీ భ్యజరాజనూ్త 
పటుతరంజై న స *ద్నట,, 

... మద 4 See 
భటకుల సామంత 4+ పరివారములును 


ree . కీ ర్తిమించి 
త్యాగ నాగాద్దను.. భీ స నొప్పు... 
జననాధు వై sa + చన విచారించి 
గురుతైన .. 
స్టా a. టు స 
బగల కేప్తాయహి + పా న 
(శ న్యుజదననీమిం + గై కొని పత 


(సనా కాం పోలాలాల నాలా 


240 


నవనాథ చరి త్ర, 


బోవ్రుచుం 4 బొగడ భూ విభుండు 
. - నీది + చేకూరొ నాకు 

వీననీ[క్రియ యను $ దినమును హేవు 
..గావింప + హాటకా చలము 

తనయట్టి wa + ధర,, 

నముహికేక,_వనుచు గీ ర్యంబును sis a 

యాయిష్టజనముల 4 యనుముతింగూడ 

చనువు. బలు , ల 

దగం [గోవు + Ree కము 


లందు గీలించి ది 46 చావధఢ సమితి 
గుహలోన వైచి (గ + క్కున ననలంబు 
బహుళంబుగా నిడి * పటు బిలడా(ర 
మున రసంబులు దిరం 6 బుగం బొందుపణిచి 
ఫఘనరవంబున నూంద6 క గాం బొచ్చిరపుడు 
ఆరవంబులును గ ౪4 హ్యారములం జెలలగ 
భూరి (ప్రతిధ్వనం 4+ బుల నిన్ముడించి 
చెనుగాలి కడలెత్తి $ 'వెల్టుగా [మోయ 
వనధి ఘోాషంబు కై $ నడి నెడ వణంక 
నట్టి యుత్పాతంబు $ లంబుజోదరుండు 
విస్టువు నాగార్టున శిష్యుని. జంపుట 
గట్టిగా నెజిగి యా 4 కార్య విఘ్నంబు 
ఫఘటియింపకున్న లో 4 క వ్యవహార 
మొెటువ ల జెల్లెడు + నిలమూంద ననుచు 
నొక కపటోపాయ + మూహీంచి నొసల. 
(బకటమై కనుపట్టు + పువర్లనము 
చేలిమిబాట్టును 4 శేళ్ల దర్భలను 
జాల 'జన్నిదములు? 4 జంక సంబెలయుం 
'జెవిదోరమును దుల 4+ శియు మంజరియును. 
(బవినుల పోంగలు + బాగొప ప్పూ-మైపుణ. 
గర మొప్పంగను నీరు + కావి ధోవతియుం 


గరతి త్తియును బు స్త * కము. బట్టుగొడుగు 
నూతకోలయు శిఖ *నున్న దూర్వములు 








పంచమాశ్వాసము 241 


జాతిగా" వృద్ధశి థీ ష్టద్విజమూూ_ర్తి రి 
ధరియించి కృశమైన + తనువును వణం 
వారహార యనుచు న $ లలన వచ్చ 
గితిగొన 2ిడెస లెల్ల * గిరిగిరిగువాల( 
దఖిణెన చీకటిం 46 దజుము ఛచండాంశు 
నుండల ద్యుతులతో + మార్ప్చడి దెనలు 
నిండజారC బర్వు (గాభ న్నిగ్గులుమెణటయ 
నవవీఛా నర్వ ర్స స్టర 4 త్నము "అడ అడల 
దవులంగం హేర్పు చి * (తపు బట్టుగంత 
తళతళమను తప్త + తపనీయ సతులు 
దలతల మన నొప్పు + తపనుని [పభల 
గనులకుం బై కాపు + గా సిద్దరూపు 
నమరం దాల్చిన రోవా 46 ణాచలం బన 
రసవాద విద్యాధు 4 రంధరుండై న 
యసమూాన తేజు నౌ 4 గార్జును శిష్యు( 
గనుంగొని ద&్నీణ + కరపుటంబె త్తి 
ఘనవేద మం(త్రయు + క్రముగ దీవింప 


నతని సద్వ్వర్తన + నతని వేవంబు 

నతని తేజము జూచి 6 యనురాగ మెసలో 
నిందు రండని పిల్చి + జశ్వృంవవాసనంబు 
నందున నర్వ ప ఖీ ద్యాదు లొనర్చి 
యెందు నోండుదురు మో * రిచటకిం (బనుద 
మిందు వచ్చుఓకును 4 నేమి యుద్యోగ 
మని తన్ను నడిగిన 4+ నాసిద్దవరుని 

కనియె. గతము వను 4 భామరో_త్తము(డు 
వ్యా మహత్వంబును థీ మో చరి(త్రంబు 
భూమి జనంబు లె $ ప్పుడు జెప్ప వినుచు 
సన్నుత తాపసో + జ్వల పుణ్యమూ Be 
గన్నులారంగ6 జూచు 4+ కాతూహలమున 
నిచటి కేతెంచితి + నిట్టి చందమున 
(బచుర హేమ[కియా 4 పారీణుసై న 

వారల నెందు నె * వ్వరింగాన నేను 


ల "ఆతా మతా కా తాకా కల) 





1. ధాతుగా. 2 'వెసజల్లు. 
N—381 


242 


నవనాథ చరి త్ర, 


వారాశివలయిత + వనుధాతలమున. 

బరగు రస ్గంథ 4 పటలంబు లందు 
దొరకొని చెప్పం గౌ ౪ తుకముల (బవుని 
ఛాతువాదము మంద 4+ దహతవా బుట్టి 
చేతివిత్తము మున్ను * చెనంటియై పోయె 
మం(తవాదులకును 4+ మందుమాకులకు 
యం[తవాదులకు న 4+ హాయకారులకుC 
బలుదెణబుంగుల వెచ్చ + పడి యాపధములం. 
గలిపి రసంబుల $ గల్వంబులందు. 
గసబీసగా నూజి 4+ కదడుగాం బోసి 
వెసపుటంబులు వెట్టి + విసవీసనూం:దఈ 
జెటవెట మని పడి + వెటలి చె'ల్లెగసి 
మటుమూయ మై పోవ 4 నుదిం దలపోసీ 
యలసి యాశ్వర బీజ 4 మది గట్టువడునె 
యిల రనవాదంబు 4+ లేల సిదించుం 
బొలుచు మేఘోదకం 4+ బుల జూచి నమ్మి 
దొననీళ్లు జల్లు వే 4 దురు వానిరీతి 


"నని పూర్ణ ధనహాని + కలనుటనొంది 


వనరుచు నెవ్య రే + వసుధవై నీదు 
ఫఘునవముహత్వంబును 4 గనకంబుకొండ 


యిది మహాద్నుతవుని + యెజీలి, యిచ్చటికి 
సదనుల బుద్ది (శీ + శై లమంతయును 
బదియాబువన్నెల + బంగారు వేయ 


వుదింబూని నట్టి నీ 4 మహివముందలంప 
హాొరివార (బహ్మ న (కాదులకై న 
దరముగా దితరులం * దడవంగనేల 
గొనకొని మీ కెటి + గురువు సత్క_రుణ 
6 
ఘనమైన యా విద్య + గలిగనో కాని 
మునుకొొని రస వుగ్ని + ముఖమున గట్టం 
జన దెట్టి రసకళా $ సంవేదిశై_ న 


ననన కా 
1. దలంగక 2. 3నేమందులను గాలమృత్యువు 


పంచమాశ్వాసము 248: 


1నులుకక రనసిద + యోూగులయందు 
నిలువ లేం జెటువంటి + నెజరోాగిమైన 
నే 2లీల మందుల 4 మృత్యునుం గెలువ. 
జాలం జెంతయు. జికి 4 'త్చాపరుండై న 
నలిని నాకర్షంబు + నాది దేవతల 

వలన లేదేవుర్యత + వాదికినైన 


నని చెప్ప విందు మి 4+ యనునును నేర్పు 
ననఘ మున్నెవ్వరి + యందు నేమెజుంగ 
నునుటయు నా కప + టాకారవి(పుం 

. గనులొని సిద్ధపుం + గవ్చుండు నిట్లనియె 
నాదినాథుని నుతుం 6 డగు మోననాథు 
గాదిలి శిష్యుండై $ ఘనకీ ర్తి నెసంగు 
నాగాద్దనుండు ను న్నన నాకు నొసలె 
యోాగభేదము రస * యోగవాదమును 
నతని సత్క్భృపంజేసి + యనుర శీ)నగము 
వితతహేవుంబుం గా + వింపం బూనితిని. 
గనులజ కనులేశ + క్షవులహస్తాదు .. 
లవురనా కభిముఖు 4+ లె యుండం జేసి 
నావుడు నా సిద్ధు + నకు విప్రుం డనియె 
భావింప యోగికి. 46 బరనుయోగంబు 
ధనముగాం గూర్చుట + తగుంగాక యిట్టి 
ధనములు ధనముగాం * దలంపంగ6 దగునె 
పసిండ కై ఊఆయోగంబు 6 పసచెడీ యిట్టి 
గసనిబొందలో నేమి 4 గలదు నీకనిన 
విను "వి ప్రముఖ్య యో 4 విశ్వంబులోన 
మును రసవిద్యనే + ర్పును బెంపు వడయం 
బూని యనేకులు 4+ పొందరాకున్న 
మానినారనుచుం బ + ల్మణు లోకులెల్ల 
నపహాస్యముగ నాడ + నారూఢ మైన 
యప$ర్తివాయ నా + యందు నాశక 
(పాకటంబు గ నిట్టి + పని దొరకొంటిం 
గాక యోగమునకుం + గలదె సమాన 





244 నవనాథ చరి త్ర 
మనిన భూసురుండు నౌ 4 గార్జునుశివ్యు 
ననఘుయోగమున చే 4 వామునసకు నిత్య 
తెనలనునే యనుటయు + నిట్లనె నాతం 

(డసదృశంబై న యో 4 గాభ్యాసమహిము? 
గాయంబునకు. జేవ + గలిగి మెప్పుడును 
(బాయంబు దప్పక + బహు కాలముందు 
నిట్టియోాగమునీయ 4 నే కాదుతమ్మి 
పట్టియాదిగ నెన్నం + బడు దేవతలకు. 
.ననల విపుడు నాడి + నతనితో యోగి 
జనులకు నొక వేళ 4 జచ్చుట గలదొ 
కలుగదో యనిన బం + కజజకపాల 


కలితాస్థి వనమాలి 4+ కానితానముల 
నొప్పు మృత్యు ంజయు + కొరకనికి. దప్ప 
దప్పవన్యులకు ను + త్పత్తినాశంయబు ' 
లనవుడు ననున + కనియె (బాహ్మణుండు 
'భునమైన se * కతమునం జావు 
గలుగకుండినను యో 4+ గము సల్పుంగాక 
తలకొని మరణంబు + తప్పదంకేని 


యనవరతంబు * [బా + ణావరోధమున 
బనుపడి తనువు లం + పటం జుట్ట నేల 
కాలమృత్యువు గెల ౪4 గారానివిద్య 
లీలీలం బదివేలు + నెతింగిన నేమి 
మున్నాత్మహోనికి 6 మూలంబుగాక శ, 
సన్నుతంబగు విద్య + చాలు నొక్కటియె , 
నావుడు నవ్వి.పు + నకు సేబ్తుం డనియె 
శవావిరి మును (బహ్మా + (వోసినవాత, 
గలుగు నాయువుకంకై $ ఘనముగా (బతుకు 
నలవుం గల్పించిన * యది విద్య గాక 

ధర నన్యవిద్యలు 4 “తథ్యములగునె 
పరికింప్పననిన నా 4 బాంహ్ముణో త్త తముండు 
యోగమేమరి చేవా 4 మున్నతినిల్వ 


ll. కాలమందునట్లియేగినశేన౫ కాదు. 2. (బావా్మాణావిరోధమున. 8. తధ్యమానము లె, 


పంచమాశ్వాసము 245 


1 నా గిరీళు కొకని 4 కగు 'నేరికై న 
వశముగా దంటి స + తము రసవిద్య 


యీశువై. జిత్తంబు 4+ నిడక యీవాద 
విధికి. జొచ్చితి వట్టి + వేళల నేమి 

విధమున. వనువుకు + ఏధిదాంక కుండ 
జరుపుదు . వనిన న ఖీ పధశ క్రి కికలిసి 
వెరవగు నదియోగ + విహిత సతి_యల = 
నని చెప్పుటయు విపు. * డా ముందువుహివు 
జననుత చరిత దృ + ష్టంబుగా నాకు 

జేయవే యనుట యా 4 సిద్ధవ రేణ్యు. 
డాయెడ నున్న ఘో + రాతిళాతాసి 
తన్లచేతి కందించి + తన్నువేయు మనుచు 
దను విచ్చియున్న నా + ధరణీసురుండు 
"వెసయబూన్ని (వేసిన + (వేటు? కాంస్యమును 
నసమున వేసిన 4 యట్లు ఖంగనుచు. 

దాశీన నడిదంబు 4+ క ముడి 

నా కడిందికి (బాహ్య థీ డాశ్చర్యమంది 
యీామహామహివ చే + మెన్నండుంగాన 
మాొనుహానీయ ది 4 వ్యాషధం విపుడు 
గనుంగొనం గుతుకంబు 4 భఘనమయ్యె మాకు 
ననఘాత్మ చూపవే 46 యని తన్ను వేండ 
నతని సాధుత్వ సౌ 4 మ్యాకార గతులు 
ధృతి నమ్మి నిజయోగ + దృష్టిని విపు 
తెగ తెల్ల ౦బుగా6 + దెలియక మెబుయగు 
గితీకొన నిగుడం బు 4+ క్కి_టనున్న ఘుటికె 
నజచేతనిడి చూప 4+ నంతలో. జ[క 
నుతీముటీ నతన్నివె + హరి (పయోగించె 
దటుకున నతని మ + _న్తక ము తరింప 

నటు (పయోగించిన 4 నద్దివ హేతి 

వసమ అె. నాళివ్వు + వర్లంబు నపుడు 


న న. 


1. నాగిరీశునికోర్కె. నగువానికెన. 2. కాయాప్రయసమున, 


246 


క. 


నవనాథ చరి శ్ర 


మసలక యావుందు 4 మూయా ద్విజుండు 
కుదియించి. వెసం బుచ్చు + కొనుటయు. దునిమె 
నదరి సుదర్శనం + బతని శిరంబు 

పటువ[జ*ీ హతింగుల 4 పర్వత శృంగ 
మటువలె. గూలిన 4 నట్లు గీలాల 

భార లుత్క_టముగా + ధరమింద బిట్టు 

వార నాగార్జున + వర క భేబరము 
వేగంబెచూచి యు 4 చ్వేగంబు గదుర 


నతి రయంబున బాజ్‌ + యచలంబు (వాక 
రంతశిష్యులు ఏస్మ 4 యా! కాంతు లగుచు 
నప్పుడు విపనూ + యాకారుం జైన 
యప్పుండరీ కాకుం * డందజు వినయ 
నెలుగె_త్తి యిట్లనె 4 యిత(డహాంకార 


కలితు(డై యనుచిత 4+ కర్మంబు పూనె 
నడి యెట్లనిన మాన 4 వావళి కెందు 


నదలక బహువిధ + వ్యవవోరములకుం 
గారణంజై యుండు + కాంచనం పప్పు 
డీరీతి (శ్రీగిరి + యెల్లం జానైన 

వారికి వారికి * వలసినం తే నం 

గోరి కె కొని తను + కును దామె రాజు 
ఛై యల్పు అధికులు 4+ నను వాసిలేక 
'రాయిడింపుడు. (బతి * (గహదాన ముఖ్య 
ధర్మంబు లన్నియు. 4+ దప్పి నుర్యాద 
నిర్మూలమై భూమి 4+ నెజీదప్పుం గానం 
దడయక లోకహి + తంబుగా నితని 
ఫౌడవణంగించితి * భువన విద్వేష 


_గాసిగా శిమీంపం + గలవా రువేత్‌ 


చేసిన దోషంబు + సిదించుంగాన 
నేనే జగంబు ల 4 న్నియును రవ్నేంపం 
ఖూానిన లథ్మీవి + భుండ నని చెప్పి 


లాలా కరర తరారతాణా తందానా లుల వాదాాధకాళకనారావదావటాలననరాలాలనాల్న ఆనా ద  అాకాాాలంలా లాం. అనారు ౩ దద దర్నా న పాకశాల కదా పలా. దానవా వనంలో 


1. వారి "గరి, 
య 


పంచమాశ్వాసము 2417 


యంతర్హి తుండయ్యె 4 నంత నయ్యది 
నంతంత నున్న శి 4 ష్య (పకాండంబు 
చేరి మహాబేవ + శివళివా యిట్టి 
దారుణం బెటనుండీ 4+ తలకూణి ననుచు 
వగచి యచ్చట: దాము + వసియింప నేమి 
నెగులొందునో యని + నిల్వ శంకించి 
త్యాగ నాగార్జున + ధరణినాయకుని 
వేగరప్పించి య 4 వ్విధ 'వెజింగింప 
నతండు కోకా రుం 4+ యకట దై వంబు 
(పతికూలమైన నే 4 పని సిద్ధిం బూందు 
నని యట్టతో శిరం + బవరించి యొక్క 
ఘనగుహాంతమున భూ + గతము గావించి 
"జనుల కెయ్యెడం (బకా 4 శము గాకయుండం 
జెనురాళ్ల( గలయం గ  ప్పించెం దద్యార 
మంత శివ్యులు వో *యి రయ్యాయి దెసకం 
నంతరంగమున జిం + తా కాంతుం డగుచు 
నా నుహీపాలుండు + నరిెగె మున్నేలు 
భూమికి మ్మితాప్త + పుత్ర, యు_కృముగ 
వ్యాలిసీద్ధు(శు ఎ కాయ సిద్ధి. 

వాషలినాముకి సిద + వరుండడొకం డసవు 

లీల చేశములు" నో + లిన సంచరించి 

బల్ల వత ణీశ + పాలితం బగుచు 

నెల్ల వై భవముల 4 నెల్ల సౌాఖ్యముల 

గర మొప్పు కల్యాణ 4 కటకంబు చేరి 
నిరుపమ దేవతా + నిలయంబులోన 

నున్న నత్తటి. జౌరు + లొయ్యనడాసి 
సన్నుత వివిధ [ప 4+ సంగంబు లతండు 
గావింప విస్మయ 4 కలితాతు లగుచు 
వేవేగ దొరలకా + విధ మెజింగింప 

వార లేతేంచిత + ద్వచన వైచిత్రి, 
గోరి చితములు బై 4+ కొని (బమోదసనున 
దప్పకా తెజగ (ప 4 ఛానులతోడం 


1. బల్ల మహాషాణిపాలితం. 2. [పయోగనున. . 


248 


రి 4 
నవనాథ చ శో, 


జెప్పిన వారు న 4 చ్చ్పెరువంది యచటి 
కరిగి ఛామీంచియు + నవనీశ్వరునకు 
దరమిడి యతని చం 4 దము విన్నవింప 
నా నుహీనాయకుం 4+ డా సీదవరుని 

ధి 
తో మాటలాడు కౌ + తుకమున నా _స్ప 
జనములతోడ వి 4 వారించి వారి 
యనువుతి నతని జ 4 య్యన బిల్యంబంచి 


పేరోలగమున సం + (వీతిమై నుండె 
వారును జని సడ థీ వర్యునిం గాంచి 
చేవ విచ్చేయు నీ + దెస భక్తి కలిమి 
భూవల్లభుండు పిల్వం + బు_త్తెంచె నన 
నత(డు వారలకు ని * ట్రను మము నునుజ 
పతి పిల్యం బంప నె ౪ వ్యరి వార మిచట 
చేశాంతరంబులం + (దిమ్మరు మాకు 
చేశాధినాధుల + తెరువు లవేల 

యేవేళ నేదినం + బెచట నుండితిమి 
ఆవేళ నాదినం 4+ బచట మాతావు 

తనర సిదుల కుండ + దారాజసేన 

వినుత యోగాభ్యాన + విఘ్న కారణము 
కావున మాకు న $ క్క_డకు రాం దగదు 
దీవించితిమి యింక 4 దివ్య నృపాలు. 


జను. డన్న వారలు 46 చనుజెంచి తనకు 
వినతు లై యామాట + విన్నవించుటయు 
మజియును దగువారి 4+ మానవాధిపుండు 


తజిగొని పంపి యా 4 స్థాన రంగమున 


కా సిద్ధపుంగవు + నర్భి రప్పించి 

భానుర నవరత్న 4 భర్మవీఠళమున 

నునిచి సత్కారము  లొనరించి యతని 

ఘన తేజమును శుభా 46 కారసంపదయుం 
దప్పక కనుగొని 46 తలయూంచి మెచ్చి 
యప్పుణ్యుతోడ ను 4 వోత్మ మో రెవ్వ 
శెందుండిీ వచ్చితి + రిందుల కిపుడు 

నెందు బోయెదరు మొ + రెతిగింపుం డనిన 





పంచమాశ్యాస ను, 249 


రసయోగశ్వా స్త్ర ని 4 ర్యాతమె మహినూా 
నెసంగు నాగార్జును 4 శేను శిమ్య(డను 
వ్యాళి నా చీరా ము పోత్చుని కరుణ 

_ నోలి చతుర్వేద + యోగ భేదములు 
వలయు వమురతెవధ 4 నుర్మకరాములు 
తెలిసిలి చేహాసి 4 ద్ధియును సిద్ధిం చె 
నా గురునాథు నా 4 నతి నెల్ల కడకు 
నీగతి భువిం జరి 46 యింపు చున్నాండ 
నావుడు నన్నర 4+ నాథుండు ేహీ 
యేవిధంబున నిల్వ * నెసంగ యోగంబు 
తడయ కవ్వలి ఫలి 46 తంబు లేరీతి 
విడుపింపంగావచ్చు 4 ఏెవరింపు మనిన 
నతండును జిరకాల + ముధికయోగంబు 
ధృతిజలుపుట నివ 46 _ర్హించు నాతండు 
రరాగంబు నడవ లే 4 కున్నం గాలంబు 
బాగు కోరక యున్న + సయ్యననొండు 
తనువు. గై కొని మాన్నల + దరమగువాని 
వినువుది యెట్లంటి 4 వే నై దుపుట్ల 
కొనరం 1గృృస్లూగరు (కొత్త తె తేలంబు 
కొని యంతయును క; థీ కొచెం బోని 
యేర్పడ. బొయిమోాంద € నిడి యనలంబు. 
7 కొల్ప యుడుకు రాం + గాలాడి "వేళ 
వీశమైనందుం బ 4 ర్విడి పడనుజికి 
(పాణంబు విడిచి రూ 4 పటి వెచ్చి* ముద్ద 
మైన యత్తజి నౌష 4 ఛావలినై వ 
ఘన వ(జి బేహబుండై 4 కలిత లావణ 
వినుతి యవ్యన్లల్తీల + వెడలి యే తెంచి 
యిలశెల్ల నొడయల్హై. + మెదుశెందు లేక 
బలపరా[కనుముల + భాసిల్లు ననిన 
జగతీళుం డిట్లనెం $ జచ్చినవారు 
మగుడివచ్చుట వింటి + మా యెన్నలై న - 


1, కృష్లాకొ క్త తెలంబు. 2. రూపున, 8. వినుము. 
Na—382 


250 


1. భన్రశిక (కియలు, 2, నిరయ జూాప్ట్రుయు, 


నవనాథ చరి త్ర, 


ముందులపస నమి్మి $ వురి వచ్చు దాని 
నుందుండె మైనను 4 నురి యియ్యకొను నె 
1 కె తవ (క్రియలు ని + క్క_౦బు గావనిన 
నాతనితో సీద్దుం + డధిప నీ వైకని 
నుడికెడు నూనెలో + నుజికింపు నుగుడం 
బడయలేకున్న నా + (పాణంబు లిత్తు 


ననవుడు మను జేందుం + డతనితో సిద్ధ 
జనముఖ్య యొరు లిట్ర 4 సాహసంబునకు 
వెజతురు నీవె త 4 ద్భద్యానుహాత్త ( 
మెజటుగం జూపుము నూకు 4+ నే గతి నైన 
మజువక్‌ నీ వెరు + మందు లన్నియును 
గుబుతుగా మాకు గ + కొని చూపి యిచ్చి 
యుబుకుము నూనెలో 4 నుజికినవీదప. 
దెజం గొప్ప నీవు బో 4+ ధించినయట్ల 
పరమాపధము మేము $ వై చెడ మనిన 
ధరణీశుతోడ నా + తాపసి వలిశె 
విను నానవేం(ద్ర బల్వీ + డి రాజనమునం 
జనంజొచ్చి యనృతభా 4+ వలు (ప్రకటించి 
నమ్మించి యొరుల (పా * ణములు హరించి 
ముమ్మురంబగు పాప 4+ మున బొంది యిహాము 
బరమును తేక ని + రృర నరకాగ్ని 
నెరియుచునుండ నే * నింత మూఢుండనె 
తరలక యీత్త 4 తె లంబులోన 
నుటికెద నేను మొ + కొగి నిప్పు డిచ్చు 
నీయాపధమును వే 46 యింపుమో యపుడు 
న్యాయంబు దప్పక + నరనాథతిలక 
సంతతవ్యసన [ప $ సక్తులై కుటిల 
చింతాపరాయణ +4 చిత్తులై రాజ్య 
మత్తులై వర్తించు + మండలాధీశు 
లె తెజంగున రోయ $ ేపాపమునకుం 
గాన నీచేతికిం * గాక మధ్యన్గు 
లై నవారలచేతి + కామందు లిత్తు 











పంచమాశ్యాసము 251 


ననన్రండు నగు గాక 4 యని రాజు మంతి 
జనుల జూపుటయు నా + సచివులతోడ 
వేళమిట్లను 1 మంత + విదులారమిోరు ' 
వాలాయముగ నాదు + వచనము ల్వినుండు 
మానవాధిపుని న 46 మ్ముక మిమ్ము నమ్మి * 
నే నాషధమ్ము ల + న్నియును మోచేతి 
కిచ్చుచున్నాండ ని 4 ట్లిచ్చి తే లమున 
వెచ్చిన తజి నివి + 'వేయుండు మీరు 
వేయక తక్కిన $ వి పుని గోవు 
జాయ స్త్రీ, బాలునిం + జంపిన గతి! 
గురుభామం దో బుట్టు 4+ గును దమతల్లీ 
దెరలక పట్టి పొం 4+ దినవాని గతికి 
జేవాండిం బనిండి (ము 4 చ్చిలు వానిగతికిం 
బోన్రవారగుదురు 4+ పూని మో కగునె 
నాన్రండు వారు భూ + నాథుని మొగము 
గనుంగొని యాతం డౌ 4 గా కనుం డనిన 
ననుమళతించిరి సద్దు + డప్పుడు వారి 
నెనమం(డ( బిలిచి మో + రేయు(డు శల్య 
కరణియు సంధాన + కరణియు వజ 
కరణియు. సంజీవ + కరణియు నిందు 
మొదలు నూనెను వెచ్చ 4 ముద్దయె నపుడు 
కదిసిరా సంధాన + కరణి వై చుటయుం 
బొలుపుగా వెండి పూ + జేనెయు. బోలి 
'తెలుపార గట్టియై + దీపింప శల్య 

కరణి వై_చినను నం 4 గములు నెముులును 
వరుస నేర్పడు నంత + వహ్నివెంవెల్ల 
పలుచగా దీపించి + పాయంబు కొలంది 
తలప సంజీవని. + దడయక వెచి 

సరగున ననలంబు +4 చల్లార్చి వజ 

కరణి వె చిన వజ 4 కాయ్యమై వెడలు 

నని చెప్పి లోహను + యంజై న యొక్క. 





1. నుంతి ని కాంతులార, 


252 


నవనాథ చరి శ్ర, 


ఫఘునకటాహంబు చ $ క్క_నం బొయ్యివిాంద 
నినిచి తై లంబందు + నిండంబోయించి 
యనలంబు సనుకొల్పీ * నటం బొంగు వచ్చు 
నెడం (బధానులం: జూచి 4 యిట్లనె మోకు 
నెడపక యీనిచ్చు * నీ యాపధముల 


చే నిజం బొల్లక 4+ యిలజేండు మీరు 
బూనిపాపము[తోవం + 'బోవుచున్నారు 


“తుది నిట్లు నయెనేనిం + (దుంగు మో రాజ్య 


పదమని - ఘారశా శ పము నిచ్చి కడకం 
జేరి శ్రీసరువును + శినునిం దలంచి 
ఛారుణీపతియును + దన కొలు వారు 
వెణుంగందం గౌస్పెర ఛీ పీకి చి యుటి కె 
ముజుంగం గాొంయగిన తేల ఖీ మధ్య భాగమున 
గడంగి సేతువు గట్ట 4 గాం బూన్ని నలుండు 
వడినార్సి వేసిన 4+ వారారి నడువు 
బృథుతర ధ్వని లోంగు$ భిల్ల నం (బథవు 
పృథివీధరము నిట్ట * బృథివి. బడ్డట్లు 
ఆగతినుజికి స + య్యన దేలి మునింగి 
వేగంబె _పాణముల్‌ + విడిచి వెల్లుజికి 
ముడింగి వెంపజవిచ్చి 4+ ముద్దమొ రూపు 
చెడియున్న న త్తటీం + జేరి వీవించి 
సచిన్రలు వరుస నౌ 6 షధములు దైవ. 
వచరించుటయు భూమి 4 పాలవరుండు 
వారలతో మీరు + నై చు నౌవధము 
నేరుపు నను నాకు + గెటిగించి కాని 
వై వకుండనవుడు + వారు ఛీతిల్లి 
చేవ నీకిట్లు చిం * తింపంగం దగునె 
మతి నుహీనృపతి న + మ్మగం జాల ననుచు 
నత డిచ్చె నూచేతి 4+ కావధ (పతతి 
"నేమును మో చిత్త 4 మెబుగమి( జేసీ 
యీ మహా దురితంబు 4 కిచ్చగించితిమి 
అడరి విశ్వాస ను 4 హాపాతకంబు 
కడక నీ యప పకీ_ర్తి + గలిగె లోకముల - 


పంచమాశ్వాసము 258 


నురకయ పలుమాటు +నొత్తిలి చెప్న 
చెబుతు మాలింపు మా న్‌ విన్నపం బనిన 
మందుల నిక్కంబు 4+ మది నెర్ణ వలసి 
యందులో మొదలీంటి * యాసపధం బపుడు 
వేయించుటయు శుద్ధ 4 విశదవర్ణ్య మున 
నాయితంబై నూద౯ 4+ వావేతమైన 
సిద్దునినేను వీ + శీంచి (తద్‌) వచన 
పదతి నిజముగ + బతి నిశ్చయించి 

యితం డిందు (బతికిన $ నిలకెల్లం డానె 
పతియగు నసమాస 4 బలరూఢుం డనుచు 


నున్నమందులు వైవ + కుండ మాన్పుటయు 
నన్న రేందునకు వా + రనిరి వెండియును 
నింక నన్నియు వేయ + నిమ్ము భూనాథ 
శంకింప కిట్టి య + సత్యంబు రో 
కనియెడు ఫలమేమి 4+ కాంగలకీడు 

నొనరు మేలును మాన్స 4+ నొక్క_ని వశమె 
సీత్రకై తపసియె + చెబు గొనిపోయి 

దె లేయవిభుండు. నే + ధర్మము బొంెం 
దజివేచి నాయజూ 4+ దమున బొండవుల. 
బణిచి యే ఫలసిద్దిం * బర తారాజు 
బతిమాలి కపట రూ 4+ పమున గాతముని 
సతింబాంది యిం(దు6 డే; సాఖ్యంబు నండి 
ననిశంబు కపట మే + సాకృతి మునుల 
దునుము చాతావికిం. 46 దుదనేమి గలిగె. 
గావున నన్యాయ 4 కార్యచింతనము 
భావింప నఖిల వి + పత్కారణంబు 

మటి యదియునుగాక 4+ మానవాధిపులు 
మొుటణికులై దుర్మార్ల 4 మునకు జెచ్చినను 
సాముజంబులు తెగి 6 చంపం జూచినను 
బాములు వెనువెంట 4+ బడి కజచినను 
ఘునవారథులు మేర 4+ కడచి వచ్చినను 


జనదని నారింప + శక రమే (పజకుం 
దప్పులు గలిగిన 4 దండింపం గాక 


254 నవనాథ చర శ్ర 


తప్పనాడుట రాజ * ధర్మమా యనుచు 
నలరంగ6 దనునోవ 4+ నాడినవారి 
పలుకుల కలిగి యా 4 పార్టి వేశ్వరు(డు 
మన్నింపు మనియెడు 4+ మండె మేలమున 
నిన్నిమాజులు కాటు 4 "లేమి యాజెదరు 
మనమున గొంకక 46 మాటి మూటికిని 
నను మీరు శొనింప 4+ నాకు నేలికఆ 
నాపంపు చేసి మి + న్నకోయుండు మీరు 
పాపంబునకు నేమి 4+ పని వివారింప 
నీ నిమిత్తంబున + నే దోషమైన 
రానుండు మాకు నూ 4 రకయుండు డింక 
ననిన మాజాడక + భయంపడి వగల 

. మునింగి కన్నీరొల్క_ + మొగములు వంచి 
తలంగిరి మంతులం + దబు గొల్వు విచ్చి 
యెలమి నంతఃపురి + కేగ వల్లభుండు 
నంతట రాజ్యంబు + నతండు6 దదీయ 
సంతానమును నీద 4 శాపానం బాలిసె, 
వ్యాళియు వెల్లి దుం + డనుచు భూజనము 
లోలీం బూజింపం బెం + ఫొండె వెండియును 

గోరక్కని వృత్తాంతము. 

గుణరత్నే నిధియును $ గోరక్కు_ డన 
(బణుతికి నెక్కు.. గో + రశుని శివ 
వరుండొక్క_ శిదుండు 4 ర్భరలోనం గలయః 
దిరిగి వెంపున గాళ 4 ేళంబులోనం 
(బవివులంబజై న నా రాష్ట్ర సోమేళ 
భవనా గముంటవా 4 భ్యంతర సీను 
దను నెల్లవారును 4+ దగిలి సేవింప 
వినుత | ప్రసంగ (ప +౪ పీణుండై. యున్న 
నత్తరి నా మండ 4 లాధీశ్ళరుండు 
చి_త్తంబులోం దన 4 ర్చినభ_క్రికలిమి 
నమ్ముహాబేన్సని 4 నర్చింప వచ్చి 
(క్రమ్ముజి చనుచు నా 4 ఘనుని వీక్షించి 


Der mm... nn RIN 
lk నీద్ధశాపమునం బొలశ ఓ, బెల్లెగుం డ్లనుచు 


పంచ మా శ్వాసము 2గ్రర్‌ 


యతని నానుమును వు + హానుభావమును 
చతురతయును సదా 4+ చారంబు నచటి 
జనులచే విని సంత + సమును నచ్చెరున్ర 
మనమున బజెనగొన 4 మత్పురంబునకు 
ననఘాత్మ విచ్చేయు + మనుచు. (బార్జించి 
ఘునశిబికారాథు 4+ గావించు కొనుచు. 
జనిచని ముందట. + జంపకాశోక 
ఘనసార మధుర ప 4 డ్లృంథ మాకంద 
వకుళ చందన సింధు 4+ వార మందార 
లికుచ దాడిము కద 4+ లీ నారికేళ 

నారంగ తాళ పు న్నాగ హీంతాళ 
భూరుహ వాత (ప 4+ భూతశాఖా(౫ 
సంచరత్క_లకంఠళ 4+ శారికా కీర 
చంచరీకానీక 4 సన్ముదా రావ 
వావాలమై యొప్పు 4 వననుధ్య వీథి 
వీచికాందోళన + వికచారవింద 

కుముద నీలోత్పల + కుసుముపరాగ 
సముదయ వాసిత 4 సలీలమై ఏపిన 
దేవతాకరతల 4 స్థిత దర్పణంబు 

కై వడిం గడునొప్పు + కవులాకరంబు 
"కలన వాసంతికా 46 గేహాంతరమునం 
జలువమించిన మంచి + సై కతస్టలము 
విడిదలపట్టు గా + వించి యొక్కింత 

వడి విశ్రమించి య + వ్వన శేళి లీల 
నలవ్రూక మెలంగుచు 4 నపుడు దాలహూర్చు 
తలిరాకుటోంణిం జి 4 _త్తము నందు దలంచి 
పరువంపుం బూంటేనె 4 బాసట. బడిన 
వురువాలు దూపుల $ మర్శముల్‌ నాటు 
గాటంబునకు. జాలం * గంపించి రతుల 
'తేటై మించు నా 4+ తెజవ లీలాది 
భావంబులును మృదు + భాషలు నసము 
లావణ్య గతులుం గ + లా వివేకములు 
గాపు రేఖలు నవ + రూఢ యావనము? 


256 


నవనాథ చరిత్ర, 


జూపులయొరపు న 4 చ్చునం బోసినట్లు 
మది నిల్వ మెలుపారు 6 మలయనూరుతము 
పొద లెడువిరహోగ్నిం + (బోదిగావింప 
నంతకంతకు దట్టు *మె నెట్టుకొనిన 
సంతాపమున బొంది * జరపగా లేక 
పరిణారవ రుల 4 బంపి యయా న 

వరుని రప్పించి చి సౌ 4 వర్జ్య వీళపున 
నునిచి సమ్మతి పూజ $ ానరించి వినయ 
మెనయ నిట్లనె భువి 4 నెల్ల విద్యలను 
ఘనులంచు మి మ్మనే * క (పకారములం 
జనులు నుతింతు రా శ్చర్యంబుగాల 
ననయంబు భవదీయ $ ముగు మం్యతళ క్రిం 
గను(గొన. దివిచెడు6 6 గాతుకం బాత 
నసొలవ నిజముగా. 6 జూపంగా వలయు 
"వెలయ నాకర్షణ థీ విద్య మా కనిన 
నాపురువ (కేసు థీ డల్లన నవ్వ 

రూపింప మద్దురు 4 రూఢ్య్యప దేశ 

మేపార నెతీగినే * నెజిగింతు నరయ 


భూపాల వేయ మ * దూతము జేశాకటి 
నాన్రీడు నమ్ముహీ + నాయకుం డను 

యీ విద్యపై (బీతి 46 యెంతయుం గలదు 
నాకును నిపుడు ను శ న్మథ వీంతి నొక తే 
సీ కందువను జూపు 4+ మింతియ చాలు 
ననుటయు నతని (వే * వమూాతిశయంబు 
మనమున, గాంచి య 4 మ్కూదిరావమృయున్న 
గుజుతును (బాయంబు 4+ కొల ద్‌యుం న 
దెజగోప్ప నడిగి య 4తి స్థిర ధ్యాన 
థిరుండై. మం తాధి 4+ చేవతం దలంచి 
సారంబుగాం గొంత 6 జప మాచరించి 
మోటు జూచుచు మిట్టు + + శి మిడిచ్చి ఏ హుంకాం 
నాదంబు చెల ము $ న్నవలీల "వెజునీ 
యాకర్ష ణముచేసి + యానాథుం డప స్ప 
డాకాంత పలుదోము 4 నవసరం బగుట 


పంచమాశ్వాసము 257 


పొదిగొను బవావిఢ + పువ్న వాసనల 
'వెదజల్లుచును వెన 4 ఓ వేంల్తుడి వెచి 
రచితాంగరాగ సౌ 46 రభ వాననలను 
బచరించి కట్టిన 4 పసని దువ్వలువం 
గనకకుంభముల విం 4+ కము పిసాళించు 
ఘనకుచద్యయ కాంతిం + గప్పి (కొన్నిగ్గు 
లొలయం గతుముల బా 4+ గొనరించి మించు 
గలభూపషణంబులు 4 గదియం గీల్కొలిపి 
రాజితంబగు పద్మ 4+ *రాగ పుంగరము 
"లేజంబు పిడికిట 4+ దీటుకొనంగ 
మెలుపొంద' బూనిన 4 మించుటద్దముల 
నలరారు నిజవద 4 నొబ్బముండలము 
నొనరినసెవు నొం 4+ డొంటిం బూజింపం 
గొనకొన్న ముత్తచ 4+ కోరంబు లన 
తెగగలి యింపారు 4 "తెలిగన్నుదోయి 
నిగుడించి సమదృష్టి + నిల్చి దథ్నీణపుం 
గరమున నఖ కాంతి + కలితమై మించు 
బురడించు పలుకజుం * బూని తాంబూల 
రసనిరంతరరాగ 4+ రంజితం బగుచు" 
బొసల దాడిమవీజ + ములగేలిసేయు 
దంతప జికె జారు $ తర కుందముకుళ 
కాంతివి శేషంబుం + గల్పించుచున్న 
యునికిని వచ్చి యా 4 యుర్వీశు[మోాల 
నొనరంగ నిలిచి య + ట్లున్న చందంబు(6 
జూచి య చ్చెరువంది + సుందరిం గదియల 
జూచు నాతని తమిం € జూచి వారించి 
నరనాథ ! యాకర్ష + ణ (ప్రభావనున 
నరుగు దెంచినయట్టి + యంగనావమణికి. 
'బెలివి చాలదు నుం[త $ "దేవత మేన 
నొలసియుండుటం జేసి 6 యును బొందందగదు 
[క మ్ముజి6 బంపుట ౪4 ర్హ్హృంబంచు నతని 
సమ్మతి సిద్దుండా + చందంబు చేసె 





1. వేల్మిడి. 2. రవియుంగరములు, 
N—33 


258 


నవనాథ చరి త్తి 


నయ్యెడ వెండియు +4 నమ్మహీ పాలు 
డయ్య్యూగింజూచి శా 4 యజుకేళి గతుల. 
దిలకీంచు “కామిని 4 చేవచ్చుం గాక 
కలుగునే బాలికా 4 కర్ణ ణంబనుచు 

నత6 డడిగినం జెప్పి 4 నట్టయా ననుచు 
జతురత మద్దురు థీ స్వామిం దలంచి 
రప్పింతు చెప్పుమా $ రాజన్య యనిన 
నప్పుడా పార్థివం ఖీ డతిచి(త్ర నును-చు( 
దనకొల్వు కన్య కా + తతిలో నొకరు 
నునమున దలంచి నా + మము నున్న తావు 
నెజీగించుటయుం + (బీతి నెప్పటియట్ల 
వజలు మం[ తాధిచే + వతే సంస్కరించి 
కరతలం బె త్తి యా 4 కర్షించి (వేగ) 
నురువంపుమొలక మ 4 న్మథభు కరవాలు 
రతికేలితమి న + ర్మాంపుంజే చిలుక 

లతకూన పసిండిస 4 లాక పూ మొగ్గ 
తోలకరిమెజబులస ముం 4 దల చందశేఖ,..... 
కలికి పుత్తడిబొమ్ము * కడిగిన కల్వ 
యననొప్పు బాలిక 4+ నవనీశు (మోల 
నుని'చె నుంచుటయును 4 పాయని మెచ్చి 
తలయూా(చి చెక్కు. వి 6 ధంబులంబొాగడి 
యలఘుభూవణవిళే + పూ ప నబ. 
కనకాంబరంబుల6 $ గట్ల నిచ్చుటయుం 
గనుగొని నగి మహీ + కాంత ! మద్దురువు 
నుపచేశమునం గన్న + యోగ మొక్క_టియు 
నపరిమితంబై న 4 యరంబు గాక 

మన్నించి యిచ్చు నీ + మణిభావణాదు 
లెన్ని మైనను మాకు + నేటికిననుచు 
నర్గిజాతంబున క్‌ వియెల్ల నొసంగి 

వార్భివ్రుం డనుపదా ౪ బదమున కరా 
సయ్యెడ నినుండు ద్లో + షాగమ శంకం 
జయ్యనం దొలంగిన 4 జాడ నస్తా(ది 


'చాటున కరుగ ని 4 జ(పీయుం జూచి 


న టా. 


1. గూడ ననురాగవెందవ.2. 'నమాని కంబు. శి. చెదిరిన. 


పంచమాశ్యాసము 259 


సూటి నన్యుని నింక * జూడ నారాజు 
నైన నన్నట్లు గా + 1 ఢానురాగమును 
బూని పద్మిని రయం 4+ బున మోమునంచె 
దెసల సంధ్యా జల 4 _స్టీమితంబు లగుచు 


. సనులొత్తు తిమిరబీ + జంబులో యనంగ 


వనజాతముల వెలు 4+ వడి వికసింప 
మునయు నీలోత్సల 4 ముకుళ జాతముల 
నలమి పాదుల మూతు + లల్లనం జేర్చి 
యెలచేంటి కదుపు తె 4 బైడ నుల్లసిల్లె 
నలి నాకభువనంబు 4+ నకు నుభాశనులు 
తళుకుసుపాణి ము ౪ త్యాల మేల్క_ట్లు 
గట్టిన గతి తార 4 కా పొతానంబు 
దట్టమె యంబర 4 సలి: బొల్పుమోాజెం 
గినుక6 గైకొని మోన 4+ శేతుండు విరహి 
జనము-వై వైచిన 4 చక మనంగ 
(గౌ త్త మించులు గిటి * కొన దూర్చు గాండ 
నె_త్త్రంబునై వోంచె 4+ నీరజారాతి 


. ఆ సమయంబున + నమ్మహీనాథుం 


డాసిద్ధవరుని చెం 4 పాత నూహించి 

వ్‌తత సమౌాకర్ష 4 విద్య యాభంగి 

నితనికి సిద్దించె + నెద్దాని కలిమి 

బలిమి నెవ్వని (పియ + భామినినై న 

నెలమి రప్పించి ని 4 చేచ్చం (గీడింపం 
గలవాండు వీని నే 4 గతినై నం జంప 

వలయు (నంచు) నిజాస్త + వరుల మం(తులను 


రప్పించి తన విచా + రము వారితోడం 

జెప్పిన మనమున. € జింతించి యకట 
యీకుచ్చితపు బుద్ధి + యీ నృపాలునకు - 
నేకీడు రా నింత 46 యెసంగునో కాక 

వలదన్న మానెడు 4+ వాండు గాం డితండు 
డెలుపరాదింక నే 4+ తెబుంగొకో యనుచు. 
గలంగి యొండొరులు మొ * గంబులు చూచి 





న. 


260 నవనాథ చరి త్ర 


తలల వంచుటయు6 4+ (బథానుల లోన 
జనవరియగు నొక + నచివుండా విభుని 
గనుంగొని చేవయీ 4+ కపట కర్మమున. 
దగునె వ + ధర్మబోధకులం 

జెగ నాజసేయ థా + (త్రీ నాయకులకు. 
బిలిపించి మది నీవు * [పియపడి యడుగ( 
దలకొని తన నుహ + _త్త్వము చూ వెంగాక 
ఫాలవక సంసార 4+ సుఖములు రోసి 
యెలమి యీకాకియై + యీరీతిం దిరుగు 
నతంజేల చేయు. 1బ $ రాంగనాన క్రి 
నితరుల భంగి నూ + హింతునే యిట్లు 
తొలి తొలిం (బార్జించి + తోడి తెచ్చుటకు 
ఫలమెయిప్పుడు చంప * బంపు నునుటయు 
నలశువులేక మ 4 పోత్కుల. దొడర 
వలదు నిష్కారణ + వైరంబు పూని 
నావుడు వినియ వి * నని ఇెన్సల్‌ చేసి 
భూవల్లభుండు (బొద్దు + వ్రూయె మిరింక 
పదండని యనిపి య + భ్యంతర "శ్రీల 
సదనంబునకు నేగి 46 శయనించె నంత 

నల చేవశిల్సి జం + భారి కొల్వునకు 
నెలమి నిర్మించిన 4+ నెర ? హేవుమేడ 
పొలుపున నరుణ వి 4 స్ఫురణం గెంపారి 
విలసిల్లు నుదయా [ది 4+ విపుల శృంగమున 
ఘనమైన మాణిక్య * కలశమా యనంగ 
వనజమి[ తుండు తూర్పు + వంక సొ_త్తేంచె( 
దదనంతరమున ను 4+ దతి నిజాస్థాన 
సదనంబుకేతెంచి 4 జననాయకుం౦డు 

రత్న గోరక్కుని ఛీ రప్పించి కపట 

యత్నంబు నిరతి మి 4 థ్యా వీినయంబు. 
గావించి (మొక్కి యె 4 క,_డ మోకు నుండ? 
గా బడాయి న 4 క్క_డికి వి చ్చేయు. 


కోతల తతతంనరిణధరాముడ 2కు బపు నాం రాతను ల... దాదగాలనానాకకనిలో 


1. జేయన్యయాంగనాళ కి కి టై, వాత 
మేడయని సవరించిన నవరింపవచ్చును. 





ర స 
(పతినిబట్టి యాపారము (గపాంపం బడినది. _పెడీ 


పంచనూశ్వ్యాస ము 261 


డని వీడుకొని వేల 4 మటు దాంటిపోవ 
ననివించుటయు. (బీతి + నతడు సౌరాష్ట్ర 
పురికి. (గమ్ముణ సాగి + వోవుచుండంగను 
ధరణీశుం డచట గు + ప్త [పకారమునం 
దెనగువమోలుగ మృత్యు + దేవతా సదృశు 
లగువారి. బిలిచి మా + రతని యత్నమున౦ 
బట్టి నట్టడవిలో 4 పల దలంగొట్టి 
రట్టుగాకుండ భో 4 రన నొక చోట 

బాతి రండని వెంట: + బంపిన వారు 

నాతత రయమున + నరిగి యా సిద్దు 
పిఖుదుగూడనె యేల్‌ + వెడోలుం గట్టి 
తమి కాననభూమి + దరికి నీక్చుటయు 
వారిం గన్లొని సిద్ద + వరుండు మోశేల 
దోరించి చన నలేం + (దుడు మము నేమి 


చేయం బు కెంచెం * జెచ్చెర నట్టుచేసి 

పోయి యాతనికిం జె4 ప్పుడు ముదం బెసల 
ననుటయు యోగితో 4+ నా భటు లనిరి 
పనుపడ మారాజు 4+ బంచె నికొజంప 

నిలం బరాధీనుల 4+ కేలిక మనను 

కొలంది నేపనిమైన 4 కోరి కావింప 


వలయును గాని కే 4+ వల పాపములకుం 
దలలగెద మనరాదు 4+ దలంగిన యపుడె 
మేకొనవలయు సాగ + మి (దోహముకోన్తి... 
భీకరంబుగం గిన్క_ + బిట్టు (వేయుటయు 
నతని కంఠముదాంి 4 యవ్వాండి వాలు 
శతఖండమై మహీ 4 స్థలమున దొరలా 
నది చూచి విస్మయం + బడరి యందంద 
పొదివి కుంతంబుల. + బొడిచిన నవీయు 
పొడి పొడియ్లయ్యై నంతం $ I 
వడినె స్టేనదునె త్తి త్తి 4 వైవందోజ్లో 
శకలంబుైై యున్న6 4 లన. రూ 
(బకటంబుగా. గాప్ట 4 పటలంబు పేర్చి 
యనలంబు దరికొల్సి * యందులో వైవం 


262 


సవనాథచరి త్ర, 


బొనుపడి భస్మమై + పోయె నయ్యగ్ని 
దాని తీరును జూచి 4+ తత్క_ం౦ధరమున 
గూనగిల్ల (గ నెత్తు 4 కోలుగుం డొకటి 
గట్టి అంక ల లోతు 4 గల యట్టినుడుంగు 
పట్టున బడ దోచి +వై రాళ్లు వై ౯ 
"లేలకుండలోం జూచి $ 'దెగ్గున “నురల్‌ 
యాలస్యముడిగి ని జాధినాథునకు 

నా విధంబెజీంగింప $ 'నరిగి రాలోన 
-వేవేగ బంధన + విరహితుం డగుచు 

చా వారికంకెను 4+ దనరి తీ వముగ 
భూవిభు నెదుట నే * ర్పున వచ్చి నిలిచి 
రమో'రాజ మదింగ్భప 4+ యొక్కింత లేక 
దారుణాసురవృ త్తి. + దవిలి తన్నిట్లు 
సమయింఫపు మని పంప 4 జనునె నీ కింత 
తమకించి నాదెస 4* తే స్పేవిమయైనం 

గలిగిన రాజన్ర + గావె శివీంప 


యే కారణము లేక + యీరనం బొదవ 
మాకు నట్లతిని భూ + మండలాధిపులు 
నిదుల నెలమి. బూ + జింతురు గాని 

థి 
బద్ధవై రమున ని 4 ర్భంధంబు చేయ 


టి నీ దురి + తాతిెేేకనునం 


గుటిలాత్మ భవదీయ + కుల మెల్ల బోయి 
నీరాజ్య భారంబు + నీకిటమోందం 
బూరగింపక చెడి 4 పోవు గాకనుచుః 
బరుపాత్‌రములుగా. 4+ బలికి యా సిదుం 
డరిగెను స్వేచ్చమై + సంత తదీయ 

శావాగ్నిం గులమును $ సయము రాజ్వంబు 
నేపణంగను బోను $ నే యిట్టి కీడు 


కృష్ణకందారభూ పుని కథ, 
రవుణీయనుగు నుహాో 4 రాష్ట్ర దేశమున 
నమిత వె భవముల 4 'కాస్పదంబై న 
క౦0దారమను పురి 4 గలదు తే ద్విభుండు 


పంచమాశ్వాసము 268 


' బంధుర! రి సా+౪ భాగ్య సంపన్ను. 

డతి ధైర్యశాలి మ 4 హోదాన శీలి 

వితత లేజుండు వైరి 4 వీర భీకరుండు 

సకల కళావేది $ సన్మార్గ చారు. 
డక లంకవుతి విన $ యాన్వితుం డన్య 
భామినీదూరుం డ + (పతివు[పతాప 
థఛాముండు గృష్ట కం +. ఛార భూపాలు 
డతం డతినియతిమై 4 నర్గ సత్యములు 
(పతిదినంబును హేమ + పాతిక నునిచి 
తనకు నందించినం + దరణి గై కొనుచు. 
జను నభంబునకు( (ది 4 సంధ్భలయందు 
నురలు తచ్చరితంబు + మూచి వార్టించి 
గురువుతి న భీవృద్ధిం + గోరుచుండుదురు 
ఇట్టి మాహత్మ్య్యంబు + నిట్టి వై భవము 
నిట్టి భాగ్యము లోక్‌ 4 మెల్ల నుతింప 
నుర్వి సాలింపుచు 4+ నుండి యారాజు 
సర్వజ్ఞ. శొకనా(డు 4 సౌభధా[గసీమ 
నిలిచి నాగరలోక 4 నియత (పచార 
మెలమిమై వీటీంచు + నెడ మాది గాని 
నెలంతుక నగ్నమె + నీరాడుదాని 
లలిత లావణ్య వీ 4 లాన భావములు 
తప్పక క్ర నని ఖీ *దర్చ కాస్త్త్రముల 
యొప్పున నిజడ్రై ర్య + మూంతయు. దప్పి 
తన వెంపుం దొల్లిటి + తగవును ముజుచి 
మనమున దత్సంగ + మంబు వాంఛింప 

. నమ్మణతునా(డు సం $ థా సమయమున 
నిమ్మల నానృపు 4 డిచ్చు నర్హ్వములు 
ముందటి వలెం (బయం 4+ బున నేగుదెంచి 
యందుకొనండయ్యె 4 నరపిందమి[ తు 
డది గనుంగొని ఖన్ను6 ౪4 జై యతండాత్శ 
నిది యేమి చితమో + యినుండు నావలన 
నెబినై న కృపందవ్పె + నేండింక నేది 


1. నరనీండకలంక. 2. నెడమదిదానిం 8. ధర శాస్త ముల. 


నవనాథ చరి త్ర 


"తెజిగొకో యనుచుం జిం 4 తిలి (ధర భం) 
(విదుల) రప్పించియ 4 వ్విధ మెజింగింప 
మదిందలపోని య 4 మ్యానవ పతికి 
వార లిట్లనిరి భూ 4+ వర నీను ధర 

బారి తుడవు సర్వ థీ జనసమ్మ్శుతు. డవు 
సారనదావార + సరణి సన్మునులు 

గారు నీ కెన పాప $ కర్మ మెయ్యెడల 
నేదెస రూవపీంప 46 నెజబులగరా దనిన 
చేదోస బుది నేం4 జెసగానో గాక 
కవములబంధుండు నేండు 4 గైకొనం డయ్యె 
నమర నీచేతిహే 4 మార పా(తంబు 
నావుడు నమ్మహీ 4+ నాయకుం డాత్మ 
భావించి ! యపుడు వి + (పతతి కిట్టనియె 
వినుడు నా మది నుద్న 4+ ఏంచిన దురిత 
మనఘాతులార సౌ + ఛా[గభాగమునం 
గరమర్థి నేనుండ 46 గత వాసరమునం 
బురజనవ్యాపార 4 ములు గనుంగొనుచు 
నపగతవసనమై + యజిన 2 కారకుని. 
చపలావీ యొక్క_తె 4+ సలిలంబు లాడ 
జూచిన నా లోన 4+ నుందరి. గవయం. 
జూచితి నాలోన 4+ సూనా న డేయ 
వడిం బురాకృత కర్ణ 4+ వశమున నిట్టి 
చెడుబుద్ది వాడమెం జే 4* సిన పుణ్య మెల్ల c 
గాసియె పోయె పొం 4+ కము దచ్పె నింక 
నా సరివా రెల్ల 4 నవ్య బాలై తి 

నుల్ల ౦ంబులోపల + నొరుల భామినుల. 
దల్హుల మాటుగా 4 దలంచెడి మాకు 

నీ మహాపాతక 4 మేల సీదించె 

నేమిట నీదోవ 4 మేమి తేరించు 

ననుచు. బశ్వా త్త పుం + డగు రాజుతోడ 
ననిరి భూనురులు (ప్రా + యశ్చిత్త విధము 
గల దిట్టి పనికి నా 4 కర్ణి ంపు మధిప 


1 యవ్వి(ప్రపతికి నిట్లనియె, 2, శారవని. 


పంచమాశ్వాసము 265 


లలి నీవు చూచిన 4+ లలన చందముగ 
నినుమున నొకరూప 4+ మిపుడు చేయించి 
ఘునవహ్వి నది యటు 4+ కాం నూందించి 
కడుముదమున వచ్చి 4 కాయగిటం 'జేర్చ 
నడంగెడు నీపాప 4+ మనుటయు నట్లు 
గావించి వారల + కడకు. చెప్పించి ' 
భావగతంటబై న 4+ పాప మందలును 
వినగ జెప్పుచు ను థీ విన్ఫులింగములు 
గనుకలి చెదర భీ + కరభంగి నున్న 
పరిత_ప్పలోహరూ 4 పముం (బీతిం గదిసి 
పరిరంభణము చేయు + పాట నవ్విభుని 
నలమి చేపట్టి స + య్యనం బాయం దిగిచి 
"రెలమి భూసురవరు + లెల్ల నంతటను 
నతని డోవము చాసె 4+ నరవిందహితుండు6 


(బతివాసరంబు. బూ 6 ర్య్వపుకారమున 
నలరి చేకెనుచుండె 4 నర ్రపాద్యములు 
వెలయ నీగతి నిజ $ వృజిన నిర్ము క్రిం 

నల 
గని ధర్శశాస్హాంధి 4 కారుల కెల్ల6 
గనకాంబరాదు ల $ గలముగా నొనంగి 
ఘునసమ్మదమ్యు ని 64 (కనుము. బాడియును 
జను లెల్ల . బొగడ రా 4 జ్యము చీయుచుంటె 
నటుగొన్ని దివసంబు + లరుగ నాతనికి. 


బటుతరంబై నట్టి + పాపయోగమునం 
దొడరెం గుష్టవ్యాధి 4 తోడనె తునిసి 

పడియెం. గరాంగుళ 4+ పాదాంగుళములు 

ముడిలగ. గర్హ ములు మూ 4+ మునం గంతు లొద వెం 
గడు నుబ్బెం జెదవు లం + గంబులు నెల్లం 

దడి సెంబెన్టైముటల. థీ దలముయ్యు జిహ్వా 

మడ నాసా(గంబు $ నుడనులు ముడిసె 

విక్క_లు పద నింకి $ వీటలు వాణ 

గక్క.సము్మగం బార + గవ్పె నేత్రములు 

వేనాటబు సై గోయ + వెడలె ర_క్షంబు 

చీమును నింతింతం + జేరరాకుండ 


N—894 


266 


నవనాథ చరి త్ర, 


నడ 5 దుర్గ్ణంధంబు + నందంద ముసిక 
జెడ నువీక మోవి + -వెట్టై నయ్యెడలం 
దొడిందొడి. బురువులు ఖీ దోలువంగం బొచ్చె 
విడువ కీ రీతిం బ + ర్వెడు తెవు లణంపం 
బూని యనేకు ల + ద్నుతమైన మందు 
లాన్ఫపాలున కిచ్చి + రవి వృథాయయ్యె 
మటియంత నొకనాండు * మానవాధిపుండు 
తెజుంగొప్పం దనకూర్మి + తెజవ నీశీంచి 
మదిరాతీ యీగతి 4+ మందిరాంతమున 
నొదింగి యుండ జాల 4 నోరంత పొద్దు 
నటుపోయి వచ్చెద + నా వేంటలీల 
నటవీస్థలను నకు 4 ననిన నయ్యింతి 

వదలక నాథుతోం + వలదు నీ కధిప 
పదిచార మలవాటు 4 పడదు నీకధిప 
కరిహయా రోహణ + [కవుశ క్తిలేదు 
తిరముగా మృగముల 4 దృష్టింపరాదు 
గుజిబాణసంభాన $ కుశ లత్వమునకుం 
గరములు సాగచే 4 గతివేట జరుగు. 
బనిలేని యలజడిం * బడి నవూవనేల 
వనభూములకు నని + వారింప బూర 
పరిచిత మృగయాను 4 బంధుండై. మనను 
మరలింపలేక యు 4 మలిక ౦బు తోడ 
నందలంబెక్కి_ యొ 4 య్యన నేగి మృగము 
బృందంబు నెస్తలెట్టి, 4 వేంట లాడించి 

(క మ్ముజుం దనపురి 4+ కై వచ్చి వచ్చి 
యమ్హార్లమున సలి + లాశయం బోకటి 
గని చవి ప్పిగొనుటయు 4 గరగవాం డపుడు 
వెనుక జిక్కు.టయు ద 4 డ్యోనులతోయములు 
(చావి జేహమున ర 4 _కృంబునం జూల 
చేవంబులగు చీర 4 అడలించి మేన 
నొదవిన చెనుటతో 4+ నుదకంబులాడి, 
యుదికిన శాలువ + నొనర ధరించి 

నగరికి వచ్చి స స + న్మతి వీరభటుల 


పంచమాశ్వాసము 267 


తోగలను దొరల నుం + (తుల వీడుకొలివి 
యనుకాగ మొదవ న $ భ్య్యంతరంబునకు€ 
జని కుబుసంబు ల 4 చ్చటం దినుచుటయు 
వెస మేఘపటలంబు + విరిసిన (బభలు 
'దెసల బర నొప్పు + దినకరుకరణి 
విలసిల్టువిభు. జూచి 4 విస్మయానంద 
కలితాత్శ్మ షేయయి (పియ 4+ కాంత యిట్లనియె 
చేవ నీమేన నొం + దిన నుహారోగ 
మేవిధంబునం బాసెం + నిది క డుంజ్మిత 
మెచ్చోటం దిరిగితి + వెచటం గూర్చుంటి 
వెచ్చటం బవళించి 4 తేయాకు. దింటి 
చే మహీరుట్సా య  శేగితి ఫలము 
లేమి భశ్నీంచితి 4+ వేలతాంతనులు 
తలయూని లెక్కుడం + (దావితి నీరు 
తలపోసి చెప్పు ముం 4+ తయు నాకు ననిన 
వినుదేవి నేం బోయి 4+ వేంటలాడించి 
చను దెంచుచోం జిక్కె_ 4 సగ్దెడవాండు 
కోడుడారమున దప్పి + ఘనమైన మెండం 
బడి నీరుకందువ( 4+ బరికించుకొనుచు 
నడవిలోపల సలి 46 లాశయం బొకటి 
పొడగని యుదక మి + ముల. (గోలి మేను 
గడీగి 2నిర్మలినాంశుం థీ కము్మలం గట్టి 
తడయక వచ్చితిం 4 దత్పంభావంబు 
గానోపు నింతకుం + గారణం బనుచు. 
దానది ఘనముగా ళదవ్వ్యింపం దలంప 
నా రాజుదేవియు 4+ నా సలిలంపు 
భూరిశ _క్షికి జి త్త *+ మునం జాల మెచ్చ 
మబునా(డు నృపతి స * న్మణి భూషణములు 
వెయ మెబుంగులు 4 మోజు మెకాంతి 
కొవురొప్పగాం బెద్ద 4 కొలువున నుండి 


కికానురుల నిజనియో 4+ గుల బిల్వం బంప 
వారునువచ్చి భూ + వరుం జూచి యతని 


2, యుర. 2. నిర్జలినలింగమున. 8. కొమలనిజరొోగుల, 


268 


నవనాథ చరి త్ర, 


దారుణ రోగంబు 4+ దలంగి పోవ్రటయు 
భున సమ దాశ్చర్య + కలితులై రంత 
నునుజ నాయకు. డాప్త * మంతుల తోడ 
దనపూంపు చెప్పినం + దలపోసి చూచి 
చేవ క్లు_స్హము'లై న $ తీర్థంబు లెల్ల 
నీవనుంధర నున్న + వెవ రెటుంగుదురు 
భావింప నదియును 4 బటుపుణ్యసరసి 
గావలయుటకు శం $ కాలవమైన 

వల దట్టిదితో ( (దవ్వ 4 హం 
తతెషీసం గొటుత'లే + దటు గాక నింక 
నడలసం గ్నీర్తియు నప + ఖ్యాతియు నొదవుం 


'జెడు. దీర్ణ పదము ని * శ్చిత్‌ మిది యనిన 
వారలతోడ భూ 4 వరుడు నేనాత్మం . 
గోరి యొనర్నంజే + కొనిన యీకార్య 
మెవ్యరు సన + నింత. జాలింప 
నెవ్విధంబునను మో 4 రెదురువల్క_కు(డు 
నావుడు వెజచి మి 4+ న్నకయుండి రంత 
'వేవేగం బనివాం[డ 4+ వేనవేల్‌ గూర్చి 
యల సరోవరమున + కరిగి య-చ్చోట 
జలదేవతా సను 4 ర్పృనము గావించి 


నిడుపు యోజనమును 4 నింత 'వెడల్సు 
కడులోంతు నగునట్లు + గా నిర్ణయించి 
(తవ్వింప నందు 4 నూతన సలిలంబు 
నివ్వటిల్లుట మాని 4 నెణిని దొల్లింటి 
యుదక ౦బులును బోయె 4 నురగలోకమున 
కదిమూచి వెండియు 4 నచ్చలం జెసలోం 
దడయక (తవ్వింపం + (దవ్వి౦ప నీరు 
పొడవణంగనె కాని 4 పొడసూపదయ్యె 


నపుడు చింతా కాంతుం + డై భీతినొంది 
విపులాధిపతి హత + విధిని గర్హించి 
మనమున నక్క_ట 4 మం[తుల మాట 
విననై తి నాయవి 4 వేకంబుకతన 





"పంచమాశ్వాసము 269 


ననుచిత[కియలచే + నందునే ఫలము 
పనిలేని సడియుం బా + పము గట్టుకొంటి 
నలసి తెంతయు నిందు + నధికారు లెల్ల 
సాలసిరి (తోవయు థీ జొప్పడదయ్య 

నని వితర్కించి గు + ప్తాకారలీల 
ననుదినంబును బట్ట + ణాభ వ్రంతరంబు 
గలయంజరించి యె + క్కడ నెవ్యరై న 
బలువిడింగూడి సం + భావించువారు 
గలిగిన నటువంటి + కడలకు నరిగి 

చెలమి వారలవంక + నేవిశేసములు 
వినంబడునో యని 4 వేడ్క నాలించు 
ఘను లై నవారలం 4 గదిసి భావించు 
బరువడిబేవతా 4 భవనన్గులెన 
పరేశవానుల 4+ భావంబు లరయు 

నీరీతి మెలలగెడు + నెతి నొక్క నాండు 
గోరంటకుం డను 4 గోరతుశివ్య 

వరుం డొక్క_ రుండును భూ 4+ వలయంబు గలయం 
దిరుగుచు ముదము సం + ధిల్లం దత్సురికి 
నతేంచి మున్ను మ 4 త్తే దు డీపొంత 
నాతత [పియకరం 4 బగు నొక్క_మడును 


కెలన దుస్ధము లార ౪ గించి యాచనున 
ములమి గావించి తా 4+ నే నిందుండి 
యవి సిద్దసలిలంబు + లయ్యె నానీరు 
చవిగొన్న వారలు + చానుగరంబు 

నడంచి యాయువ్ముంతు + లగుదు రా నుడువు 
కడ కేగి చూతము గాని రమ్మనుచు 

తన శిష్య దోంకొని 4 తత్పదంబునకుం 
జని కుంభ భ వవీత $ సలీలమై బయలు 

2 వడియున్న మున్నీటి + బయలు చందమున 
గడు ఛూన్యమగు మహా 4+ గర్తంబు గాంచి 
యచ్చెరువునుబొంది + యా తెజంగెల్ల 
నచ్చటి జనముల + నడి గది యెజింగి 


heute, 


యల 
- 





అవును. అంజన. మనా ల రా మనాలానా. మ అన ల అల వమన 


1. జాలనికరంబు. 2. బంలున్న. 





270 


నవనాథ చరి శ్ర, 


యిట్టి పాపముసేయు 4+ నే నృపుం డను చు 
నెట్టన వగచి తా + నిజదేశమునను 
నాసీనుంజై యుంజె + నట్టున్న యతని 

జాసి యంతంతటం € దగిలి వెన్వెంటం 
గనివెట్టుకొని వచ్చు ఖీ కృరదర పతియు 
నెనయవారలం జేరి *$ యరం... ... 

a ..యుండిన 4 యున్న ట్టు దప్పి 
హాళట నం + కునితోడ శిష్యుల ' 
డైన మూాహానసిద్వుం థీ డల్లనం దనకు. 
చానీయ తృష్ట వెం $ పగు - చుంజెననిన 
నవలసమాపము 4+ నం దొక చెల్ల 
తివిసి యా (క్రింద న + తి స్వచ్చమైన 
జలములు చూపిన $ సమ్ముదం బొలయ 
సయ వు te se ttn 
వెజగంది చేవయీ + వెరవున నుహీను 
నరయ నిందును నీరు 4+ నిండింపరాటె 
యనవుడు నతండంత + నా యే 
వినుము ,. ప 
వలనొప్ప నొక పతి $ [వత యావధూటి 
పలుకున జలములు 4 పడయంగవచ్చు 
ననుచున్న చెవి యొగ్ని $ యాలించి కదిసి 
వినుచున్నయట్టి పృ 4 థ్వీనాయకుండు 
వనుంటి రిపుడు మో + నేగతి నిండు 
నీమాటు వుడు; గాన 4 తిమ్ముని యెత్తి 
యడిగిన వారుదా 4+ రా ,,. **: Toe 


నయ్యింతి(దోడి 'తెం + డని యొద్దివారి 
సయ్యన బంపిన * జనివారు నిలువ 
నప్పణ్యనక్‌ పతి * కనురాగ ,,..... 

కహ ర వ్‌. ఖీ పతం! వచ్చి 
యలమి ని_ల్రెజంగువా + రెటిగాంచుటయును 
నొకసిద్ధపురుషుండ .. కు ఉట సు 


పంచమాశ్వాసము 271 


406 06 36 26 06 3౪ నొకమాటరొలురకుం 
జీరి తెమ్మునిరని 4 చెప్పు డింకొక్క 

మాబు నావుండును (గ 4 మ్మ నేగి యట్లు 
చెప్పిన SOA soe ees er 

(చప్పున) వినియతి $ సంభమంబునను 

జో వపొమ్మునిన వచ్చి + ముందట నున్న 
యా పత్మివతకు ని + ట్లనియె సిద్దుండు 

వ a పెట స్ట 
వెలయింతు ననుచుం (ద + వ్వింప నీ నుడున్రు 
బై వికంబున నది 4 తన్సె నప్పటికి 

నీవాక్‌ శ్ట్‌మున నీరు 4+ నిండెడి నింక 

వ కొని చెటు... 4. .. 

Mee తము చెపి + + నట్లు చేసెదను 
ఛా(తివై 'నుత్కల్సి థీ తంటైన జలము 
పా_తమౌా చేవభూ + ద్విజపాాతులకును 
నావుడు విద్వజ్ఞ + నంబుల నృ sea 4 
యవుర వి(పులకు యో 4 గష్టంబుగా వనిన 
రవముణింబో6 బనచి దు * రంత సంతాప 
భరితాత్ఫుడై యె” + పట్టణంబునకు 
నరిగ సిద్ధుడు దేవ + తాలయంబునకు 
నంత వర్థాకాల 4+ మరుదెంచె భాను 
మంతువేండిమివెంపు + మానె. దోడోన 
చజుచి వెల బ్లడ రెం (గ థీ చ్చజం దదూర్పుగాలి 
తటిచుగా మెబిసె ను $ _త్తర దేశ ముఖము 
పొడి చెం బశ్చినుమునయ ఖీ న ల 


ముడువీధి. బర్వె నొం + డొంట మేఘములు 
కొనసాగ నుజుముల $ ఘునుఘును ధ్వనులు 
ఘనవృష్థ్టీ తతులు న + గ్గలముగాం గురిసె 
నుదిత వేగంబులై + యుప్పొంగె నేళ్లు 
నొదిగి చప ప + నొస్పె సస్యంబు 
నెసలగె మేదినియందు + నిం దనోపనులు 


(పసవి౦ చెం గేతక 4 (పసవ వాసనలు 


272 


నవనాథచరిత్ర 


ములయుచు నటియించె 4+ ముద నుయూరములు 
చెల-గను జన వన 4. స్థితి జాతకములు య 
తత్సమయమున కం 4 చారాధినాభు 
డుత్పాహీ మెవెర 4+ నెప్పగాలువల 
గట్టగాం 'జేయించి 4 కడశ నమ్మడును 
పట్టుకు నీరు రాం 46 బరుపంగానవియు 
మొదలి శుదోదకం 4 బులు దిగంబడిన 
విదితరసాతల + వివరంబునందు 

వడియె నానీరు ని 4 ల్వకపోయె నంత 
పుడిసెడులేక య 4+ ద్నుతముగా నింకె 
నప్పుడా జనపాలు + డంతరంగమునం 
గప్పిన వగల న + కటకట నాకుం 
చాపంబు నిందయు' 4+ [(బాపించె దీని 


బాపుకొనంగ ను + పాయ మేడియును 
బొడగాననై తి. దెం + పున శరీరంబు 
విడిచెద నింకని 4 వెడవెడం గూర్క 

వడి నుదకాధిజే 4+ వత గలలోనం 
బొడసూవి తాం జెన్సె 4+ భూవర నాకు 
బలిగాను ళభూ దుల * బదివేలనొండె 
వలనొప్ప వేవుర + వైశ్యుల నొండె 
నుతికెక్కురాజుల $ నూర్వురనొంజె 
ధృతిమిజం బదుర భూ + దివిజలనొంజె 
నొక సిద్ధపుంగవు + నొండే నొప్పింపు 
(పకటము నిలుచు బూ 4 ర్వ_పకారమున 
నిదజలం బని 4 చెప్పి వోవుటయు 
నదరావరుండు స 4 య్యన 'మేలుకాంచి 
యరుణోదయంబై న 4+ నాచారవిధులం 
బరిపాటిం దీర్చి గొ + బ్బునం గొల్వునకును 
జనుదెంచి తనకల 46 చందంబు సచివ 
జనుల 'కెజింగించి * చనుచు లోపలికి 
వారి చేయుండన 4+ వారు నావా ర్త 
వారక యాబలి 46 వశమున జెజువు 
నెసంగు శెంతయు నిజం 4+ బను మూట కల్ల 


పంచమాశ్వాసము . "౨79 


పానం చెట్లని చెప్పి + పోదము గాక 
యనియుండ నాశా(తి 4 నప్పురి సకల 
జనముల కలలను 4+ సచివుల కలల 

వచ్చి జలాధిదే + వత రూపు చూపి 
చెచ్చెర నృపునితోం 4 జెప్పిన యట్లు 
చెప్పిన మేల్క-ని $ చిత మో తెబింగు 
తప్పదు పొమ్మని + తడయ కేతెంచి 
యావిధం బంతయు 4+ నప్పుర జనులు 
భూవరు సమ్ముఖం 4 బున విన్నవింప 
నంత విభుం డమా 4 'త్యావళీ తోడ 
నుంతనంబునను నే 4 మౌాడ్కి_ సిద్ధించు 
నీ కార్యమనుచు నొ + క్కింత చింతింప 
నా కార్యగతిందేల్ప + నందొక్క._ ముఖ్య 
నచివుడిట్లను మహీ + శ్వర వి(పవధము 
(పచుర పాపములలో 4+ పల నధికంబు 
భూపాలహింసకు6 + బూనుట తలప 
నేపారువ్యధలకు + నెల్ల మూలంబు 

భయ వెట్టి వణిజుల6 + బట్టి చంపింపం 
[(గయవి[కయాదు లొ + క్కటం బొడవడంగుం 
దొరపడి ళూూదులం 4+ దునును భూ. పజలు 
కరము బెగ్గిలి యొండు + కడ కేం వలతు 
రూరూరం దిరుగుచు 4+ నొక గుడిపంచం. 
జేరెడి చోగులం * జేకూరం బట్టి 


తొడింబడి చంపింప + దోపషంబు సడియు. 
దొడరు హోనియు వచ్చు + దుది నటుగాన 
ననపరాధుల నట్లు 46 నణంగింపం బూనం 

జనదు కారాగార 4+ జనముల లోన 

వడిం జెజు6 బెట్టిన + వారి. దెప్పించి 

తడకయ జలదేన 4+ తకు బలి యొసయప 
మునవుడు నగు గాక * యని యట్టి వారి 
బనిగొని తెప్పించి + పదివేలు గూర్చి 

నుడుంగు పొంతకుం జొచ్చి 4 వుడియింప నున్న 


1. ల్సియందొక్క'సచివు డిట్లు మహేశ్వరయీ[(ప. 
వారిక్‌ 


2 74 


ము SG 
1, నొస్ఫ్సింపజెడగగు, 


నవసనాథచరిత్ర 


యెడ నన్యనుంధశా + ధీశుని కొల్వు 
"వెలందుల కొకరి కా 4 వేశంబు వచ్చి 
పలికె నిట్లని నుహీ + పాల నే నుదక 
"దేవత నన్ను నా $ తెజుంగున మొజుంగి 
చావున్నకె చెజ + సాల మున్నిడిన 
పీనుళుల !నర్పింప 6 జెడియును వీరిం 
బనివడి తెచ్చుట ౪ పంతంబు నీకు 
నొల్లనే నిట్టి క్ర 4 4 ప్రోపచారములం 

( బెల్ల ౦బుగాంగోక్కెం + దీర్చెద వేని 
యే కళంకులు లేక + యేపారువారి 

నాకు నర్పింపు ము + న్నతిని నశ్లున 
భూగతంబై యింకి 46 వోవక నిలుచు 
నీతి చచెజువున + నెల్ల కాలంబు 
తోయం బనావృష్టి థీ . దోవంబు లేక 
శీయువర్ణి లునని 4 చెప్పి యాపడంతి 
దై నిజావేశంబు + బావి తొలంగె 
నానశేందుం డమౌా 4 త్య (శేణితోడం 


దన నగరికి వచ్చె. + దద్విధ మపుడు 
ననువు విచారింప 4+ నప్పురిం గలుగు 

విప బాహుజ వై శ + వృవల నంఘంబు 
ల(పమోదంబున $ నతిభీతిం బొంద 

దమ చాను లొక జాడ( 4 దప్పించుకొ నెడి 
(కముము వివారింపం $ గా విపు లప్పు 
డొక చోటం గూడి యీ 4 యుర్వీశు6 డకట 
(పకట నుదాంధు.డై + (బవ్మా హత్యలకు 
నింతయు. గడగునె 4 4 యిల “(బావా్లిణోన 
హంతవ్య ” యను వాక్య + మదియు. దా వినండె 
మున్నిట్టి పాపక 4 రుల నిలలోన 
నెన్నండై నను వింటి 46 మేరాజులందు 
బలీమిమై విపుల $ బట్టి భమీంచు 

నల బకానురుండు వీం 4 డై పుమ్తైబోలు 
నీ దురాత్మకు నీను 4 నేల వసింప 





పంచమాశ్వాసము 275 


నే దేశములికై న + నేంద మింక 

నిందున్న మృతి తప్ప + దితనిచేం (దోవ 
యందు చోఠులు (వాణ + వోని గావింప 
రర నాశమె కాని 46 యనుచు నందటును 
దీర్థయా(త్రలు సేయు 4+ తెజంగస నటించి 
కుటు పట్టు గొడుగులు. 4 గోలలుం గావి 
*ంయటజల దోవతులు నో. 4' 'రచ్చు చెప్పులును 
చేవప పూజలు. గర 4 దిత్తులుం గంచి _ 
'కావళ్లు నూతలుం 4 7 కొని వెడలి 

త త్తరింపుచు వెంట 4 వటట తెణింగి 
వత్తురో యను భీతి + వారక గునుకు 

బరువ వెట్టుచుం న్‌ టు * బదుచు. బల్యాజు 
తిరిగి చూచుచు దారిం + * దెళ్లుచు శిఖలు 
విడం గచ్చ లురుల బ$ ల్వడిం జవురింప 
నడుళుచు. జనిరి నా 4 నాపదంబులకు 
నుజీయంత రాజకు 46 నూరు లాచంద 
'మెజీం/గ యందటు గూడి 46 యిది యేమి వీండు 
కర్ణంబు దలంపక * కడగి యసంఖ్య 


దుర్షనంబులు చేయం + దొడరె నేండిట్లు 
తనపాలి వైవంబు6 ౪ దా నే మెజుంగు 
మనకేమి కొజంత నె4 మ్యూది నిండక డల 
నుండగా దానూర + కుండిన లెస్స 
కండ(కొవ్వున నటు + గాక రోవించి 

పట్టం బంపిన. బట్టు 4+ వడి దీను లగుచు 
నటి వెల్లలలోన $  నసనుటి చచ్చి 
ప రెంటి * నెడయగ టరయ 
నుహిలోన రాచధ + ర్మము గాదు గాన 
బలిమి జూపుద మట్టి 4 పట్టునంగూడి 
“యిలనగును యశంబొ + మృత్యువ్రాయనుచు 
ఘనయుద్ధము న ను (బా *కటముగాని ల్ల 
వుని దృథనిశ్చయు 4 ల యుండి రంత 








కానాల ఖలు. 


1. నందునాశమె. 2. యెజ్జదోనతులుగోరచ్చు. 8. దాకి కెల్లుచు, 4. యలయళకోవా 
మృత్యు దేవత యగుచు, ఫునయ జ్ఞాలును హాట. ౦బుగొ బలుకు. 


276 


నవనాథ చరి త్ర 


ఇుడికూటముల రచ్చ థీ కొట్టములందు. 
బడియున్న జోగులు 4+ పద పద మనుచు 
గళవసంబులు జూజ 4 గంతలు దూల. 
గళవళింపుచు. జంకం $ గవ్పెర లూాడి 
'పడునెడ విడనాడి + పాజిపోం దొడంగి 
రెడపక యా విధం 4+ వీక్రీంచి వె వైశ్వుం 
డొక్క_ండు తన తండి + కొదిెజటింగింపం 
దక్క_టి సెట్లు నా 4+ తనిం బచిలిపింపం 

జేరి కోనుటి బాన 4 జెవ్పెం “బట్టంపు 
భూరాము సల్లెడు + భూరాము లొంజె 
వురికెంబు బోడద 4 మ్ముని నొండె నతని 
దరిమి గాలము (తాట 4 దమ్ముల నొండె 
నులుచంపు బుడుగుల $ మాస ల్లా డొండె 


మలయక కాలము 4 మాసల్లెడై న 
_వెలుకుల నొంజేను + వెస జెర్వులోనం 
'దిలకింత మునుచుం జిం * తింపు చున్నాండు 
. చిరుపల మెట్టి జె + చ్చెజ నొండు కడకు 


నురింగించి మనము పం జులలోన నొరుల 


నునిపి బేరము వూవు + నొరపిన భీతి 


గానుచు గమ్ముక యుండ € గుణము గాదనిన 
కడుపులోపలలగల; + గంగ గుండెలవిసి 
నడుములు విరిగి (పా 4 ణము మిోందంబోయి 
వీడు గడిచిన రితిం * బెను రిమపట్టి 
పడియుండి కొంతసే 4 పటికొయ్యం దెలిసి 
నగరంబు వార లీ + నగరంబులోన 

నెగు లొంద శెన్న(డు + నేండిదె తుదకు 
నితని తరంబున + నీచేటు వచ్చె. 

(బతికూలీ యయ్యె మూ పాలిదై వంబు 
మొదల నర్భ( పాణ + ములు గోలుపోయి 
విదపం జేసెడిదేమి 46 వెనువగం దొలలో 
వలయు నంచును జెడ థీ వాకిళ్ల వెడలి 
క జన $ సజ్దమై యేదిరి 


1. పడచిండ నారాడ. 


లాడ వ చయలు ల లాలా. (నా అలా లాగానా జా రాలా గాాకనారత్తుల కలాల రాయా డాధారారాాట్తాలాకాలుల వారం వనన నానా గాలా సలరాడా నాననా కరా నాంది నాలాల గాగ 


పంచమా శ్యాసము 277 


యదలించి యిదియేమి + యనియెడువారి 
కొదవంగ లంచంబు * లొసలౌడు వారు 
(గక్కున రాచలెం + కలం బొడగాంచి 
నక్క_ల వడువున €నణంగండు . వారు 
(వేలెడు బొజ్జల + (వేలసన నెందు 
బోలీక పొరిగిండ్ల 4 పాంతల డాయ 
వారు నై రంత న 4 వ్యా "లెటింగి 
వీరంబు చెడి శరా[ద 4 బృందంబు జెగడి 
మన వెద్ద 'లెల్లను + మనిన తా వనుచు 


నొనరనెందును బోక + యుంటి మిన్నాళ్లు 
విథువం బాలయ్యె నీ * విభుండు (_ద్రవ్వించు 
మడువు కతంబున 4+ మన యిండ్ల పట్టు 
కడుపు కూడెక్క_డ 4 గట్టడే ముజియు. 
బడిచావంగా నీడ * ఫల మేమి గలదు 
వీతిం చాత గట్టిన + చెజువున మునిలి 
మృతి బొందవచ్చు నే + మేమెయి నుండి 
(బదుకంగ వలసిన $ బదం "డొండుకడకు 
నదిగాక (పాణంబు ౪ నమ్మునివారు 
నుండు డీయెడ నంచు 4+ నొండొరుం గడవ 
నొందు-నోటికిం జనిం + రుర్వీశుండంత 
సచివానువుతి శూ(ద + సమితిందే నంపం 
(బచరించి యనుకింక 4 'రాకృతిమెణజయు 


తలవరుల్‌ గరవాల + దండ పాథముల 
నలవుమైం బూని బి 4 ట్టదలించి కదిసి 
రొట్టి పోనీక చి + లుల, ల మెడంౌట్టి 
కట్టంగం దొడంగినం + గనుకని చెదరి 


యీారంపు పొదలలో +4 నీగియు6 గదలి 
పాణింజాలక చెట్టు ఖీ (బాంక్‌ గోతులను 
బజెలలో ఉత! 4 బజిమై న వాంగ 
మడలలో నడ(గియు 4+ షూ వల సుతులం 
గొనుచుం జయ్యన జీబు 4 కొనియున్న కసవుం 
జనంజొచ్చి మెదలక + వాంగిలిపడియు 
గాదికిలబడి భీతి. + గొని విక్క_గుండె 


278 


నవనాథ చరి లే 
లదర వాతెజులెండ 46 నంగముల్‌ వణం 
ననదలం గావరె 46 యని వేళ్లు ౫ణిచి 


కొనియు ననేక భం +* గుల నతిడె బైన్వ 
మును జూప దటకము ౪ ఫాంతకు దెచ్చి 
యునిచి రవ్విధవుంత + 'నొయ్యానం దెలిసి 
గోరంటకుండు శిష్యుం * గూడి యచ్చటికి, 
జేరి వారలం జూచి * చిత్తంబులోన 


దయలేక యక్క_ట + ధరణీశ్వరుండు 
నయమేది పాపంబు 4+ నకు రోయః స్‌ 
బూని తా ల చేసిన శ పుణ్య మేమిటికి 
మును “అహింసా పర 4 మో ధర్మ” యనుచు 
వినుతింతు రటుగాన + విడిపీంతు వీరి 

నే వెరనునై న 4 నిప్పు డే ననుచు 

నా వసుథాథీశు 4 నల్లన కదిసి 

యో రాజ పలువుర 4 . నొఆలలాం దునిమి 
నీ రిందు నిలుపలా + నీకేమి ఫలము 

గల దిట్టి చారుణ 4 కర్శాంబువలన. 
దలపోయ భూపాల + ధర్మ మేమి 
(పజలును నవ్వే + పాటింపకుండ 
నిజముగా రహీంచు 4+ నీవె యీరీతిం 

బట్ట యెజీగియుం జం * పగ బూనిలేని 
నెట్టన దిక్కుగా + నిలుచు వా రెవరు 

ఏల యీవెక్క_ండ + హింస గావింప 


భావింప నీతని 4+ భావ మోజాడ 


es .. కొంటిరేని 

అనవుడు జననాథు $ డాతని మున్ను 
స్ట $ నీచెప్పినట్లు 

శు నీ తటా + కంబున జలము. 

లడలగకుండిన. జూలు 4+ ననియె గోరంట 

కుండుబ ల్కె: నప్పుడు + గోరతునాథ 


పంచనూశ్వ్యాసము 279 


గురుని శివ్యుండ నేను 4 నోరంటకుండను 
తిరుగుదు నెప్పుడు $ చేశంబులోన 
నీతటాకంబు నీ * వెలమిం గట్టింప 


నాతత జలళూన్వ + మగుటకు వగచి 
జలదేవతా వాక్య + సరణిమై నిపుడు 
పలువురం బోలా ౪ బట్టిన తజుంగు 
జనపరంపరచే ని + జముంగా నెజింగి 
విని మాన్స వచ్చితి + వినవె యవ్విధము 
ఘునతరంఖై న యీ $ గరమధ్యమునం 
దనరారు నొక రసా 4+ తల ఏవివరంబు 
వారక చనుదెంచు 4+ వారిపూరములు 
భోరున దిగండి + పోను నాతోవం 
గట్టింపు మొక శివా + గార మా జలము 
పట్టున నందు లో 4 పలనే వసించి 

కడ EERO మూసీ 4+ గడియలు వెట్టి 


తడవ నిర్మలినమై ౪ తన లెడు నశ 
రత్నంబు నెక్కి వా * రక తోలు కొనుచు 
యత్నంబుతోడ నీ 4 వరుగంగా జలము 
తటిమెడి నీవీజుం 6 దనె చనుదెంచు 
మరలి నిచ్చినవోట + మరిరాక తక్కు 
గుడిలోన నట్లుండి + కొంత కాలంబు 
గడచిన వెడలి ది 4 గ్గన వత్తు నేను 
అనవుండు ముదముంది 46 యా సిద్ధవరుని 
వినుతించి యట్లు కా 4 వంచిన నతండు 
తొలుతను జణిల ఛూ 4 (దుల విడిపించి 
యెలమి నచ్చట జను 4 లెల్ల వీక్రీంప 
నలఘు పాతాళము 4 ధ్యమునం దటాక 
బిలమార్ష కల్పిత 4 పృథు శివాలయము 
లోపల "జొచ్చి త 4 ల్పులు మూసి ఘడియ 
లేపార సంధించి + యెజుంగం జెప్పుటయా 
నతికాతుకాత్మ్నుండై 4 యమ్ముహీవరుండు 
(పతిలేని జవమునం + బవనుని మిజు 
మదలాక్యమును నెక్కి. + నుసలక చా? 


280 


నవనాథ చరిత్ర, 


వదలించి యదలించి + వడిం గదలించి 

రాగల నొత్తి త + అటున వేయుటయు 

నేగతి నెవ్వరి + కెజుంగం జొప్పడని 

వడిబాొాటు వా” నమ్మహో 4 థం బావహింప 
బడిన తోయంబు ని 4 బ్బరమున వెడలి 

వితత ఫేనారవ + వీచికా వర్త 

తతుల మున్నుగ నిరం + తర శీకరముల 

దను ముంచుకొని సము 4 (దము ,.. ... 


నతుల విస్మయ కలి 4 తాత్కుండై. తాలి 
నులి నిలువకయ[క 4 మణి చూచునంత 
బొ రిముుు ప Pot Me 
WS aT OS 

చిత్తులై మూగి వీ* శీంచు జనంబు 
లాసిద వరుని నమ 4 హోనుభావంబు 
భానురంబగస నా నృ * వాలు భాగ్నుంబు 
ఘనమైన యాతటా 4 కము వికేవంబు 
వినుతి సేసిరివేన + వేలు చందముల 

నడర భూవిభు(డు 4 నిక్టూన్న సువర్ణ 

దంతి తురంగ గో 4 ధనథాన్య దాన 
వస్త్ర భావణ భూమి 4 వర దానములును 
శాస్తం _కృముగ నగ శ జనుల కిచ్చి 
పురమునశేంగి సం 4+ పూర భోగముల 
జిరలీల రాజ్యంబు $ చీయచు నుంజా 

నని చతుక్షశ భువ + నాధీకు జేర 

వినుత వేదాగను 4 వేద్యుని చేర 
నేవకోత్సలవండ 4 శీతాంళు శర 
భావనాతీత (ప + భాన్రని చీర 
గంగాతరంగ సం 6 గత మాలి చేర 
భృంగీశకాండవ 4 పీతాత్ఫు జేర 


పంచమాశ్వాసము 281 


ఘునము క్లి శాంత భి 4 తాొనృ త్తి హృదయ 
_ వనజ[పభాత ది 4 వాకరు వేర 
నభిమతార్గ' పదా + యకు వేర నిత్య 
శుభమూంర్తి మల్లికా + ర్థువచేవు వేర 
నారవి తారశ 4+ శాంకమై వెలయు 

గార నామాత్య పుం * గవ కృతం బగుచు 
నను ఫవ్రైందు నీ నవ 6 నాథ చర్మిత 

నును కావ్యమునం బంచ $ మాశ్యాస నుయ్యె 
నయమొప్ప నీనవ + నాథ చర్విత 
రయమునం జదివిన $ (వాసినవారు 

నవిరళ భోగ భా 4 గ్యంబులు గలిగి 
భువిలోన నత్యంత 4 పుణ్యు లగుదురు 





పుట 
ల్‌ 


నని 


88 
89 
45 
47 
ర్‌1 
ర్‌2 
ల్‌ 
ల్‌రి 


గని 


61 


9) 
65 


[1 
74 
92 
92 


అ 


8 

18 
28 
28 
28 
16 
12 


19 
12 
10 
21 


2] 
25 


18 


16 


25 


రి 


6 
10 





పంక్తి తప్ప 


చెనిమిది 


లును 
దలకించు 


నవనాథ చరి(త 


తప్పాప్పుల పట్టిక 


ఒప్ప 


న. 


నది 
లను 


దులకింప 


'సరవిపవీజంందు సవరనివీఆం౦దు 


ముల(గు 


మెలయగ 


జి త్రరువులను జి తరునమ 


యురు 
లంటి 
డించి 
"తెవులు 
కలన న్నె 
గిం టెంబు 
దేశిక్కా 
నాయక 
వాశీత్రి 
"బెంచ 


, నిలుప 


కాంత 
తొలక 
నీకును వె 
నచాయతావ్నీ 
ఫుట్టినైన 
ద ర్‌నె న 
బొండన్న ' 
దిగిచి 
'వేంఠవల 
నందలకు 
కకండిన 


యుజిం 6 
అట్ట 
డిచి 
"తెవుల్‌ 
గమివ"న్న్నె 
[( గెంటీలు 
తేరెక్కి_ 
సాయకు 
వౌనీతి 
దేర . 
నిల్ల 
శాంత 
తొలు. 
నీకువె 
నావ్షీయనుచు 
పశు నేని 
ద రునెన 
పొండన్న 
దిగి ఏ 
వేలలగ 
సంపదలకు 
కకుండిన 








| వుట పంక్తి తప్పు 
96 3 చౌొరంగి 
102 12 శాఖో 
108 21 విలవి 
110 14 తొల్లిం 
116 20 గల్పిం 
122 24 రళ 
182 24 దరికొని 
137 16 యర బె 
141 20 పొల 
158 25 విమ 
154 24 ప్తాస్థ 
162 81 నీంచు 
165 15 వెర 
169 15 చన 
170 21 మోందను 
178 28 ణివేని 
186 10 -నేరటంచు 
1986 10 ద్ధాసనం 
7 16 సిద్ధు 
i 29 నెల్ల వూ 
197 తి గొండ 
205 1 దినార్హ 
207 28 శతు 
227 16 వార్వం 
284 22 బల్జ్బవ 
» 82 లెదు 
268 6 ఫ్లప్ప 
270 29 నుడియ 


82 పుట 12, 18 పం కుల నడుము *“సారంగధరుని కథ” 
96 వుట 1వ పం క్రి “చారంగి వృతాంఠము”* 


197 పుట 16, 16 పం క్తలనడును *“మినచాధుని హిమవ 
కొనం దగును. 





ఒప్పు 
వౌరంిగి 
శాఖా 
బిలిచి 


బలవనా 
య 


ఖ్‌ 
క్స్‌ 


గడియ 


